శ్రీశంకరావతార చరితము 


రచన 
యజ్ఞాప్రగడ వేంకట సూర్యనారాయణ మూర్తి 





వ్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
2017 


59[౧| 594014 గిం! 114౧4 ౦౧4౧|1411౮0 


ర/ 
"6//20/26262 ౪/60౧[212 564౧/2౧2[2/202 [10౧౧ 


రల. షటురంటం 0010280025 5ఠథలు 110. 1204 
రి [11 రైట్‌ షయలా66 


[350 ౩ ఉట౦00 : 2017 


౧0016 : 1000 


2019ల) 0 

9811౫ 11. 10]1%402 5011411, 11.5. 
2606676 0 ంట 

“యితడు ౨ అజటటఖుఖుం, 
"హంత - 517 507 


0.1.0; 
యకంజం13 9 [గం0 0, 
"లి, హంతు. 


0640; 
“2 టు22 0260 ఆజటజటుఖు5 01655, 
"హంత - 57 507 


బ్‌ 
మో 
ల 

శా 
జీ 
క 
కా 
(గ 
న్న 





శీ ఆది శంకరాచారు?ల వారు 





ముందుమాట 


భారతావనిలో వైదిక సనాతనధర్మాన్ని సుప్రతిష్టితం చేసి ప్రాచుర్యం 
కావించిన ప్రముఖమతాలు అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. వీటిని 
త్రిమతాలు అంటారు. ఈ మతాల సిద్ధాంత ప్రవర్తకులు శ్రీ శంకరాచార్యులు, 
శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు. 


శ్రీశంకర భగవత్పాదులవారిని సాక్షాత్తు పరమశివుని అంశగా చెప్తారు. 
సనాతన ధర్మోద్దారకులయిన శంకరులవారి కీర్తిచంద్రికలు ప్రపంచమంతటా 
వ్యాపించాయి. వీరు అద్వైతసిద్ధాంత ప్రవర్తకులు. 


“శ్రీ శంకరావతారచరితము' అనే ప్రస్తుతగ్రంథంలో శంకరాచార్యులవారి 
జీవితచరిత్ర చెప్పబడింది. ఈ (గ్రంథకర్త యజ్ఞాప్రగడ వేంకట 
సూర్యనారాయణమూర్తిగారు. ఈ గ్రంథం మృదుమధురమైన శైలిలో, పండిత 
పామర రంజకమైన భాషలో, పాఠకులకు విసుగుపుట్టించక చదివించే 
రీతిలో, రసవత్తరంగా సరళసుందరంగా రచించబడింది. 


ఈ [గ్రంథంలో ఆదిశంకరులవారి అవతారచరిత్ర - కాలడికాండ, 
బాలకాండ, సన్వ్యాసకాంద, విజయకాంద, ఉద్ధారకాండ, శాంతికాంద - 
అని ఆరు కాండలుగ రచించబడింది. అనుబంధంగా శంకరులవారి 
కాలనిర్ణయాదులను తెలిపే అంశాలు కూడ పొందుపరచడమైనది. 


తెలుగుసాహిత్యంలో శంకరులవారిని గురించి ఉన్నంతలో సమగ్రంగా 
తెలియజేసే గ్రంథరాజమిది. 


ధార్మిక సద్ధ్దంథ పఠనాసక్తులయిన సహృదయపాఠకులు ఈ [గ్రంథాన్ని 


చదివి శంకరాచార్యులవారిని గురించి ఎన్నాన్నో విశేషాలను 
తెలుసుకొనగలరు. 


॥1/ 


తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురిస్తున్న సద్దంథాలలో ఈ 
(గ్రంథం కూడ పాఠకులకు సత్ఫలితాలను అందించగలరని ఆకాంక్షిస్తూ- 


నదా శ్రీవారి నేవలో... 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


విన్నపము 


నేడు తెలుగు జనావళిలో భక్తి చాల ప్రబలంగా 
వ్యాప్తి పొంది ఆస్తికతపాలు విస్తారంగా పెరిగినదన్న 
మాట నిర్వివాదాంశం. అయినా, ఆధ్యాత్మిక పథానికి 
శ్రీ ఆదిశంకరుడు నిర్దేశించిన జ్ఞానపద్ధతి గురించి 
తెలిపే ఈ దివ్య గాథ ఎన్నటికీ ఆదరణీయము, 
పఠనీయము కదా! 


మా పితృదేవుల కలం నుండి జాలువారిన ఈ రచన వెలుగు లోనికి 
వచ్చేలా సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం, ప్రోద్బలం అందించి అడుగడుగున 
ముందుకు నడిపించిన వారు నా సోదరి శ్రీమతి ముసునూరి పద్మావతి, 
సోదరుడు చిరంజీవి రామకృష్ణ. 


ఈ రచనలో కొన్ని చిన్ని సవరణలు చేయ సాహసించాము. అందులో 
ప్రధానంగా రండు: (గ్ర) పద్మపాదుని తీర్థయాత్రల లోని వివిధక్షేత్రాల వర్ణనలు 
(2పరకాయప్రవేశానంతర ఘట్టాల వివరాలు తగ్గించడం. ఎడద నెద జరిగిన 
సంక్షేపీకరణ యత్నంలో పాఠ్యభాగం తగ్గి (గ్రంథం నిడివి కుదింపుకు గురి 
ఐనది. ఈ మార్పులు ప్రధానకథాంతశానికి గాని తత్త్వ్వసారానికి గాని భంగం 
చేకూర్చలేదని మా నిశ్చితాభిప్రాయం. అవి కాక (1) శ్రీశంకరుల కాలనిర్ణయం 
మొదలైన పది అనుబంధాలు ఉన్నవి. 


దయార్హ దృష్టితో ముందు మాటగా ప్రస్తావన వ్రాసి ఇచ్చిన 
మహనీయులు వాగ్దేవీ వరపుత్ర బిరుదాంకితులు (బ్రహ్మశ్రీ సామవేదం 
షణ్ముఖశర్మ గారికి నమంగా నమస్మరిస్తున్నాము. 

శ్రీశ్రీశ్రీ శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ భారతీతీర్థస్వామి 
వారి అనుజ్ఞ, ఆశీస్సు ఈ కృతికి మంగళాశాసనము. 


శంకరనిలయము భవదీయుడు 


అవిడి, కొతపేట మండలము, చే 
తూ.గో.జిల్లా, ఆం.ప్ర. యజ్గాపగద మూర్తి 








వరమశివావతారులూ, ననాతనధర్మోద్దారకులూ అయిన జగద్గురు 
ఆదిశంకరాచార్యులవారు సమస్తాస్తిక జనులకు నంసేవ్యులు, సమారాధ్యులు 
అయియున్నారు. వారు కేవలం 32 సంవత్సరములు మాత్రమే జీవించిననూ వారు 
సాధించిన కార్యములు అనితర సాధ్యములు. శ్రీశంకరులు కాలటీ క్షేత్రమునందు 
శివగురువు, ఆర్యాంబా అనే పుణ్యదంపతులకు పుత్రుడిగా అవతరించారు. బాల్యములోనే 
సకల వేదశాస్తాలలో ప్రావీణ్యమును సంపాదించిన శ్రీశంకరులు నర్మదానదీతీరంలో 
తపోనిరతులుగానున్న శ్రీగోవిందభగవత్పాదాచార్యులవద్ద సన్నాస్యం తీసికొని, వారి 
ఆజ్ఞ ప్రకారం కాశీక్షేత్రమునకు వెళ్ళి విశ్వేశ్చ్వరును దర్శించి, బదరి వెళ్ళి అక్కడ ప్రస్థానత్రయ 
భాష్యములు రచించి, కాశీకి వచ్చి అక్కడ వేదవ్యాసుల ఆశీస్సులు పొందారు. తరువాత 
అద్వ్వైతసిద్ధాంతప్రచారం చేస్తూ వివిధ ప్రాంతాలలో సంచరించి, సనాతన 
ధర్మప్రచారకార్వము నిరంతరము జరుగవలెనని భారత దేశముయొక్క నాలుగు దిక్కులలో 
చతురామ్నాయ పీఠములను శృంగేరి - పూరి - ద్వారక - బదరిలలో స్థాపించి, 
కాళ్ళీరులోని సర్వజ్ఞపీఠాన్ని అధిష్టించి అక్కడ నుండి కేదారక్షేత్రమునకు వెళ్ళారు. ఇది 
శ్రీ శంకరుల యథార్దమైన చరిత్ర. ఈ చరిత్ర శ్రీవిద్యారణ్యులు రచించిన మాధవీయ 
శంకరదిగ్విజయంలో విస్తరముగా చెప్పబడినది. 


ఇకషగ, 


కీ.శే. శ్రీయ(రావగడ వాలకటనూర్యనారయణమూర్తిగారు రచించిన 
“శ్రీశంకరావతారచరితము'ను శ్రీజగద్దురు మహాస్వామివారవలోకించినారు. సులభశైలిలో 
మనోజ్ఞమైన రీతిలోరచించిన ఈ [గ్రంథమును తి.తి. దేవస్థానంవారు ముద్రించనున్నారన్న 
విషయమును తెలిసికొని శ్రీచరణులు చాల సంతసించినారు. 


శ్రీశారదాచంద్రమౌళీశ్వరానుగ్రహమువలన ఈ [గ్రంథము ఆస్తికమహాజనుల 
మన్ననలను పొందుగాకయని శ్రీచరణులాశీర్వదించినారు. 


ఇట్లు 


ల ముదంేరయాలాలీటి 


౬... 


నింగ6 9 ; 08265- 250123 / 250192 ఇ: 082-250 0792 
'ఛా2!! : జం ప్రంగంం్రలగునితి రతం ంంకితగి,00 కె ఆం ఇ. నగ౧ం్రంగు నిజ జతజంంళక800.000 


వం నో పనో కో పోటుతో ఏక పో 3 పో పంకో. 30తో 30 ఫొ స తపు 30తో 30 కో సు తోం తో 30 కోంత సు తనంత నునన త ఫం త తంల తం తం తంత. నంటు తపు తునుక 


జరికి 


సమన్వయ సరస్వతి, వార్టేవ వరపుత 
బహ్మత్రీ సామవేదం షణ్నుఖ శర్మ గారు 
బుషిపీఠ వ్యవస్థాపకులు 





ప్రస్తావన 

ఆదిశంకర విజయ గాథను సంస్కృతంలో చాలా మంది మహాత్ములు రచించారు. 
దేశభాషల్లోనూ చాలా [గ్రంథాలున్నాయి. విద్యారణ్యులు రచించిన శంకరవిజయం 
ఆధారంగా రచించిన ఈ [గ్రంథం - శాస్ర మర్యాదలతో మంచి చిక్కని చక్కని తెలుగులో 
బ్రహ్మశ్రీ యజట్టాప్రగడ వెంకట సూర్యనారాయణమూర్తి గారిచే గొప్పగా తీర్చిదిద్దబడింది. 
దివ్వజీవితంలోని కొన్ని ఘట్టాలను తీర్చి దిద్దిన తీరు గొప్పగా ఉంది. 

ఇక- 

ఆదిశంకరులు ఆ నాడు వివిధ దార్భనికులతో చేసిన అద్భుత వాదనలను 
సుబోధకంగా తెలుగులో వ్రాయడం సామాన్యం కాదు. అలాంటి అసామాన్య కార్యాన్ని 
సామాన్యులకు సైతం అవగతం అయ్యేలా శిల్పించిన రచయిత ప్రతిభా పాటవాలు 
ప్రశంసనీయాలు. 

ఆదిశంకరుల అవతార వైభవంలో వారి గాథ - బోధ రెండూ దీప్పిమంతంగా ఈ 
(గ్రంథంలో చిత్రించబడ్డాయి. నేటి తరం అవశ్యం పఠించవలసిన సద్దంథ మిది. 

తమ తండ్రి ఆ నాడే రచించిన ఇంత మంచి పుస్తకాన్ని ప్రత్యేక శ్రద్ధతో వెలుగులోకి 
తెచ్చేందుకు కృషి చేసిన శ్రీ యట్ష్టాప్రగడ మూర్తి గారు పిత్యూణ విముక్తు లవడమే కాక, 
గురు సేవలో కూడా కృతకృత్యు లయ్యారు. 

ఈ సద్ధంథానికి (శ్రద్ధతో నమస్కరిస్తూ - బుధజన విధేయుడు. త 

ఉూవూపే! చం య త్రైత య 


... ( సామవేదం షణ్ముఖ శర్మ) 


తొలిపలుకు 


వేదముల కాస్థానమైన భారతభూమిలో విభిన్న మతములు తలయెత్తి 
హిందూమతమునే మట్టుమాపు పరిస్థితులు ఏర్పడినవి. మతమన్న నేమియో 
నెరుగనివారు మతము పేరిట మారణహోమములు జరుపుచుండిరి. 
హిందూమతనిజతత్త్సమును కానరాక తలకొకవిధముగా ప్రచారము 
చేయుచు హిందూమతమునకు మచ్చలు బూయుచుండిరి. నాస్తికులదే 
నాయకత్వ మైనది. అట్టి తరుణమున భారత దేశమున “సంభవామి 
యుగేయుగే” అన్నట్లు శ్రీ శంకరభగవానుడు ఆదిశంకరుడై అవతరించి 
బాల్యముననే సర్వజ్ఞుడై వేదాంతతత్త్షసారగ్రహీతయైనాడు. 


స్వార్థరహితుడైన శ్రీఆదిశంకరులు తానుపొందిన జ్ఞానమును 
ప్రజలకందించ దేశం నలుమూలలు పర్యటించి మతమన్న నేమియో 
తెలియపరచి హిందూమతబఐక్యమును సాధించెను. హిందూమత సారమును 
(గ్రహించి ప్రజలకందించిన వారలలో అగ్రగణ్యులు శ్రీ ఆదిశంకరులే. తన 
దిగ్విజయము చిరన్ధాయిగ నుండునట్లు దేశము నలుమూలల నాలుగు 
వేదమఠములను స్థాపించి జయధ్వజము నెగురవేసిన యుగపురుషుడు శ్రీ 
ఆదిశంకరుడు. 


అట్టి శంకరులదివ్యచరితమును గురువరేణ్యుల ఆశీర్వాదమున 
యథాశక్తిరచించగలిగితిని. పండితుడను కాని కారణమున లోపము 
లుండుట సహజము. దానికి క్షంతవ్యుడను. 


ఈ (గ్రంథరచనకు, ప్రచురణకు సలహాసంపత్తినిచ్చి తోద్పడిన 
మిత్రులకు కృతజ్ఞడను. 


౫11 


అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడైన శ్రీవేంకటచలాధీశుడు నన్ను మంగళాచరణము 
అనుగ్రహించి ఈ గ్రంథాన్ని ముద్రింపజేస్తున్నాడు. తిరుమల తిరుపతి 
దేవస్థానముల వారు ఈ [గ్రంథాన్ని స్వీయముద్రణగా స్వీకరిచినందులకు 
నేను సర్వదా కృతజ్ఞుడను. 


(శంకరాచార్య కృతః) 


ర్క 


ప్రజ్ఞానాంశు ప్రతానైః స్థిర చర నికరవ్యాపిభి ర్వాప్యలోకాన్‌ 
భుక్తా భోగాన్‌ స్థవిష్టాన్‌ పునరపి ధిషణోద్భాసితా న్మామజన్యాన్‌ 
ఓం తత్సత్‌ పీత్వా సర్వాన్విశేషాన్‌ స్వపితి మధురుభుజ్మాయయా భోజయన్నో 
మాయా సంఖ్యా తురీయం పరమమృత మజం బ్రహ్మయత్తన్నతో౭ స్మి 
అవిడి 
తూర్పు గోదావరి రచయిత 


ర్క 


యో విశ్వాత్మా విధిజ విషయా న్రాశ్య భోగాన్‌ స్థవిష్టాన్‌ 

పశ్చా చ్చాన్యాన్‌ స్వమతి విభవాన్‌ జ్యోతిషాస్వేన సూక్షాన్‌ 
సర్వా నేతా న్చునరపి శనైన్వ్వాత్మని న్ధాపయిత్వా 

హిత్వా స్సర్వా న్విశేషా న్విగత గుణగణ: సాత్వసౌన తురీయః ॥ 


। గురుస్తుతి | 


గురు ర్రహ్మా గురు ర్విష్ణుః, గురు రేవో మహేశ్వరః 
గురు స్సాక్షా త్రరబహ్మ, తస్మై శ్రీ గురవే నమః ॥ 


ర్క 


శాంతం సుందర మందహాస వదనం తద్రహ్మ తేజోనిధిం 
దత్తాత్రేయ కలాభిజాత మఖిలానందానుసంధాయినం 
ధీరం ధీరజనానుకంపి హృదయం యోగీశ్వరం స్వామినం 
శ్రీమద్దేవకినందనాశమ యతిం సేవా విధేయం భజే ॥ 


1 ఇష్టదేవతా ప్రార్ధన 1 


మా యిలువేల్పువై కరుణమై వివిధార్థసమూహ సద్యశ 
శ్రీయుతులం బొనర్చ్బుచు తరింపగ జేయుదు మామకీయ వం 
శీయుల, నేటి యీకృతి రచింప దొడంగితి భార మెల్ల ఫ్రీ 

దే యని నమ్ముచున్‌ తిరుమలేశ్వర! శ్రీపతి వేంకటేశ్వరా! 


౫(0/ 
॥ గణపతి ప్రార్ధన 1 
నిను భావింపక యుద్యమింపరు భవానీనందనా నిర్ణరుల్‌ 
మనుజుల్‌ కొత్త తలంపులున్‌ పనులు, గమ్య ప్రాప్తి చేకూరు నీ 


యనుకంపన్త్‌ సుగమంబు లౌగద గణాధ్యక్షా! మహాకార్యముల్‌ 
నిను ధ్యానించిన, కూర్మి మద్రచనమున్‌ నిర్విఘ్నముం జేయుమా! 


1 సరస్వతీ ప్రార్ధన 1 
(శుతివాగ్వైఖరులన్‌ మునిప్రతతి సంస్తోతంబు గావింప సం 
తతమున్‌ సుందరహస్తపద్మమున వీణం బూని చిందించు నా 


ద తరంగంబుల దేలియాడుచు ననంతం బైన సృష్టిక్రియన్‌ 
మతి గీలించు విధాతృ్భరాణి మది సంభావింతు నిష్టాప్తికిన్‌. 


| విష్ణు ప్రార్ధన 1 
శ్రీరమణీమనోహరు నశేషకృపాకరు శిష్టరక్షణో 
దారు భవాంధసంచయసుధాకరు శ్రీకరు శేషశాయి నం 
భోరుహనేత్రు నక్షయు ముముక్షు జనావనకార్యదక్షునిన్‌ 
నారదగానలోలుని జనార్దను గొల్తు నఖీష్టసిద్ధికిన్‌. 


| ఈశ్వర స్తుతి | 
భువిజను లజ్జతాంధమున మున్దిన వారికి జ్ఞాన దీధితిన్‌ 
సువిమల మోక్ష పద్ధతుల జూపగ నెత్తిన పూజనీయమౌ 
భవదవతారగాథ తెలుపం దలపెట్టితి నాదరింపుమీ 
భవహర! చంద్రశేఖర! కృపాకర! శంకర! నీలకంధరా! 


| కవిస్తుతి | 


ఆదికవీంద్రుడై అమరగానము చేసె, లోకవంద్యుండు వాల్మీకియోగి 
వరపురాణమ్ములు పరమేతిహాసముల్‌, వినిచె వేదవ్యాసవిబుధవరుడు 


ం/ 


నన్నయ తిక్కన నాచనసోము డె, జ్ఞాప్రగడాది పూర్వాంధ్రకవులు 
పోతనశ్రీనాథముఖ్యులౌ వంద్యులు, కవితాధురంధరుల్‌ కలరుపెక్కు 
రాంధ్ర దేవభాషా వాబ్బయంబు లందు, 
పూర్వకవు లాధునికులును పుణ్యపురుషు 
లస్మదాదుల కాదర్శమైన వారు 
వారి యాశీస్సు నాకు లభ్యమగుగాత! 

1 భక్తస్తుతి | 
అంబరీష శుక రుక్మాంగద శౌనక భీష్మ వసిష్యవిభీషణులును 
నరపరాశర దాల్భ్య నారద ప్రహ్లాద పుండరీక వ్యాస మునివప్రభృతులు 
భరతుడు ధ్రువుడుశబరియుమార్మండేయుడాంజనేయుడును మున్నయినవారు 
పుణ్యచరిత్రులు పోతన త్యాగరాజు కబీరు రామదాసు మొదలైన 
భక్తపుంగవులకు ప్రణతు లర్పించెద, భక్తపాదధూలళి భవ్య మండ్రు 
భక్తు కోర్కె దీర్చు పరమాత్ము డనిశంబు, ప్రస్తుతింప నగునె భక్తమహిమ! 


| మాతృస్తవము | 


పరగుచుండు వసిష్టవైనతేయములకు నడుమను లంకగన్నవరమొండు 
నిరతాన్నదాత్రియెనెగడెను డొక్కాన్వయవిభూషణము సీతమాంబ యచటె 
అందుగన్నవరాన్వయంబున శేషమాంబాసుబ్బరాయదంపతుల కనుగు 
పట్టియైపుట్టి యుభయగౌాతమీమధ్యఖండమై యొప్పు మున్గండకుత్త 
రమున పోతవరమను గ్రామమందు,వెలయునెజ్టాప్రగడకులతిలకులనగ 
దొడరుకామేశ్వరమ్మమృత్యుంజయులకుకోడలిగవచ్చి ప్రజకెల్లకూర్చితమ్మ! 


మరువగ లేమమ్మా నిను 

నిరుపమ సద్దుణనిధాన! నీ జీవిక మా 
కెజిగించినది *న మాతుః 

పరదైవత” మనెడి పలుకు పరమార్ధంబున్‌. 


తనయుల మువ్వర నలుగురు 

తనయల గని తొంబదేండ్ల తనువున గంటే 
మనుమలకున్‌ మనుమల గని 

కనులారగ జూచికొనెడి ఘనభాగ్యంబున్‌. 
ఎన లేని ప్రేమమూర్తిగ 

నిను నెల్లరు జెప్పికొంద్రు నీ నామంబున్‌ 
మనుమలు మునిమనుమలు పుర 
జనులున్‌ ధరియించుకొనిరి జననీ! భక్తిన్‌. 
అమ్మా! ధన్యుల జేసితి 

మమ్ముల స్‌ పుణ్యచరిత మా తండ్రి కిలన్‌ 
నెమ్మిం గూర్చెను కీర్తి ఘ 

నమ్ముగ దీవింపు మమ్మ! నడుమ తనూజున్‌. 


| పితృ స్తవము । 


నవనీతమ్మగు నిండు చిత్తమున విజ్ఞానార్దనాసక్తి మ 

ధ్య వయస్సందున గల్డ నేర్చితివి విద్యల్‌ పెక్కు లోకజ్ఞ్జుగా 
కవిగా కర్షకుగా మనీషిగ మహాకర్శిష్టిగా నున్నతిన్‌ 

వివిధ ప్రజ్ఞల దేజరిల్లితివి తండ్రీ! నా నమోవాకముల్‌. 
“పితృదేవో భవ” యన్న ధర్మమును సంప్రీతిన్‌ తలం దాల్తు సం 
తతమున్‌ వైదిక ధర్మతత్పరత తత్ప్వజ్ఞాన సంపన్నతన్‌ 
శతవర్నాధిక జీవయాత్ర కడు ధన్యంబై జగన్మాన్య జీ 
వితసారమ్యము నొందె నీ చరిత దీవింపం గదే నన్‌ గృపన్‌. 


కృతి ప్రదానము 


శివుడున్‌ విష్ణువు శక్తి వీవ యగుటన్‌ జింతించి శ్రీవేంకటే 
శ విభుం డంచును శ్రీనివాసు డనుచున్‌ సన్నాత బాలాజి యం 


0/1 


చవిరోధమ్ముగ శైవవైష్టవులు శక్ష్యారాధకుల్‌ కొల్వగా 
భవబంధమ్ములు తూల్చి కాచెదవు దేవా! వేంకటేశప్రభూ! 


ఒక్కండయ్యు ననేకరూపములతో నొప్పారుచు న్నామముల్‌ 
పెక్కుల్‌ కల్టియు జన్మకర్మ గుణవైవిధ్యమ్ము లేకుండ స 
మ్యక్కారుణ్యరసాబ్టివై జగములన్‌ మన్నించు నీ పాదముల్‌ 
దిక్కంచున్‌ మది నమ్మి కొల్తును సదా శ్రీవేంకటేశప్రభూ! 
శ్రీమచ్చంకర దేశికేంద్ర పదసంసేవానురాగాన త 
ద్భూమానంద రసాప్తి హేతుచరితమ్మున్‌ దెన్లు గద్యమ్మునన్‌ 
నీమమ్మొప్పగ వ్రాసి మీ పదములందే పెట్టి మాయింటి వే 
ల్పౌ మీ పాదము లాశయించితిని దేవా! వేంకటేశప్రభూ! 
కుల మెజ్టాపెగదాఖ్యమై తనరు మా గోత్రర్ని మౌద్దల్యుడై 
వెలయన్‌, మాతయు బుచ్చిమాంబ, పితయున్‌ విజ్ఞుండు శ్రీవేంకటా 
చల విఖ్యాతుడు, వేంకటప్రముఖమై జానాందు సూర్వాఖ్య నా 
కలరున్‌ నీ పదభక్తియుక్తుడను దేవా! వేంకటేశప్రభూ! 

ప్రణతి “శ్రీ శంకరావతారచరితము” ను 

వ్రాసి నీకు సమర్పించి వాసి గొంటి 

కౌశికీతీర మందున గ్రాలు 'అవిడి” 

మా నివాసము, కావుము మానివాస! 


1. కాలడి కాండ 


1.1 కేరళ ప్రాంతము 

1.2 శివగురుని జననము 

1.8 శివగురుని విద్యాభ్యాసము 

1.4 శివగురుని వివాహము 

1.5 ఆర్యాంబ పిల్లలను గారవించుట 
1.6 ఆర్యాంబా శివగురుల తపస్సు 
1.7 శివుని వరము 

1.8 శంకరుని జననము 


2. బాల కాండ 


2. 1 శంకరుని పసితనము 

2.2 బాల్య లీలలు 

2. ౩ పరివారము 

2.4 సరస్వతికి శాపము 

2.5 సరస్వతి భూలోకమున జన్మించుట 
2. 6 విశ్వరూపునిగా (బ్రహ్మ ఆవిర్భావము 
2, 7/7 కన్యాన్వేషణ 

2. 8 ఉభయభారతీ విశ్వరూపుల పరిణయము 
29 విద్యాభ్యాసము 

2. 10 శివగురుడు దివి కెగుట 

2. 11 ఉపనయనము 


00 -* ఠఈరా రా ల [0 [0 ౯4 


షే 
12 
ష్షేడ్ష 
ష్షేడ్ష 
15 
16 
ష/ 


20 
21 
ఐ2 


త 


ఎ 


2. 12 వేదాధ్యయనము 

2. 18 బంగరు ఉసిరిక పందగ్ల వాన 

2. 14 శంకరుని విశాలశయము 

2. 15 గురుకుల వాస విశిష్టత 

2. 16 భరద్వాజుడు, వేదాలు 

2. 17 శంకరుడు పూర్ణానదిని తన యింటి కడకు తెచ్చుట 

2. 18 కేరళదేశాధిపతి పిలుపు 

2. 19 శంకరుని కడకు రాజు వచ్చుట 

2.20 రాజుకు శంకరుని వరము 

2.21 శంకరుని శిష్యులు 

2. 22 మాతృస్థాన విశిష్టత 

2.23 పెండ్లి ప్రయత్నము 

2. 24 తల్లికి శంకరుని ఓదార్పు 

2.25 సన్న్యాసాశమ స్వీకార బీజము 

2.26 సోదరునితో ఆర్యాంబ చర్చ 
సన్యాస కాండ 

8.1 మానసిక సన్వ్యానము 

3.2 తల్లికి శంకరుని వాగ్గానము 

3.3 తల్లిని జ్ఞాతులకు అప్ప జెప్పుట 

3.4 శ్రీ కృష్ణాలయ పునరుద్ధరణ 

3.5 ఆర్యాంబ బెంగ 

8.6 సన్వాస యోగము 


22 
2౩ 
౬/7 
ఐ2// 
28 


80 
8జి 
తశ 
తర్‌ 
86 
86 
89 
త్న 
త్వ 


తం 
ర్తేర్తే 
ర్తేర్తే 
తర్‌ 
46 
త్తే 


(1 


8. సద్దురువుకై అన్వేషణ 

8.8 కాలదిని విడనాడుట 

8.9 గురువుల కదకు ప్రయాణము 

8.10 నర్మదా నదీ (ప్రాంతము 

8. 11 శ్రీ గోవిందభగవత్పాదాచార్యుల సన్నిధి 
8. 12 గురువుకు తా నెవరో ఎటిగించుట 
8.18 శంకర యతి శంకరాచార్యు డగుట 
8. 14 శిష్యరికము 

8. 15 నర్మద పొంగును కుండ లోని కెక్కించుట 
8. 16 శంకరావతార గాథ 

3.17 కాశీ ప్రయాణము 

8. 18 గంగావతరణ గాథ 

8.19 సనందుడు శిష్యు డగుట 

8.20 కాశీలో ప్రచారము 

8.21 చండాలోపాఖ్యానము 

3.22 బదరీ ప్రయాణము 

8.23 (బ్రహ్మసూత్ర భాష్య రచన యొక్క ఆవశ్యకత 
8. 24 (బ్రహ్మసూత్ర భాష్య రచన 

8.25 ఉపనిషత్తులకు భాష్య రచన 

8.26 సనందనుడు పద్మపాదు డగుట 

3.27 వ్యాస మహర్షి రాక 

3.28 వ్యాస -శంకర వాదోపవాదములు 
3.29 వ్యాస దర్శనము 


తం 
50 
ర్‌ 1 
ర5్‌టి 
58 
ర్‌ర్‌ 
56 
ర5్‌/ 
ర5్‌రి 
61 
62 
63 
65 
67/ 
68 
7/2 
73 
"/త్మ 
"/5 
"76 
"78 
7/9 
80 


20611 


శే, విజయ కాండ 


41 విజయ యాత్ర 

42 ప్రయాగ మహిమ 

43 అక్షయ వట వృక్షము 

44 కుష్టు రోగి బాగుపడుట 

45 కుమారిల భట్టు 

46 అమరావతిలో కుమారిలభట్టు 
47 తుషానల ప్రవేశము 

తీర్‌ ప్రభాకరాచార్యుడు 

4 9 హస్తామలకుడు 

4 10 మాహిష్మతీ పురము 

4.11 మండన మిత్రు నింట ప్రవేశము 
4 12 వాద భిక్ష 

4 13 పరిషత్సభ 

4 14 ఉభయభారతి ప్రతిజ్ఞ 

4. 15 వాదోపవాదములు 

4. 16 జీవేశ్వరాభేదము 

త్త ్షే/ మండనమిశుని సంశయములు 
4 18 జైమిని ప్రత్యక్ష మగుట 

4 19 మండనమిశుడు శంకరుని స్తుతించుట 
4.20 ఉభయభారతి కథ 

4.21 ఉభయభారతి శంకరుల మధ్య వాదము 


వ 
రి 
రిర5్‌ 
86 
86 
రిరి 
9 
92 
ర్క 
06 
98 
102 
104 
105 
106 
107 
109 
110 


112 
112 


20611 


4.22 పరకాయప్రవేశము పైశంకరుని వివరణ 
4. 23 శంకరుని పరకాయప్రవేశము 
4 24 పట్టపు దేవి అనుమానము 
4.25 శంకరశిష్యుల అన్వేషణ 

4. 26 గాయక వేషధారులు 

4, 27 గాయకులు బందీకృతు లగుట 
4.28 'జితాస్మి 

శ 29 మండనమిథశుని సన్వ్యాసాశమము 
4. 80 మహావాక్యోపదేశము 

4.31 దక్షిణ దేశ యాత్ర 

432 శ్రీశైల క్షేత్ర దర్శనము 

4. 38 కాపాలికుల కుట్ర 

4 34 పద్మపాదుని నృసింహావతరణ 
4 35 పద్మపాదుని కథ 

4.36 గోకర్ణ క్షేత్రము 

4.37 హరిహర క్షేత్ర దర్శనము 

4. 38 మూకాంబికా క్షేత్రము 

4, 89 బల్యగ్రహారము 

440 శృంగగిరిలో శారదా పీఠము 
4. 41 తోటకాచార్యుడు 

4 42 నైష్కర్యసిద్ధి 

4. 43౩ అవసానదశలో ఆర్యాంబ 


118 
మ 
120 
122 
క 
126 
12/ 
125 
125 


132 
135 
13/ 
135 


145 
14రి 


00/ 


4. 44 పద్మపాదుని తీర్థ యాత్రలు 

4 45 టీకాగంథము 

4.46 పద్మపాదుడు గురువు కడకు రాక 
4. 4&'7 కేరళరాజు 

తడి మధ్యార్జునేశ్వరము 


5. ఉద్ధార కాండ 


ర్‌ 1 రామేశ్వరములో శాక్తేయులు 
5.2 భవానీ ఉపాసకులు 

5.8 లక్ష్మీ ఉపాసకులు 

5.4 సారస్వతేయులు 

5.5 వామాచార్యులు 

5.6 పాశుపతులు 

5.7 లింగధారులకు తత్వ బోధ 
5.8 అనంతశయన క్షేత్రము 
5.9 పంచాయతన పూజ 

5. 10 భాగవతులు 

5. 11 శార్‌బ్దపాణికి తత్వబోధ 
5.12 పాంచ రాత్రులు 

5. 13 వైఖానసుడు 

5. 14 కర్మహీన శాఖీయులు 
5. 15 హిరణ్యగర్భ మతము 


150 
152 
153 
155 
156 


155 
160 
161 
162 
164 
166 
1/2 
1/5 
1/9 


182 
1564 
185 
18658 
190 


ఎర/ 


5. 16 అగ్నిదేవోపాసకులు 
5.17 సార మతస్థులు 

5. 18 గాణాపత్యులు 

5. 19 కాంచీపురము 

5.20 తామపర్జీతీరస్థులు 
5.21 ఆంధ్రదేశ సంచారము 
5.22 విదర్భ రాజు స్వాగతము 
5.283 [కకచుడు 

5. 24 ఉన్మత్తభైరవుడు 
5.25 చార్వాకుడు 

5.26 పీనకాయుడు 

5.27 క్షపణకుడు 

5.28 జైనమతస్టుడు 
5.29 శబలుడను బౌద్దుడు 
5.30 మల్లారిభక్తులు 
5.31 విష్వక్సేనాలయము 
5.82 మన్మథ మతవాదులు 
5.388 మగధ పురము 

5. 84 దేవేంద్రభక్తులు 
5.35 యమ భక్తులు 
5.36 ప్రయాగ 

5.3 శూన్య మతస్థుడు 


192 
193 
196 
200 
202 
203 
04 
206 
2111 
213 
215 
17/7 
2186 
౨19 
221 
౨2౩ 
బి25 
౨26 
ఐఐ9 
౨౩0 
293 
235 


06/1 


5.38 వరాహమతస్థుడు 
5.89 లోకసేవక వాదులు 
5.40 గుణోపాసకులు 
5.41 సాంఖ్యులు 

5.42 కాపిల మతస్థుడు 
5.43 పరమాణువాదులు 
5. 44 కర్మవాదులు 

5. 45 చంద్రమతస్థులు 
5.46 కుజాదిగ్రహోపాసకులు 
5.47 క్షపణకుడు శిష్యు దగుట 
5. 48 పితృమతస్థులు 

5. 49 గరుడ శేష భక్తులు 
5.50 సిద్దోపాసకులు 
5.51 గంధర్యోపాసకులు 
5.52 భేతాళ మతస్థులు 
5.53 గోకర్ణ క్షేత్రము 

5. 54 నీలకంఠుడు 

5. 55 ద్వారకా నగరము 
5.56 భట్టభాస్మరుడు 
5.57 అర్హు డను జైనుడు 
5. 58 అభీినవగుప్తుడు 


౨౩/ 
౨౩68 
౨౩9 
౨40 
బత] 
బిడ్వర్త 
245 
౨246 
బశ్వ/ 
౨486 
బి49 


265 
2/0 
2/3 


న ం.. 


6. శాంతి కాండ 


6. 1 భగంధర వ్యాధి 

6.2 చికిత్స 

6.3 పద్మపాదుడు వ్యాధిని కుదుర్చుట 
6.4 శ్రీ గౌడపాదాచార్యులు 

6.5 శ్రీ గౌడపాదుల ప్రశంస 
6. 6 సర్వజ్ఞ పీఠ దక్షిణ ద్వారము 
6. 7 పీఠాధిరోహణ పరీక్ష 

6.8 సర్వజ్ఞపీఠాధిరోహణము 
6. 9 చతురామ్నాయ మఠ న్ధాపన 
6. 10 మఠముల వివరణ 

6. 11 పశ్చిమమ్నాయ మఠము 
6. 12 పూర్వామ్నాయ మఠము 
6. 13 ఉత్తరామ్నాయ మఠము 
6. 14 దక్షిణామ్నాయ మఠము 
6. 15 మఠామ్నాయ మహానుశాసనము 
6. 16 తత్త్వ (గ్రంథములు 

6. 17 ఉపదేశ (గ్రంథములు 

6. 18 స్తోత్రములు 

6.19 భాష్యగ్రంథములు 

6.20 సాధన పంచకము 

6.21 నిజ ధామ నిషమణము 


2/5 
2/7 
ఐ'/9 
80 
81 
౨82 
83 
90 
ఐ92 
93 
986 
ఐ99 
800 
800 
801 
805 
805 
807 
809 
3809 
812 


అనుబంధములు 
1శ్రీ శంకరాచార్యులవారి కాలనిర్ణయము 
2. శ్రీ శృంగేరీ శారదా హీఠాధిపతి శ్రీ భారతీతీర్ధస్వామివారి చరిత్ర 


3. శ్రీ దేవకీనందనాశ్రమస్వామివారి ఆశీస్సు 
దే 


య 
(రూ 


వకీనందనాశ్రమస్వామివారి చరిత్ర 


ల 
(య 


విద్యాశంకరభారతీస్వామివారి ఆశీ:ప్రశంస 


రా 
(య 


సత్యానందేశ్వర సరస్వతీస్వామివారి ఆశీ:ప్రశంస 
7. లీ బప సృనందతీర్థస్వామివారి ప్రశంస 

రి. బ్రహ్మశ్రీ బులుసుఅప్పన్నశాస్త్రిగారి ఆశీ:పూర్వకప్రశంస 
9. విద్వాభాస్మర శ్రీ దినవహి సత్యనారాయణగారి ప్రశంస 


10. రచయిత వంశక్రమము 


815 


3820 


324 


326 


3880 


3882 


388 


385 


38 


840 


1. కాలడి కాండ 
1.1 కేరళ ప్రాంతము 


అది ఒక మనోహర దృశ్యం. చూడ ముచ్చట గొలిపే కొబ్బరి తోపు 
లొక వంక, విమలజలధారలతో జలజల పారే జలపాతా లొక వంక, 
కన్నుల పండువై విందు గొల్పగా, విప్రవర్యుల వేదఘహాషలతో ఆ గిరిసానువులు 
మారోగుతాయి. హాయి నిచ్చే పైరు గాలి విహరించే ఆ వనం నందనోద్యాన 
వనాన్ని మజపిస్తుంది. సముద్రతరంగాల తాకిడికి రక్షణయో అన్నట్లు 
పడమటి కొండల అండ. పరమ పావన మని పేరు గన్న వృషాచల మచ్చటే 
ఉంది. పూర్జ్ణానది కూడా అక్కడే ప్రవహిస్తుంది. దేశాన్ని పాలించే రాజు 
పేరు రాజశేఖరుడు. ధార్మికుడైన ఆ రాజు పాలనలో ప్రజలు అన్నివిధాలా 
సుఖసంతోషాలతో ఉండేవారు. 


ఒకనాడు రాజుగారి కలలో పరమేశ్వరుడు కనిపించి తాను వెలసిన 
జ్యోతిర్లింగస్టలం చూపించి అక్కడ ఆలయం కట్టించ మని ఆదేశించాడు. 
రాజు పరమానందభరితుడై గొప్ప శివాలయాన్ని అచట నిర్మించి నిత్యదీప 
ధూపనైవేద్యాదికైంకర్యాలు చిరన్ధాయిగా ఉందే ఏర్పాట్లు చేసి ఆ గుడిని 
సుప్రభ మనే పేరుతో సేవించు చుందేవాడు. జగదీశ్వరుని అనుగ్రహ 
ప్రభావంతో ఎటు చూచినా నూరు మైళ్ళ పర్యంతం ఆ (ప్రాంతం సర్వ 
సంపదలతో తులతూగుతోందేది. 


దగ్గరలోనే ఉన్నది కాలటి అనే అగ్రహారం. యజనం, యాజనం, 
అధ్యయనం, అధ్యాపనం, దానం, పరిగ్రహం అనే ఆరు వైదిక కర్మలకూ 
ఆలవాలం ఆ పేటలోని భూసుర గృహాలు. (బహ్మణ్యు లైన బ్రాహ్మణులందరూ 
వేదవాక్కులతో ముప్పిరి గొన్న భక్తితో విశ్వేశ్వరుణ్లి భజించే నంబూద్రి 
శాఖవారు. ఆంధ్రప్రాంత మైన గోదావరీమండలము లోని పిఠాపుర 


గు 


శ్రీ ళంకరావతార చరితము 


సమీపంలో హంసవరము నందుండి వెడలిన వంశం అట్లు విలసిల్లిన దని 
పెద్దలు పలుకుదురు. 


1.2 శివగురుని జననము 


కాలటి అగ్రహారంలో ఎన్నదగిన మేటి విద్యాధిరాజు అనే పేరు గల 
(బాహ్మణుడు. ఆ కుటుంబం వారు శివ భక్తులు. ఎంత సంపద లున్నా 
వారికి సంతానము లేమితో ఎన్నో వ్రతములు తపములు చేశారు. తుదకు 
వారి పూజలు ఫలించి చక్కటి పుత్రుడు కలుగగా శివగురుదని పేరు పెట్టుకొని 
అల్లారు ముద్దుగా పెంచుకొంటున్నారు. దినదినప్రవర్ధమానుడగుచున్న 
ఆ బాలునికి ఉపనయనము చేయు వయస్సు వచ్చింది. యోగ్య మగు 
ముహూర్తమును నిర్ణయించి యధావిధి గా ద్విజకర్మ చేశారు. పిమ్మట 
విద్యాభ్యాసం కోసం సద్దురువుల కప్పుగించారు. 


1.8 శివగురుని విద్యాభ్యాసము 


పూర్వం గురువుల కడ విద్య నేర్వాలన్న ఎన్నో నియమాలను 
పాటించాలి. [బహ్మచర్య (వ్రతం ఆచరించాలి. త్రికాలముల యందు 
సంధ్యావందనం, అగ్నిహోత్రం చేయాలి. కౌపీనధారి కావాలి. గురువును 
పరమదైవంగా భావించాలి. మధుకరవృత్తి నవలంబించి తా దెచ్చినది 
గురువుకు సమర్పించి గురువు తినగా మిగిలినది తినాలి. చాప మీదనే 
పరుండాలి. పుష్పం ముట్టరాదు. అద్ధం చూడరాదు. తాంబూలం 
సేవించకూడదు. ఇలాంటి కఠోర నియమాలు పాటిస్తూ శివగురుడు 
కుశాగ్రబుద్ధి కాబట్టి స్వల్పకాలంలోనే వేదవేదాంగాలు కంఠగతం చేసికొన్నాడు. 


ఒకనాడు (ప్రశాంతసమయం చూచి గురువు శివగురువును 
ఆప్యాయంగా పిలచాడు. శివగురువుతో “బిడ్డా! నీ చదువు పూర్తి అయ్యింది. 
ఇంటికి పోయి గృహన్థాశమం చేపట్టు.” ఆ పలుకులు శివగురువుకు 


కాలది కాంద 3 


ములుకులుగా తోచినవి. ఆందోళన, భయము, దుఃఖము పుట్టుకొచ్చినవి. 
అయినా ధైర్యం తెచ్చుకొని గురువు గారితో ఇట్లా విన్నవించుకొన్నాడు: 
“గురుదేవా! జోతను పుట్టించే సంసారకూపము లోనికి పొమ్మంటున్నారు. 
సంసారం ముముక్షువులకు అడ్డం కదా! తీవ్రవిరాగి అయిన వానికి 
గృహన్థాశమం ఎందుకు? నేరుగా సన్యాసాశమం లోనికి పోవచ్చు గదా! 
ఎందరెందరో అలా వెళ్ళిన వారున్నారు కదా! ఈ దీనుని కరుణించి 
గురుసేవాభాగ్యం కలుగజేయండి. నన్నింటికి పంపకండి' అని వేడుకొన్నాడు. 
కాని గురువు కరుణించ లేదు. మౌనమే వహించాడు. 


లేక లేక కలిగిన కుమారుడు తల్లిదండ్రులకు బిడ్డను చూడాలని 
ఉంటుంది కదా! మంచి రోజు చూచుకొని తండ్రి విద్యాధిరాజు గురువుల 
ఆశమానికి బయలుదేరి వెళ్ళాడు. అడుగకనే గురువుగారు శివగురుని 
విద్యాభ్యాసం పూర్తయిందని, కొడుకును తీసికొని వెళ్ళి వివాహము 
చేయమని సెలవిచ్చారు. అందుకు విద్యాధిరాజు చాలా సంతోషించి, 
గురుకట్నం సమర్పించి శివగురువును తోడదొని ఇంటికి బయలు దేరాడు. 
చేసేది లేక విధి బలీయ మని నిశ్చయించు కొన్నాడు శివగురువు. ఇంటికి 
చేరడానికి కొన్ని రోజులు పట్టింది. చూడవచ్చిన బంధుజనులతో ఇల్లు 
పండగలా అందరూ ఆనందంలో గడిపారు. తండ్రికి అందరి ఎదుటా కొడుకు 
నేర్చిన విద్యలను ప్రశ్నించాలని కోరిక పుట్టింది. అన్ని శాస్త్రాల మీద ప్రశ్నల 
వర్షం కురిపించాడు. శివగురువు తడవకుండా చెప్పిన జవాబులకు అంతా 
సంతోషించి పిల్లవాని మేధను కొనియాడారు. 


1.4 శివగురువు వివాహము 


ఎనలేని ధనధాన్యకనకవస్తువాహనసంపత్తి. నలు దెసల వ్యాపించిన 
విద్యావికాసవైభవము. వరుడువిశిష్టుడైన యోగ్యుడు. కన్యాదాతలు తహ 
తహ లాడుతూ స్వయంగానో మధ్యవర్తుల ద్వారానో వర్తమానాలు 


4 శ్రీ ళంకరావతార చరితము 


పంపుతున్నారు. కట్నాలు ఒకరిని మించి ఒకరు వెయ్యి, రెండు వేలు, 
మూడు వేలు అంటూ విద్యాధిరాజుకు ఈ జూపుతున్నారు. వరుని తండ్రికి 
కట్నాలతో నిమిత్తం లేదని తెలియక. ఆయన చూచేవి ఆచార సంపత్తి, 
గౌరవ మర్యాదలు, సద్దుణగణాలు. నూరేళ్ళ పంటకు కావలసినది అనుకూల 
దాంపత్యం. చివరికి *నా కుమార్తె ఆర్యాంబను మీ కుమారుడైన శివగురునకు 
ఇచ్చి వివాహం చేయాలని ఉంది. దయయుంచి నా కోరికను మన్నించండి? 
అని అడిగిన మఖపండితునితో వియ్య మంద నిశ్చయించిన విద్యాధిరాజు 
ఒక షరతు పెట్టాడు. అది వివాహం తన ఇంటనే జరగాలని తెజవు లేక 
మఖపండితుడు ఒప్పుకోక తప్ప లేదు. 


దైవజ్ఞులు శుభకరమైన ముహూర్తం నిర్ణయించారు. తగినంత వ్యవధి 
ఉండడంతో ఇరు వైపులా సందడికి లోటు లేదు. బంధువులకు, స్నేహితులకూ 
శుభలేఖలు వ్రాయించి పంపుకొన్నారు. రకరకాల మంగళవాద్యకారులను 
కుదుర్చుకొన్నారు. ఆకాశాన్నంటే పందిళ్ళు వేశారు. వాటికి పచ్చని మామిడి 
తోరణాలు, స్తంభాలకు రంభాఫలవృక్షాలు కట్టారు. పలురకాల అలంకారాలతో 
కల్యాణమంటపం చూడ ముచ్చటగా తయారయ్యింది. ఊరిలోని ప్రతి 
ఇంటికీ వెల్లలు వేయించి ఊరంతా కలకల లాడే టట్టుగా చేశారు. పెండ్లికి 
వచ్చే బంధువులకు బసల ఏర్పాట్లు జరిగాయి. కవులకు, గాయకులకు 
ఆహ్వానాలు వెళ్ళాయి. ముందుగానే వచ్చిన ఆడపెండ్లి వారితో కలిసి 
మంగళవాద్యపురస్సరంగా ఇంటింటికీ వెళ్ళి పిలుచుకొని వచ్చారు. 


స్నాతకవ్రత మాచరించి వివాహానికి సిద్ద మయ్యారు. పెండ్లి కుమారుడు 
మంగళవాద్యములతోను, దేవకన్యల నృత్య గీతాలతోను, వేదఘోషలతోను, 
బంధు జనులతో ఊరేగి సుముహూర్తానికి చాల ముందుగా కల్యాణ 
మంటపం ప్రవేశించాడు. వశిష్టుల వంటి పురోహితులు వివాహకార్యక్రమాన్ని 
ఆరంభించారు. ఒక వైపు వేదమంత్రాలఘోష జరుగుతుండగా, గాయకుల 


కాలది కాంద ర్‌ 


ఆలాపనలూ, నృత్తగీతాలు, రమడోలు మోతలు, సన్నాయి స్వనం పెళ్ళి 
యిల్లు సందడి మిన్ను ముట్టేలా ఉంది. వంది మాగధులు స్వస్తివాచకాలు 
చెప్పుతున్నారు. సుముహూర్తం సమీపించడం తోటే జీలకథ్ఞ ముద్దలు 
వధూవరుల చేతులలో ఉంచారు. (బ్రహ్మలు మంత్రాలు చదువుతూందడగా 
వధూవరుల చేతులను ఒకరివి మరొకరి శిరములపై ఉంచారు. అది వారి 
జీవిత పరమావధికి సుముహూర్తం. భావాలు ఏకమయ్యే సుసమయం. 
అట్లొక ముహూర్తకాలం ఉంచారు. దేవతలు వచ్చి ఆశీర్వదించారు. 
వేదమాతఆశీర్వచనం పలుకుచున్నది. బాహ్మణోత్తములు, బంధుజనులు, 
మిత్రలోకము మొదలైన వారందరూ “శతమానంభవతి! శతాయుష్యేంద్రియే 
ప్రతితిష్టతి” అంటూ శుభాక్షతలు జల్లారు. తరువాత మాంగళ్య్ళధారణ, 
తలంబ్రాలు ఎంతో వేడుకగా జరిగినవి. ఇరువంకల వారు వచ్చిన అతిథు 
లందరికీ చందనతాంబూలాది సత్మారాలు జరిపారు. బ్రహ్మ గారు నూతన 
దంపతులకు బట్ట ముడి వేసి సభకు, తల్లిదండ్రులకు నమస్కారం 
చేయించారు. నాటి విధానము అంతటితో ముగించగా అందరూ భోజనాలకు 
లేచారు. 


అది అయిదు రోజుల పెండ్లి షద్రసోపేత భోజనాలలో వండిన కూరలు 
వందకుండా, వండిన పిండి వంటలు కాకుండా అద్భుతంగా ముంచెత్తారు 
అందరినీ. సదస్యం నాడు మగపెళ్ళి వారి వైపు బాహ్మణు లందరికీ కాసులు, 
శాలువాలు, పంచెల చాపులు అర్హత ననుసరించి సత్మారములు చేసారు. 
వచ్చిన బంధువు లందరికి యథోచితంగా నూతనవస్తాలతో బహూకరించారు. 
ఈ విధంగా శివగురుడు గృహస్యు డయ్యాడు. ఆర్యాంబ అతనికి 
సహధర్మచారిణి అయ్యింది. పతివ్రతలకు మించిన వ్రత మాచరిస్తూ ఆర్యాంబ 
వతికి తలలో నాలుకగా మసలుతూ అత్తమామలకు బానటగా 
ఉండి పేరు తెచ్చుకొంటోంది. 


6 శ్రీ ళంకరావతార చరితము 


1.5 ఆర్యాంబ పిల్లలను ఆదరించుట 


కొంత కాలానికి విద్యాధిరాజదంపతులు పెద్దవారై పుణ్యలోకాలకు 
ప్రయాణమై ఇల్లు, వాకిలి, ధాన్యాది సంపత్తి యావత్తు కొడుకు చేతిలోను, 
కోడలి చేతిలోను పెట్టి వెళ్ళిపోయారు. స్వధర్మానుష్టానం చేస్తూ అతిథి 
అభ్యాగతులను గౌరవిస్తూ బీదసాదలను కనిపెడుతూ పండితులతో పండిత 
గోష్టులతో జ్ఞానామృతాన్ని ఆస్వాదిస్తూ శివగురు దంపతులు చీకూ చింతా 
లేని గార్జస్ట్రజీవనాన్ని సాగిస్తున్నారు. ఆర్యాంబకు చిన్న పిల్లలంటే ముద్దు. 
ఇరుగు పొరుగు వారి చిన్ని పిల్లలను మచ్చిక చేసికొని సరదా తీర్చుకొనేది. 
తలలు దువ్వి బొట్టు పెట్టి, ఆడ పిల్ల లయితే కాటుకలు అద్ది జడలు వేసేది. 
వాళ్ళ కోసం చేసిన తినుబండారాలను అందించేది. దానితో పిలవకుండానే 
వచ్చే వారు పిల్లలు సంతోషంగా. మరీ చిన్నపిల్ల లైతే ఉయ్యాలలో పరుండ 
బెట్టి జోలపాటలతో జోకొట్టేది. ఒకప్పుడు పసిపాప ఏం చేసినా ఏడ్చు 
మానకుండా ఉంటే ఆ పాప తల్లి పరుగు పరుగున వచ్చి ఆదుకొనేది. అట్టి 
భాగ్యం తనకు లేకపోయిందే అని మనస్సు చివుక్కు మనేది. తన దగ్గణకు 
వచ్చిన పాపలకే కాక ఊళ్ళోని పిల్లలందరికీ మహౌదార్యంతో ఆవు పాలు 
అందేలా ఏర్పాటు చేసింది ఆర్యాంబ. పండుగలకు ఆ పిల్లలందరికీ కావలసిన 
చొక్కాయిలూ, లాగులూ, ఆడపిల్లకు పరికిణీలు, జాకెట్లు తయారు చేయించి 
స్వయానా తానే వారికి తొడిగి మురిసి పోయేది. ఇంత చేసినా పిల్లలు 
ఏదో సమయంలో తమ తమ ఇళ్ళకు తుఖ్టు మని పారి పోయే వారు. 
అంతే కదా! ఎంతయినా ఎవరి పిల్లలు ఎవరికి అవుతారు. ఈ సత్యం 
ఆర్యాంబకు క్రమేణా తెలిసి వస్తూ, మనసులో దిగులు ఆరంభ మయ్యింది. 


1.6 ఆర్యాంబా శివగురుల తపస్సు 


ఆర్యాంబ మనసు లోని తపన శివగురునికి అర్ధం అయ్యింది. కాలం 
పరుగెత్తుచున్నది, వయసు మీరుతోంది. పుత్రుల వలననే పరలోకసుఖాలు 
లభిస్తాయి. పుత్రులు లేకపోతే వంశం అంతరిస్తుంది. ముందు ముందు 


కాలది కాంద / 


పుత్రహీనుల్ని పలకరించే వారు కూడా ఉండరు. ఇలా వారిరువురూ 
మానసికంగానే తపిస్తూండగా ఒక నాడు ఆర్యాంబయే ధైర్యం చేసి, నాథుడితో 
ఇలా అంది. “స్వామీ! పరమేశ్వరుడు మన కోరిక తప్పక తీరుస్తాడు. ఆయన 
పరమ కరుణాలయుడు. త్వరగా ఆ విశ్వేశ్వరుని వేడుకొందాం రండి” 
అని భర్తకు పిలుపు నిచ్చింది. శివగురునికి ఈ ఉపాయం బాగా నచ్చింది. 
మరు నాటి వేకువనే లేచి కాలకృత్యాలు చేసికొని, పూర్ణానదిలో స్నానం 
చేసి, సంధ్య నుపాసించిన తర్వాత వారిరువురు నది ఒడ్డున సుఖాసీను 
అయ్యారు. చిత్తాలను పరమేశ్వరాయత్తం చేసి, నిమీలిత నేత్రాలతో తపస్సు 
మొదలు పెట్టారు. కొలది రోజులు కందమూలాలను తిని, తరువాత అవి 
మాని వాయుభక్షణం చేస్తూ కఠోర నియమాలతో వారి ఘోరతపం 
నడుస్తోంది. ఆర్యాంబ శరీరం శుష్మించ సాగింది. 


1.7 శివుని వరము 


ఒకనాటి టేయి స్వప్నంలో శివగురునికి శివసాక్షాత్మారం లభించింది. 
భక్తుని కోరిక విన్న పరమేశ్వరుడు శివగురువును ఇట్లా అడిగాడు. 
“'అల్పాయుష్ముడై సద్దుణసంపన్నుడైన ఒక పుత్రుడు కావాలా లేక పెక్కురు 
దుష్ట సంతానం కావాలా?” అని. శివగురువు సత్పుత్రుణ్జే కోరుకొన్నాడు. 
ఈశ్వరుడు అట్లనే కలుగు నని ఇక తపస్సు మాన మని సెలవిచ్చి అంతర్జాన 
మయ్యెను. మెలకువ వచ్చి భార్య ఆర్యాంబతో జరిగిన వృత్తాంతము చెప్పాడు. 
తపం చాలించి ఇంటికి మరలారు. నిజ నివాసంలో (బాహ్మణ సమారాధన 
చేసి శేషించిన ఆ ప్రసాదం భుజించిన శివగురువు లోనికి ఈశ్వరతేజం 
ప్రవేశించింది. తన కోరిక ఫలించిన ఆర్యాంబ ఈశ్వర తేజస్సుతో గర్భం 
ధరించింది. 


శివుని పరమానుగ్రహ మహిమ సామాన్యమా? ఆర్యాంబ నూతన 
కాంతులతో వెలుగుతోంది. పదునాల్గు భువనాలు మోయడ మంటే మాటలా. 
నడక మందమయినా ఉత్సాహం నానాటికీ ఇనుమడిస్తోంది. ఆభరణాలు 


8 శ్రీ ళంకరావతార చరితము 


గంధమాల్యాదులు ధరించడానికి ఆమెకు భారం మెండుగా ఉంది. ఇరుగు 
పొరుగు వారు అనుమానించి అదో రకంగా పలుకరిస్తున్నారు. ఆర్యాంబ 
మనస్సులో కొత్త కొత్త కోరికలు ఉదయింప సాగాయి. అవి తీర్చబోతే 
తిరస్మరించేది. మరల మరొక కోరిక పుట్టడం, దానిని తీర్చ బోతే తిరిగి 
తిరస్మరించడం మామూలైపోయింది. బంధుమిత్రులు ఆప్యాయంగా తీసుకొని 
వచ్చిన సూడిద లన్నీ గ్రామంలో అందరికీ పంచిపెట్టడమే. మామూలుగా 
గర్భవతులకు వచ్చే అరుచి, ఆందోళన, నీరసం అలాంటివి ఆర్యాంబకు 
లేవు. నడుస్తున్నా, పని చేస్తున్నా చూచే వాళ్ళకు జాలి పుట్టుకొచ్చేది. ఇన్నాళ్ళకు 
గర్భం వచ్చింది ఎలా మోస్తుందో పాపం అనుకొన్నారు చుట్టుప్రక్క 
వాళ్ళు. కాని భిషగ్వరుడు సాక్షాత్తు సర్వేశ్వరుదే ఆమె గర్భంలో ఉండగా 
ఆరోగ్యాని కేం కొదవ? మరి కొన్నాళ్ళకు ఆర్వ్యాంబకు శంకరుడు చాటుగా 
మాటుగా కనిపించడం మొదలు పెట్టాడు. ఆమె గుమ్మాలు ఎక్కడం దిగడం 
మానుకొంది. ఒకనాడు స్వప్నంలో జయజయనాదాలమధ్య సపరివారంగా 
కనిపించాడు. కళ్ళు విప్పి చూస్తే ఏమీ లేదు. విభ్రాంతురా లయ్యింది. 
ఆమె చూపే దయ ఆదరం పరమసాత్తికత వలన ఊరంతటికీ ఆర్యాంబ 
ప్రీతిపాత్రురాలు. పదవ మాసం వచ్చి పది రోజు అయ్యింది. ఆర్యాంబ 
బాగా సొక్కింది. అలాటి సమయం పరమ పవిత్ర మయినది. లోక 
కల్యాణకరుడు ధర్మసంన్థాపనాచార్యుడు సాక్షాత్‌ పరమశివుడే భూతలాన 
అవతరించిన వేళ. దేవతలు పుష్ప వర్షం కురిపించారు. దేవ దుందుభులు 
(మోగాయి. కృష్ణద్వైవాయనాది మహర్షులు హర్షాతిరేకం పొందారు. శంకర 
జననంతో ఆ గది కోటి సూర్యుల వెలుగున కాకర మయ్యింది. బిడ్డ పుట్టగానే 
క్షణం "సేపు మూర్చిల్లిన తల్లి అంతలో తేరుకుంది. 


1.8 శంకరుని జననము 

నెమళ్ళు పింఛాలు ఎత్తి మనోహరంగా నాట్యం చేస్తున్నాయి. 
చూపరులను మైమరపించే విధంగా తరులతాదులు పుష్పశోభలతో 
ఆనందంగా సుగంధాల్ని దశదిశలా వెదజల్లుతున్నాయి. ఆనందబామ్సాలు 


కాలది కాంద 9 


(గగుమ్మరిస్తున్నాడు సంతోషంతో ఉబ్బిన మేఘుడు పర్వతవీధుల నుంది. 
సెలయేళ్ళ కోలాహలం చెప్ప నలవి కాదు. నదిరురులు కన్ను మిన్ను 
కానని రీతిలో ఉరకలు వేసికొంటూ ఒర్లను దూసుకొంటూ పారుతున్నాయి. 
సహజవైరుధ్యమున్న జంతువులు మైత్రీభావంతో మెలగుతున్నాయి. 
సుజనులకు శుభ నిమిత్తాలు, దుర్దనులకు దుర్నిమిత్తాలూ గోచరించ 


సాగాయి. 


యుధిష్టిరశకంలో రెండు వేల ఆరు వందల ముప్పది సంవత్సరాలు 
గదచాయి. నందన నామ సంవత్సరం. వైశాఖ శుక్ష పంచమి భానువారం 
కర్మాటక లగ్నం, మేష మందు రవి, పునర్వసులో చంద్రుడు గురునితోడ, 
మందుడు తుల యందు, అంగారకుడు మకర మందు ఉన్నారు. 


ఈ వార్త క్షణంలో ఊరంతా ప్రాకి, స్తీ లందరూ చూడ వచ్చి చూడ 
లేక పోతున్నారు ఆ రవిసహస్రదేదీప్యమానుడైన చిట్టి పాపజణ్లి. మంత్రసానికి 
కోద్దామంటే బొడ్డు కాన రావటం లేదు. అంతా చాలా హడావిడిగా ఉంది. 
బిడ్డ కవ్వ మన్న ఏడ్పు అందరు బిడ్డలలా లేదు. ఓంకారరవం అంటున్నారు. 
బొడ్డు కోసి నీళ్ళు పోసి బిడ్డను పరుండ బెట్టారు. పాపని చూచిన వారు 
చూచినట్లుగా నిలబడి పోయి ఉంటున్నారు. ఒకసారి చూచిన వాళ్ళే తనివి 
తీరక మరల మరల వచ్చి చూస్తున్నారు. బిడ్డడు కేవలం అవతార పురుషు 
డని చెప్పు కొంటున్నారు. అది విన్న మగ వాళ్ళు కూడ చూడ వచ్చారు. ఆ 
నాడు శివగురుని గృహం ఒక యాత్రాస్థలం అవ్వడంలో ఆశ్చర్య మేముంది? 
పుట్టిన శిశువు సామాన్యుడయితే కదా! మూడు నెలల బిడ్డ దేమో అన్నట్లు 
ఉన్నాడు. చక్కటి ముక్కు తామర రేకుల వంటి కన్నులు, శ్రీకారాలను 
పోలిన చెవులు, విశాల ఫాలం, వెడల్పయిన వక్షస్థలం, మల్లెపువ్వు వంటి 
మేని చాయ, తుమ్మెద రెక్కల బోని నల్లని కురులు, బిడ్డ రూపు అతివేలంగా 
ముచ్చట గొలుపుతున్నాయి. ఆర్వాంబా శివగురుల తపఃఫలమని అందరూ 


సంబరపడ్డారు. 


10 శ్రీ ళంకరావతార చరితము 


శివగురుడు జన్మకాల ఘడియలు కట్టుకొని జాతకం వ్రాసికొన్నాడు. 
పురుడు పది రోజులు సుఖంగా గడిచాయి. పదకొండవ నాడు పురిటి 
స్నానం చేయించి శాంతులు తీర్చి జాతకర్మ యథావిధిగ చేసికొన్నాడు. 
వంశం వారందరూ శివ భక్తులు. శివ ప్రసాదంగా జనించిన బిడ్డడు కాబట్టీ 
శంకరు దని నామకరణం చేసాడు. 


శ్రీ శంకరుడే ఇలా అవతరించాడని తెలియదు కదా! 


ఇది శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకశేఖర ముముక్షుజననిధాన శ్రీ దేవకీ 
నందనాశ్రమస్వామిగురుప్రసాదలబ్ద విజ్తాన వితాన యజ్టాప్రగడ వెంకట 
షూ ష్ట్యాస థి జ అల 
సూర్యనారాయణ మూర్వభిధాన విరచిత శ్రీ శంకరావతార చరితము నందు 


కాలడి కాండ సమాప్తము. 


2. బాలకాండ 


2, 1 శంకరుని పసితనము 


తెలివైన దైవజ్ఞులను రావించి కుమారుని జాతకం వాయించాడు 
శివగురుడు. భావాలన్నీ పరిశీలించారు వారు. పిల్లవాడు మంచి మేధావి, 
విద్యలకు వ్యాసుడు, స్వాతంత్ర్యానికి సర్వేశ్వరుడు, ధర్మమూర్తి, గురువులకు 
గురువు, కవనానికి ప్రాచేతసుడు, మేధలో సురగురుడు, (బహ్మణ్యుడు, 
యోగరాశి, శాంతమూర్తిగా ప్రఖ్యాతిగాంచుతాడని ఆనందకరమైన 
ముత్యాలను కుప్పగా పోశారు. తండ్రికి ఆ రాజాధిరాజ యోగాలు వీనుల 
విందొనగూర్చాయి. ఆయువు సంగతి మజుగయ్యింది. సంతోషంతో వారికి 
పారితోషికా లిచ్చి పంపించాడు. 


మంచి ముహూర్తం చూచి ఆర్యాంబ ముద్దుబిడ్డను తొట్టెలో పెట్టడానికి 
సంరంభం ఆరంభించింది. ఊరి ముత్తైదువు లందరినీ పిలిచికొని వచ్చి, 
వచ్చిన పేరంటాంద్రకు కాళ్ళకు పసుపులు తానే రాసి బొట్లు పెట్టి చందన 
చర్చ చేసింది. శనగలు, అరటి పందడ్లతోబాటు అత్తరువు లద్దిన రవికల 
గుడ్డలతో తాంబూలా లిచ్చి ముచ్చట తీర్చుకుంది. ఉయ్యెలకు మధ్యగా 
మణులతో మనోహరంగా అలంకరించి కట్టి వ్రేళ్ళాడదీసినారు. ఆ పాలవెల్లిని 
చూచి శిశువు సుఖంగా ఆడుకొంటా దని. వచ్చిన నారీమణులు బిడ్డను 
ఎత్తుకొని ముద్దాడి విడువ లేక విడువ లేక ఎవరి ఇండ్లకు వారు వెళ్ళే సరికి 
జాము రాత్రి అయ్యింది ఆ నాడు. అమ్మలక్కలందరూ ఏదో వేళ వచ్చి ఆ 
బిడ్డను చూడకుండా ఉండగలిగే వారు కారు. వారి దైనందిన కార్యక్రమంలో 
ప్రముఖస్థానం అది! శంకరశిశువు వారికి ప్రత్యక్షశివునిలానే అనిపించి 
అలరించే వాడు. ఆ పరమానందానుభవంలో వారికి ఇల్లూ, వాకిలీ, భర్తా, 
బిడ్డలూ మరచిపోయే వారు. ఆర్యాంబాశివగురువుల గృహం శివాలయమే 
అయింది. చీకటి పడే సరికి పిల్లవాడు ఓంకార రవం చేసేవాడు. అప్పుడొక 


12 శ్రీ ళంకరావతార చరితము 


ముసలి అవ్వ వచ్చి విభూతి మంత్రించి పెట్ట మన్నది. అలా చేయగానే బిడ్డ 
ఊరకుండి పరుందేవాడు. పరమేశ్వరునికి విభూతిప్రీతికరమైనది కదా! 
మరొక పెద్దముత్తెైదువు వచ్చి రుద్రాక్ష కట్టింది. ఒక ఉవిద తాయెత్తును, 
మరొకామె మొలకు పులి తోలును కట్టింది. వేరొక వనిత మెడ కొక 
మంత్రించిన (త్రాడు వేసింది. ఇవన్నీ చూస్తే శివదర్శనానుభూతి కలిగినట్లు 
పరవశించి పోయే వారందరూ. 


౨22 శంకరుని బాల్యలీలలు 


ఒకనాడు ఆర్యాంబ బిడ్డకు పాలిచ్చి ఉయ్యాలలో జోకొట్టి బిడ్డ నిద్ర 
పోయాక లోపలికి వెళ్ళింది. భర్తకూ శిష్యులకూ భోజనా లయ్యాక. తాను 
పెట్టుకొని తింటున్నది. అంతలో ఉయ్యాల లోని బిడ్డ క్రింద పడినట్లు 
చప్పుడయ్యింది. గుండెలు దడదడ కొట్టుకొంటూందడగా పరుగుపరుగున 
వెళ్ళి బిడ్డను చూచి గుండెలు బాదుకొంటూ గొల్లు మన్నది. భార్య రోదన 
విన్న శివగురువు వెళ్ళి చూచే సరికి ఆర్యాంబ మూర్భలో ఉంది. ఉపచారాలు 
చేయగా లేచి “పాము పాం...మెడలో ఆడుతోంది బిడ్డను బదికించండి, 
పాముల వాణ్ణి పిలిపించండి” అన్న మాటలు విని భర్త కూడా ఒళ్ళు పట్టు 
తప్పి పడ్డాడు. 'పాము పాము” అన్న కేకలు విన్న శిష్యులు పరుగున కజ్దలతో 
వచ్చారు. బిడ్డ సుఖంగా ఆడుకొంటున్నాడు. ఏమీ కాలేదు. లేవండి అని 
తెలివి వచ్చిన తల్లికి చెప్పారు. తల్లి బిడ్డను ఎత్తుకొని టొమ్ముకు అద్దుకొంది. 
పెద్దలు “మీ శంకరుడు నాగధరుడు. తన లీలలు మీకు చూపిస్తున్నాడు. 
మీరెంతో ధన్యులు సుమా! అన్నారు. 


వేరొక రోజున మరొక విచిత్రం జరిగింది. బిడ్డకు ఉగ్గు పెట్టి, నీళ్ళు 
పోసి, పాలిచ్చి నిద్ర పుచ్చాక దొడ్లోనికి స్నానానికి వెళ్ళుతూండగా భర్త 
ఎదురయ్యాడు. “శంకరుడు నిద్రపోతున్నాడు. నేనిప్పుడే వస్తాను బిడ్డను 
చూస్తుండండి” అని చెప్పి వెళ్ళింది ఆర్యాంబ. “సరే అన్న శివగురుడు గది 
గుమ్మంలో కూర్చొని పార్వతీ పరిణయం పారాయణ చేస్తున్నాడు. అంతలో 


బాల కాంద 13 


గదిలో పెద్ద వెలుగు వెలిగింది. గది లోనికి తొంగి చూచాడు. బలిసిన ఒక 
పెద్ద యెద్దు, దాని మెడలో పెద్ద గంట చెవులు గింగురు మనేలా గణగణ 
ధ్వని వినిపించాయి. శివగురుని గుండెలు దడ దడ కొట్టుకొన్నాయి. ఆ 
యొద్దుపై హస్తం ఆన్బి నిలబడి ఉంది ఒక నల్లని వనిత. ఉయ్యాల లోని 
బిడ్డను చూస్తూ ఒయ్యారంగా ముసి ముసి నవ్వులను అందిస్తోంది ఆమె. 
బిడ్డడు నవ్వుల మూటగా చూస్తున్నాడు. అంతలోనే ఆ దృశ్యం మటుమాయ 
మయ్యింది. సంగతి విన్న ఆర్యాంబ, శివగురువులు పరమేశ్వరునికి పరి 
పరి విధాలుగా నమస్మారాలు చెప్పుకొన్నారు. 


మరొక సమయంలో బిడ్డ పరుండిన తర్వాత బిడ్డను చూస్తుండ మని 
శిష్యులకు చెప్పి బయటికి వెళ్ళింది ఆర్యాంబ. శివగురుడు ఆవుకు కుడితి 
పెడుతున్నాడు. శిష్యులు పాఠాలు వల్లె వేస్తున్నారు. మధ్యమధ్య ఒక శిష్యుడు 
గదిలోనికి వెళ్ళి బాలుణ్ణి చూచి వస్తున్నాడు. అలా వెళ్ళిన శిష్యుడు చూచి 
గొంతెత్తి పెద్ద కేక వేసాడు. విని మిగిలిన శిష్యులూ వచ్చి వాళ్ళూ గొల్లు 
మన్నారు. గందరగోళం విన్న ఆర్యాంబా, శివగురువూ వచ్చి చూస్తే మాట 
రాక క్రింద చదికిల పడ్డ శిష్యులు, ఉయ్యాలలో హాయిగా పరున్న బిడ్డడు. 
కొంత తమాయించు కొన్న పిదప చెప్పారు శిష్యులు తాము చూచినది. 
నాలుగు చేతులున్న నల్లని వాడు, నాలుగు ముఖాల వాడు, గడ్డాలు మీసాలు 
ఉన్న వాళ్ళు పలువురు బిడ్ద చుట్టూ మూగి తొంగి తొంగి చూస్తున్నారట. 
బిడ్డను ఎత్తుకు పోతారేమో అని భయం వేసిందండీ అని చెప్పారు. ఆ 
మాటలు విన్న ఆర్యాంబా శివగురువుల కేమి చెప్పాలో తెలియ లేదు. 


శంకరుడు ఆ రోజు కా రోజు ఎదుగుతున్నాడు. కూర్చుందడం, 
'ప్రాకడం కల కల లాడుతూ ఇల్లంతా కలయ బాకే వాడు. గడపలు పట్టుకొని 
నదవదడంతో మొదలుపెట్టి తప్పటడుగులతో మెల్లి మెల్లిగా నదక 
నేర్చుకొంటున్నాడు. అయినా తల్లి బిడ్డను చంకను వేసుకొనే తిరిగేది ఎక్కడ 
కంది పోతాడో అని. కాలడిలో అందరూ శివభక్తులు కాదు. అలాంటి 


[64 శ్రీ ళంకరావతార చరితము 


వాళ్ళు కూడా ఈ బాలుణ్జి చూచి ఆ వర్చస్సు, నుదుట నున్న ముక్కంటి 
రేక, కంఠాన నాగరేఖలూ మొదలైనవి చూచి తేరుకొని శంకరావతారమే 
అని నిర్ధారించు కొని వెళ్ళారు. 


2,3 పరివారము 


రావణాది (క్రూర రాక్షసులను సంహరించడానికి భగవానుడు 
శ్రీరామునిగా అవతరించి నపుడు సోదరులుగా భరత లక్ష్మణ శత్రుఘ్నులు 
కూడ భువిపై వెలశారు. తర్వాతి యుగంలో శ్రీకృష్ణునితో బాటు 
యుధిష్టిరాదులు జనించారు. యుగే యుగే ధర్మాన్ని ప్రతిష్టించదానికి 
పూనుకొంటాడు పరమాత్ముడు. కలియుగంలో మన శంకరుని 
అవతారాశయము కూడ ధర్మ సంస్థాపనమే. క్షీణించుచున్న కర్మకాండలను 
ఉద్ధరించడానికి కుమారస్వామి అంశతో కుమారిల భట్టు, (బ్రహ్మ గారి 
అంశతో మండనమిశుడు జన్మించారు. విష్టంశతో పద్మపాదుడు పుట్టి 
గురుభక్తి మహిమను లోకానికి చాటాడు. సూత్రభాష్మాన్ని ఉపనిషద్భావాలను 
సుళువుగా తెలియజేయడానికి బృహన్చతి అంశలో ఆనందగిరి 
ఉద్భవించాడు. హస్తామలకుడు వాయుదేవుని అంశతో పుట్టాడు. భారత 
దేశం ఆనాడు అల్లకల్లోల స్థితిలో ఉంది. నాస్తికత బలపడింది. ఆస్తిక 
పండితులు పరస్పర వైరుద్వాలతో దారి తెన్ను తెలియని అయోమయావస్థలో 
ముని ఉన్నారు. వైదిక ధర్మార్జాన్ని పునరుద్ధరించ వలసిన అవసరం 
బలవత్తరంగా ఉంది. ధర్మానికి గ్లాని కలిగినపుడు ఉదయిస్తా నన్నాడు కదా 
పరమాత్మ. ఆ పరిస్థితులలో శంకరావతారమున కావశ్యకత ఏర్పడిన 
అపురూపమైన తరుణం అది. 


ర. సరస్వతికి శాపము 
చతురాననుని అధ్యక్షతలో సత్యలోకంలో ఒక మవాో సభ. మహర్చ్నులు 
నిలబడి వేదవాక్కులలో (బ్రహ్మను ప్రస్తుతిస్తున్నారు. నలువ రాణి వింటున్నది 


బాల కాంద 15 


కాని ఆ మహామహిషికి రుచించడం లేదు. కారణం దూర్వాసుని బోసి 
నోట వెడలిన ఉచ్చారణ స్వరం. సరస్వతీదేవి పక్కున నవ్వింది. కారణం 
అర్ధం చేసికొన్న దూర్వాసమహరికి అవమానంతో (కోధాగ్నితో భగభగ 
మండింది శరీరం. శపించాడు ఆ వాగ్గేవిని: “మానవులకు సుస్వరం లేదని 
నీకు తెలియదా? ఈ విషయం నీవు తెలిసికోవలసి ఉన్నది. ఇందుకు 
మానవజన్మ ఎత్తుదువు కాక!” శాపం విన్న శారదామాత (బ్రహ్మ వైపు 
చూచింది. మహర్షుల వైపు చూచింది. అందరూ దిగ్భాంతులై చేసేది లేని 
వారుగా అవాక్కులయ్యారు. బుషిశాపాని కెదురు లేదా? ఎవ్వరూ 
ఉలుకరు పలుకరు. అప్పుడు గత్యంతరం లేక ఆ దూర్వాసమునీశ్వరుని 
వంక తిరిగి నమస్కరించింది. తక్కిన బుషు లందరు ధైర్యంతో దూర్వాసుని 
వేడుకొన్నారు శాపోపహరణం కోసం. అప్పటికి కొంత దిగిన కోపోగ్రతతో 
ఇలా అన్నాడు. '“అద్వైతమతవ్యాప్తిక పరమేశ్వరుడు శంకరావతారం ధరిస్తాడు. 
వారి దర్శనంతో నీకు శాపవిముక్తి లభిస్తుంది. పైగా నీ పతి దేవుడు కూడ 
నీతోనే ఉంటాడు”. ఈ విధంగా బ్రహ్మ గారికి కూడా తన శాపాన్ని 
తగిలించాడు మహర్షి పుంగవుడు! మహనీయుల శాపాలు శాపవిమోచనాలూ 
అన్నీ లోకకల్యాణకరాలే! 


2.5 సరస్వతి భూలోకమున జన్మించుట 


శోషనదీ తీరాన పరమశ్రోత్రియవంశం లోని విశ్వమిత్రుడు విద్యా 
వినయసంపన్నుడు, తేజోమూర్తి. భాగ్యశాలి అయినా నమళీలి. అతిథి 
అభ్యాగతులను ఆదరిస్తూ బంధు మిత్రులకు ఏడుగడయై, ఎల్లరి మన్ననలను 
పొందుతున్న గృహస్థగ్రామణి. లేక లేక పుట్టింది ఆ యింట వంశ పావనిగా 
సాక్షాత్తు సరస్వతీ మాత. తెల్లని మేని ఛాయతో, దివ్య తేజస్సుతో, పద్మపత్రాల 
వంటి కన్నులతో చూపరులకు అద్భుతంగా కనిపిస్తూ వెలసినదా చదువుల 
తల్లి. శుక్షపక్ష చంద్రునిలా దినదినప్రవర్ధమానయె ఆ బిడ్డ పసితనంలోనే 
చూపించిన తెలివితేటలు ప్రజలకు మిక్కిలి అబ్బురంగా అనిపించాయి. 


16 శ్రీ ళంకరావతార చరితము 


ఆ బిడ్డను తడవు లేకుండా ఉభయభారతి అనే సార్ధక నామంతో పిలిచారు. 
యుక్త వయస్సు వచ్చాక ఆమె తనకు కాబోయే వరుడెక్కడ ఉన్నాడో తెలిసి 
కోవాలన్న తపన మొదలైంది. విశ్వమిత్రుని యింటికి ప్రతి రోజూ విప్రవర్యులు 
దూరదేశాల నుండి వచ్చే వారు. ఆ వచ్చిన వారి నుండి వివరాలు అడిగి 
తెలిసికొనేది తనకు కాబోయే వరుదెక్కడ వెలిసాడో నని. జాడ తెలియక 
అలమట పడేది. 
2.6 విశ్వ రూపునిగా బ్రహ్మ ఆవిర్భావము 

వేరొక పవిత్ర గృహంలో అవతరించి ఉన్నాడు విరించి. కఠిపయ 
దూరంలో ఉన్న హిమమిత్రు డనే పుణ్యాత్ము నంట విశ్వరూపనామం ధరించి. 
అటు ఉభయభారతి లాగే ఈయన కూడా తపన పడుతున్నాడు తనకై ఉ 
దయించిన సత్యలోకపు టిల్లాలు గురించి. ఈ ఉభయుల తపనలూ 
ఆందోళనలు, ఆరాటాలు రోజు రోజుకీ పెరిగిపోతూ శరీరాల్ని కృశింప 
జేస్తున్నాయి. అటు ఉభయభారతి తల్లిదండ్రులకు గాని, ఇటు విశ్వరూపుని 
మాతాపితలకు గాని ఈ ఇరువురి మనోగత విరహాగ్ని పరిస్థితులు తెలియనే 
తెలియవు. ఏ విధమైన లోట్లు లేవు. ఏ రకపు అసంగతపు విషయాలు లేనే 
లేవు. ఆకలి దప్పులు లేని విధంగా ఏదో విధమైన బెంగ ఆవహిల్లి వారిద్దరి 
దేహాలను క్రుంగదీస్తోంది. పెద్ద వాళ్ళకు ఏమీ తోచక భిషగ్వరులను రప్పించి 
చూపించారు. కారణం ఎవ్వరికీ అవగతం కాలేదు. ఒక్కవిషయంలో ఇరు 
వైపుల వైద్యులూ ఆ యా చోట్ల ఒకే నిర్ణయానికి వచ్చారు. అచ్చట 
విశ్వరూపునికీ ఇక్కడ ఉభయభారతి గురించీ. ఏ రుగ్మత లేదని తేల్చి చెప్పారు. 
అయినా తల్లిదండ్రులకు చింత పోలేదు. అక్కడ హిమమిత్రుడు పుత్రుణ్జి 
చేరదీసి 'నాయనా! నువ్విలా చిక్కిపోతుందడం చూడలేకపోతున్నాం. నిన్ను 
వేధిస్తున్నది, బాధిస్తున్నది ఏదయినా ఉందా. దాచక చెప్పు” అని అడిగాడు. 
అదే విధంగా ఒకనాడు విశ్వమిత్రుడు ప్రియపుత్రికను చేరదీసి'అమ్మా! నిన్ను 
మనస్సు వికలం చేస్తున్న దేమో చెప్పు. ఏ నగలు కావాలి? ఏ నాణ్యాలు 


బాల కాంద 1/7 


కావాలి? అని అడగగానే ఉభయభారతి తండ్రితో “నాయనా! నాకు 
కావలసినది, మీ రియ్యని దేమున్నది?” అని సమాధాసం చెప్పింది. 


ఒక నాడు హిమమిత్రుడు ఊరకుందడ లేక తనయుణ్సి నిర్బంధంగా 
అడిగాడు దాచక కారణం చెప్ప మని. ఇక దాచి లాభం లేదని తెలుసు 
కొన్న విశ్వరూపుడు తండ్రి దగ్గజ తన వ్యథ నంతటినీ వెల్లడించాడు: "నాన్నా! 
శోణనదీ తీరంలో విశ్వమిత్రు దనే బ్రాహ్మణోత్తముడున్నాడు. ఆయన కొక్కగా 
నొక్క కూతురు రూప గుణ విద్యా వైభవాదులలో సరి లేని కాంతా మణి 
మీకు కోడలుగాను అమ్మ ఆశయాల కనుగుణంగాను. అమ్మ ఆశయాలకు 
తగినదై ఈ యింటికి కోడలు కాదగ్గ కాంత కాకుండా పోతుందేమో అని 
దిగులు పడుతున్నాను అని విశదీకరించాడు వెంటనే హిమమిత్రుడు 
సమర్దులైన విప్రవరులను ఇద్దరిని రావించి కావలసిన దారిబత్తెము లిచ్చి 
విష్ణుని ఊరికి పంపించాడు. 


అటు ఇక వేచి ఉండ లేక ఉభయభారతి కూడ తండ్రితో తన మనో 
వ్యథకు కారణం బయట పెట్టింది. “తన ఆశయాల కనుకూలుడు సుగుణరాళి 
అయిన సుందర రూపు డొకడున్నాడు. అతని పేరు విశ్వరూపుడు. నిరంతరం 
నా వైకల్యానికి కారణ మదే. మనస్సు ఆయన పాదారవిందాలనే భజిసోంది. 
అలాంటి అల్లుడు మీకు లభించడం అదృష్టం. మీరందుకు తోద్పడాలి అని 
తల్లిదండ్రులను వేడుకొన్నది ఉభయభారతి. విశ్వమిత్రుని హృదయం కుదుట 
పడ్డది. తమ ముద్దుల బిడ్డ అన్ని విధాలా తగిన వరుణ్ణే ఎన్నుకొన్న దని. 
కాని ఆ ప్రాంతము వారి ఆచారం ప్రకారం నాడు కన్యాన్వేషణే కాని 
వరాన్వేషణ చేసే వారు కాదు. అందు వలన వరుని కొజకు ఎదురు 
2, 7 కన్యాన్వేషణ 


హిమమిత్రుడు పంపిన విప్రులు కాలి నదకను బయలుదేరి అనేక 
గామములు దాటి అనేక దేశములు దాటి బహుదినములకు విషుమితుని 
[ య్రుం0ల 


18 శ్రీ ళంకరావతార చరితము 


ఇంటికి చేరుకున్నారు. వారికి విష్ణుమిత్రుడు అర్భ్యపాద్యాదు లిచ్చి ఎన్నో 
పరిచర్యలు చేశాడు. కొంత సేపు విశ్రాంతి తీసుకొన్న పిమ్మట కుశలప్రశ్నలతో 
పలకరించాడు: 'బాహ్మణోత్తములారా! మీరు చూడగా బహుదూరదేశం 
నుండి వచ్చి నట్లనిపిస్తోంది. మీ రాకతో మా గృహం పావన మయ్యింది. 
మీకు ఈ దాసుడు ఏ రీతిగా సేవ చేయగలడు నా అదృష్ట మని భావిస్తున్నాను. 
చెప్పండి”. 

ఆ మాటలు విన్న విప్రులు తోడనే తాము వచ్చిన కార్యం ఇలా 
సెలవిచ్చారు: 'మహానుభావా! మీ సాంత్వనపు మాటలు, మీ మర్యాదలు 
మాకు సేద తీర్చాయి, వినండి. మేము వచ్చిన పని ఏమిటో చెప్పుతాము. 
హిమమిత్రు వన బాహ్మణశ్రేష్టుని పంపున మీ వద్దకు వచ్చాము. అతని 
కుమారుడు విశ్వరూవుడనే పిల్లవాడు రూపు రేకలలోను, విద్యలకు, వినయ 
గుణ సంపత్తికి పేరు గన్న వాడు. మీ ప్రియపుత్రిక అయిన ఉభయభారతికి 
అన్న విధాలా అర్హుడైన వరుదడని సంకల్పించి మా నిర్ణయాన్ని తమకు 
నివేదించ మని హిమమిత్రుడు విన్నవింపుడని మమ్మల్ని పంపాడు”. 
'ఆడబోయిన తీర్ధ మెదురయింది న్నట్రైంది విశ్వమిత్రునికి. ఇంటి లోనికి 
పోయి ఆ సంతోషంతో సంగతి భార్యకు చెప్పాడు. హిమమిత్రుని కుమారుడు 
విశ్చ్వరూపు డనే వరునకు మన ఉభయభారతి నిచ్చి వివాహం చేయమని 
అడగడానికి వచ్చిన (బాహ్మణుల గుఖజించి. పైకి చాలా ఆనందపడ్డా 
ఉభయభారతి తల్లికి కొన్ని అనుమానాలు పొడసూపాయి. ఉన్నది ఒక్కతే 
కూతురు గదా! వాళ్ళు ఉన్న ఊరు చాలా దూరం. ఎప్పుడయినా చూడడానికి 
వెళ్ళాలంటే ప్రయాసలు కదా! పిల్ల వాని చదువు లేమిటో మంచి చెద్దలు 
తెలుసుకొన్న పిమ్మట నిదానంగా ఆలోచన చేసి నిర్ణయించాలి కదా! అని 
ఆ తల్లి తన అభ్మిపాయాలసూ అనుమానాలనూ వ్యక్తం చేసింది. ఆ మాటలకు 
సమాధానంగా విష్ణుమిత్రుడు భార్యతో ఇలా అన్నాడు: “కుండిన నగరానికీ 
ద్వారకకూ ఎంత దూరమో తెలుసా? కొన్ని రోజుల ప్రయాణం అటు 


బాల కాంద 19 


నుండి రావడానికి. భీష్మక్కమహారాజు ఏమయినా శ్రీకృష్ణుని గూర్చి తెలిసి 
కొందామని చారులను పంపాడా? శ్రీకృష్ణుని కీర్తి జగద్వ్యాప్తం కదా! అదే 
విధంగా ఈ విశ్వరూపుడు కూడ బహు యశస్సు సంపాదించుకొనిన 
వాడు. పైగా కుమారస్వామి అవతార మయిన కుమారిలభట్టు వద్ద చదువు 
నేర్చుకొన్న ప్రజ్ఞావంతుడు. ధనసంపద అంటావా? (బాహ్మణునికి విద్యయే 
తరగని అమూల్య మయిన విత్తం. అది కాక హిమమిత్రుడు ధన ధాన్వాది 
ఐహికభాగ్యం లోనూ లోటు లేని గృహస్థుడు”. ఆ విధంగా సంప్రతించు 
కొన్న తరువాత ఉభయభారతి చెవిలో వేశారీ మాట. విన్నంతనే ఆ యమ 
ఆనందంతో సిగ్గుతో అరమొగ్గలా అయింది. వివాహప్రయత్నం తప్పక 
జయప్రద మగు ననే నమ్మకం ఉభయభారతికి. ఆ నమ్మకంతో తానే ఒక 
గొప్ప ముహూర్తాన్ని నిశ్చయించినది. సకలశుభలక్షణములూ కల ముహూర్త 
మది. ఆ ముహూర్త యోగబలాన్ని బట్టీ వ్యవధి పదునాలుగు రోజులే ఉన్నా 
ఒక ఆకు మీద లిఖించిన పత్రికను తమ వైపు (బాహ్మణున కిచ్చి పంపించారు 
వచ్చిన విప్రవరులతో బాటు. పరుగు పరుగున వారు హిమమిత్రుని దగ్గణకు 
చేరుకొన్నారు. లగ్నపత్రిక అందుకున్న హిమమిత్రుని ఆనందానికి అవధి 
లేదు. శుభవార్త అందించిన ఆ విప్రులను బహురీతులుగా సత్మరించాడు 
హిమమిత్రుడు. తాము అందరూ సకుటుంబ పరివారంగా తరలి వస్తున్నామని 
వర్తమానం తెలిపారు మగ పెండ్లి వారు ఆడ పెండ్లి వారికి. సమయ వ్యవధి 
తక్కువ కావడంతో పెళ్ళికి సంబంధించిన పనులు సకలం చకచకా 
చురుకుగా జరుగుతున్నాయి. 


2.8 ఉభయభారతీ విశ్వరూపుల పరిణయము 


పందిళ్ళు వేసే వాళ్ళు ప్రమోదంతో నిర్మించి, చూత పల్లవాలతో 
అలంకరించుచుండగా, వివాహవేదిక సర్వాంగ సుందరంగా తయారవు 
తోంది. పురమంతా పందిళ్ళే. ఊరంతా పెళ్ళివారే. మగపెళ్ళివారికి తగు 
విడిది ఏర్పరచారు. మేళతాళములు, మంగళవాద్యాలు మొదలైన వన్నీ 


20 శ్రీ ళంకరావతార చరితము 


సమకూర్చుకొని మగ పెళ్ళివారి రాకకై ఎదురు చూస్తున్నారు విశ్వమిత్రుని 
వైపు వారు. 


ఇక హిమమిత్రుని వెంట ఆ పురప్రజలు అందరూ ప్రయాణ మయ్యారు. 
విప్రలతో, మిత్రులతో, భృత్యులతో, వేశ్యకన్యకల బృందాలతో, ఢంకా 
నౌబత్తుకానాలతో, రామఢోళ్లతో, ఇంకా పలురకాల మంగళవాద్యాలతో 
మంచి వేళ చూచికొని బయలు దేరారు మగపెండ్లి వారు. ముత్యాల 
పల్లకిపై మందహాసంతో కూర్చున్న పెండ్లి కొడుకు విశ్వరూపుడు. గాయక 
శిఖామణులు, కవిపుంగవులు, (బహ్మణ్యులైన (బాహ్మణులు వేద వాక్కులు 
పలుకుచుండగా, వాహనములపై ఎక్కి విజయపరంపరలను అందుకొనుటకు 
వెడలే విజయుని సేనావాహిని వలె విరాజిల్లినది ఆ జనసందోహం. మధ్య 
మధ్య మకాములు వేసికొంటూ, తొందర ఏ మాత్రం లేక నిబ్బరంగా తరలి 
వస్తున్నారు. వెళ్ళి వెళ్ళి శోణనదీతీరం చేరుకొనగానే చెవులు చిల్లులు పడేటట్లు 
తూతూబాకాలు మారు (మోగాయి. అది మగ పెళ్ళి వారు వచ్చినట్లు సంకేతం. 
ఉలిక్కిపడిన కన్యాదాత వెంటనే ఎదురు వెళ్ళి స్వాగతం పలికి వారిని 
వెంటబెట్టుకొని ప్రత్యేకించి ఏర్పరచిన విడిదిలో ప్రవేశపెట్టాడు. ఒకరి నొకరు 
ఉదాత్త మర్యాదాపూర్వకంగా పలకరించుకొన్నారు. 


వేదవిహితమైన వివాహకార్యక్రమం ముగిసింది. మండనమిశుడు 
మంగళసూత్రమును ఉభయభారతి గళసీమను అలంకరింప జేశాడు. మంచి 
ముత్యాల తలబ్రాల వేడుక చూడని వారు లేరు. పెండ్లిలో ఆఖరి తంతు 
అప్పగింతలు. తల్లికీ, తండ్రికీ, తోబుట్టువులకూ, వారి భర్తలకు, పిన తండ్రి 
నైద తండ్రి మొదలైన పెద్దలకు, వారి భార్యలకు, మంత్రయుక్తంగా 
అప్పజెప్పారు పెండ్లి కుమార్తెను. పిల్ల తల్లి దండ్రులు పరితపించడమే కాదు 
చూచిన వారందరు కంట తది పెట్టుకొన్నారు. 
2. 9 విద్యాభ్యాసము 


ఏడాది వెళ్ళకుండా శంకరబాలుడు అక్షరాలన్నీ గుర్తించ గలిగాడు. 
రెండవ యేడు రావడంతో పలు భాషల లిపులు విపులంగా నేర్వ 


బాల కాంద 21 


నారంభించాడు. దిద్ద నక్కజ లేదు చూడడమే తడవుగా ఏదయినా 
ఆకళించుకోగలడు. రెండవ యేడు దాటలేదు శబ్దాలు కావ్యాలు నేర్వడం 
పూర్తయ్యింది. తాను నేర్వడమే కాదు తోటి బాలురకు కూడా నేర్చేవాడు. 
గురువుల నోట రావడం తదవు అన్నీ పలికే వాడు. తరువాత పురాణాలు 
చెప్పడం మొదలు పెట్టాడు. విద్య లన్నీ శంకర బాలుని ఆ విధంగా 
చేరుకొన్నాయి. ఆ విద్యాపాటవం ఆ నోట ఈ నోట ప్రాకి లోకులంతా 
విభాంతులయ్యారు. వచ్చీరాని వయస్సులో మహావిద్వత్సంపన్నుడవడం 
వింతలలో వింత. సాక్షాచ్చంకరుడే అనిపించాడు. 

వేదవిద్య శంకరునికి సహజంగానే అబ్బింది. ఆ మృదుమధురవేద 
నిస్వనం వినిన వారికి మరల మరల వినాలనిపించేది. శాస్త్రాల మాటకు 
వస్తే మంచి నీళ్ళ (ప్రాయమే. దిగజాల వంటి పండితులతో చేసే చర్చలు 
బహు వినోదకరంగా ఉందేవి. ఉద్ధతులైన పండితులను ఇట్టే పల్టీలు కొట్టించ 
గలిగే వాడు. కాని తర్మం జోలికి పోయేవాడు కాదు ఇష్టం లేక. కాని 
కుతర్మవాదులు ఇతని ముందు తల వంచ వలసిందే. బాలుని ప్రతిభ ఎంతదో 
తెలిసి కొందా మని వచ్చిన వారందరూ శంకరునితో వాదులాడిన పిమ్మట 
అతనికి జోహారులర్పించే వారు. 


2.10 శివగురుడు దివి కేగుట 


సర్వసమర్థుడైన సత్పుత్రుని విద్యావైభవాన్ని కనులార గాంచి అమంద 
పుత్రోత్సాహసంభరితు డైన శివగురుడు ఇలా భావించాడు. చిత్తమూ, 
విత్తమూ, జీవితమూ అన్నీ క్షణభంగురాలే. ఈ పాంచభౌతిక గాత్రం నశ్వర 
మని నమ్మి పరమాత్మ లేని చోటు లేదని తలపోస్తూ, శివగురుడు పరమ 
జ్ఞానిగా శాశ్వతంగా పరమపద మందే దిశగా అస్తమించాడు. పుట్టెడు 
దుఃఖంలో ఉన్న ఆర్యాంబను (గ్రామం లోని ప్రీపురుషాదులు చూడ వచ్చారు. 
దగ్గరగా చేరి, ఆమెకు ఊరటగా ఇలా చెప్పారు: “నీకు చెప్పదగిన వారము 
కాము. మమ్ముల నందరినీ (ప్రేమతో చూచినదానవు. శివగురుడు నిజంగా 


22 శ్రీ ళంకరావతార చరితము 


పోలేదు. చినిగిన బట్టను వదలి నట్లు తన పాంచభౌతిక దేహాన్ని త్యజించి 
పరమాత్మలో లీనమయ్యాడు. సర్వజ్ఞు డాయన. మనల కందరికీ వైరాగ్య 
జ్ఞానభిక్ష ప్రసాదించిన ఘనుడు. ఈ బిడ్డను చూసికో. ఇటువంటి బిడ్డను నీ 
చేతులలో పెట్టి వెళ్ళాడు నీ భర్త. తెలివికి నిధానమయిన ఈ బిడ్దనికి పట్టుమని 
ఆయిదేండ్లు లేవు. మానవులం మన విధులు మనం నిర్వర్తించడం కన్న 
చేయగలిగే దేముంది” అంటూ సప్రేమగా ఊరివారు ఆర్యాంబకు బాసటగా 
ఊరట నిచ్చారు. 


2. 11 ఉపనయనము 


ఏడాది అప్పుడే గడచి పోయింది. నాలుగేళ్ళు నిండి ఐదవ ఏడు 
వచ్చింది. ఉపనయన వయస్సు రా నక్కజ లేదు మన శంకరబాలునికి. 
దైవజ్ఞ్డులచే మంచి ముహూర్తం స్థిరపరచారు. చుట్టాలు, పక్కాలు, 
ఊరివారందరు, ఎందరో పందితప్రకాండులు వీరు వారన నేల: నేల 
ఈనినట్లుగా ఆ అవతారపురుషుని ఉపనయనమ హోత్సవాన్ని చూడడానికి 
వేంచేశారు తండోపతండాలుగా. వటువు తండ్రి లేడన్న చింత తక్క మరో 
చీకు లేదు శంకరుని తల్లికి. మహర్షుల సన్నిధానంలో జరిగింది ఆ వేదవిహిత 
ప్రక్రియ. వేదవిదుల ఆశీర్వచనాలు, బ్రహ్మచారికి ఉపయుక్త మయ్యే కానుకలు 
ఎన్నలేని వెన్నో అందాయి వటువుకు. పసుపు రంగు కౌపీనం ధరించి అదే 
రంగు యజ్ఞోపవీతం మెడలో ఉండగా, చేత పలాశ దండాన్సీ చంక నాక 
జోలెని, జలపాత్రను ధరించిన నూతన వటువు బ్రహ్మసన్నిధానంలో తొలిగా 
మాతృదేవికి భిక్షావందన మాచరించాడు. ఆ నాటితో రెండవ జన్మ 
ఆరంభమయ్యింది శంకరునకు. ద్విజుదైన శంకరుని బహ్మవర్చస్సు 
అసమానం అద్వితీయం. 


2, 12 వేదాధ్యయనము 


ఉపనయన మయ్యాక వచ్చే శ్రావణ పౌర్ణమినాడు నూతన వటువుకు 
ఉపాకర్మ చేయడం సాంప్రదాయం. ఆ పిమ్మటే వానికి వేదాధ్యయనాధికారం 


బాల కాంద 23 


లభిస్తుంది. యధావిధిగా శంకరునికి ఉపాకర్మ జరిపించింది ఆర్యాంబ. 
తరువాత గురువుల కప్పగించింది తనయుణ్ణి. గురువుల పెదవులు చూచే 
శంకరు డందుకుంటున్నాడు. వేదవిద్య అసమానమైనది. మన భారతభూమి 
పలు విధాల భీన్న భిన్న సంప్రదాయాలకు ఆటపట్టు. ఆహారవ్యవహారాలలో, 
భాషాపద్ధతులలో చాలా వైవిధ్యం ఉన్నప్పటికీ అతిప్రాచీనమైన సంస్కృతి 
మనది. దానికి జీవగజ్ఞ వేదాలు. దేశ ప్రజల నందరినీ ఏకసూత్రబద్దులను 
చేసేదే వైదిక ధర్మ సంస్కృతి. అపారుషేయాలయిన వేదాలను పరమాత్ముని 
ఉచ్చాస నిశ్చ్వాసాలుగా వర్ణిన్తారు. ఒక్కొక్క వేదం పదిరెందేడులు చొప్పున 
నాలుగు వేదాలు నేర్వదానికి నలుబదిఎనిమిది ఏళ్ళువట్టుతుంది. 
ఊహింపరాని అద్భుత శక్తియుక్తుడైన శంకరునికి మాత్రం అత్యల్ప కాలంలోనే 
స్వాధీన మయ్యాయి వేదాలు సర్వస్వమూ. పరాత్పరుడే తన శిష్యు దయ్యాదని 
పొంగిపోతున్నాడు శంకరుని గురుడు. [బహ్మచర్యవతాన్ని అవలంబిస్తూ 
మధూకరవృత్తితో ఆదర్శ్భరీతిలో గురువుల కడ విద్య నభ్యసిస్తున్నాడు. 


2,138 బంగరు ఉసిరిక పండ్ల వాన 


దండమూ. జలపాత్ర, జోలె ధరించి కౌపీనధారియై భిక్షాటనకై 
బయలుదేరాడు శంకరవటుడు. వామనమూర్తి వస్తున్నాడని వీధుల్లో వ్రేళ్ళాడి 
చూచేవారు అతణ్ణి. ఒక ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” 
అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు విన్నదా పిలుపు. ప్రత్యక్షంగా నైనా చూడ 
నోచుకోని పరిస్థితి. తలుపు సందు ద్వారా చూచింది. భిక్ష పెట్టడానికి 
పట్టెడన్నమయినా లేదు. ఆమెకు ఏమీ తోచక కండ్లు గిర గిర తిరిగాయి. 
దుఃఖ మాపుకోలేక భగవంతుని తలచుకొని ఇలా పరితపించింది: 'పరాత్పరా! 
కట్ట బట్టా, తిన తిండీ లేని బ్రతుకిచ్చావు. ఇటువంటి పుణ్యపురుషునికి 
పట్టెడు పెట్టే భాగ్యం నా కెప్పుడు వస్తుందో కదా! ఈ దీనురాలి యెడ 
దయతో ఏదైనా దారి చూపించవా!” బ్రహ్మచారి నుద్దేశించి 'నాయనా! నా 
నాథుడు గ్రామం లోనికి వెళ్ళి యున్నాడు. కనికరించి కొంచెము సేపు 


24 శ్రీ ళంకరావతార చరితము 


కూర్చుండవా” అని వేడుకొన్నది. అది విన్న శంకరుడు ఆ ఇంటి వైపు 
చూచాడు. ఆ యిల్లు వారి కాశయమిచ్చే గృహం కాదు, చంద్రార్ముల 
కాపురమని గ్రహించాడు. ఆ ఇల్లాలు వైపు తిరిగి “అమ్మా! నీ బిడ్డని చేతిలో 
ఒక ఉసిరిక ఫలం ఉంది. అది నాకు భిక్షగా జోలెలో పడవేయుము” అని 
అడిగాడు. వెంటనే తన కుమారుని చేత నున్న ఉసిరిక ఫలాన్ని శుభ్రంగా 
కడిగి పరమ భక్తి భావంతో బ్రహ్మచారి జోలెలో వేసి నిట్టూర్చింది. 


ఆ ఇల్లాలి దీనావస్థ చూచిన శంకరబాలుని హృదయం ద్రవించి 
పోయింది. శ్రీ మహాలక్ష్మిని తలంచి మహాదేవికి ఆయత్తం చేసి ఈ విధంగా 
స్తోత్రం చేసాడు. 


“అజం హరేః పులకభూషణ మాశ్రయన్తీ, భృజాబ్లనేన ముకులాభరణం తమాలం 
అజ్జీకృతాఖిల విభూతి రపాజ్గలీలా, మాజ్గల్యదా౭_స్తు మమ మజ్గల దేవతాయాః ॥ 
ముగ్గా ముహుర్విదధితీ వదనే మురారేః, (ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని, 
మాలాదృశోర్మధుకరీవ మహోత్చలేయా, సామే శ్రియందిశతు సాగర సంభవాయాః ॥ 
విశ్వామరేన్ల పదవిభమ దాన దక్ష మానన్ద హేతు రధికం మురవిద్విషో౭_పి 
ఈష న్నిషీదతు మయి క్షణమీక్షణార్థ, మిన్టీవరోదర సహోదర మిన్దిరాయాః ॥ 
ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద, మానన్ద కన్ల మనిమేష మనబ్గతన్తం, 

ఆ కేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం, భూత్యై భవేన్మమ భుజబ్గి శయాబ్గనాయాః ॥ 
కాలామ్బుదాళి లలితోరసి కైటభారే, ర్థారాధరే స్ఫురతి యా తటి దజ్ఞనేన 
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తి, ర్భద్రాణిమేదిశతు భార్గవనన్ల్సనాయాః ॥ 
బాహ్వన్తరే మురజితః (శితకౌస్తుభేయా, హారావళీన హరినీలమయీ విభాతి 
కామప్రదా భగవతో౭_పి కటాక్షమాలా, కల్యాణ మావహతు మే కమలాలయా: ॥ 
ప్రాప్తం పదం 'ప్రథమతః ఖలు యత్ర్రభావాత్‌, మాజ్గల్యభాజిమధ్భుమాధిని మన్మథేన 
మయ్యాపతేత్తదిహ మన్థర మీక్షణార్థ, మన్దాలసంచ మకరాలయ కన్యకాయాః ॥ 


భాల కాంద 25 
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా, మస్మిన్నకి్బు నవిహబ్గ శిశౌ విషణ్ణే 
దుష్కర్మ ఘర్మవపనీయ చిరాయదూరం, నారాయణ ప్రణయినీ నయనాంబువాహః ॥ 
ఇష్టా విశిష్రతయో౭_పి నరాయయాద్రాగ్‌, దృష్టాస్త్రివిష్టప పదం సులభం భజన్సే 
దృష్టిః 'ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం, పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః। 
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, శాకంభరీతి శశిశేఖర వల్లఖేతి, 
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయా, తస్యై నమ స్రిభువనైక గురో స్తరుణ్యె ॥ 


"ల 


తై నమో౭_స్తు శుభకర్మఫలప్రసూత్యై, రత్మ్యై నమో౭_స్తు రమణీయగుణార్జవాయై 
శక్ష్యై నమో౭_స్తు శతపత్రనికేతనాయై, పుష్ట్రై నమో౭_స్తు పురుషోత్తమ వల్లభాయై ॥ 
నమో౭_స్తు నాళీక నిభాననాయై, నమో౭_స్తు దుగ్గోదధి జన్మభూమై 

నమో౭_స్తు సోమామృత సోదరాయై, నమో౭_స్తు నారాయణ వల్లభాయై ॥ 
నమో౭_స్తు హేమామ్చుజ పీఠికాయై, నమో౭_స్తు భూమణ్దల నాయికాయై 
నమో౭_స్తు దేవాది దయాపరాయై, నమో౭_స్తు శార్‌జ్లాయుధ వల్లభాయై ॥ 
నమో౭-స్తు దేవ్యై భృగు నన్దనాయై, నమో౭_స్తు విష్ణో రురసిస్థితాయె 

నమో౭_స్తు లక్ష్య్వె కమలాలయాయై, నమో౭_స్తు దామోదర వల్లభాయై ॥ 
నమో౭-స్తు కాన్యై కమలేక్షణాయై, నమో౭_స్తు భూత్యై భువన ప్రసూత్తై 
నమో౭_స్తు దేవాదిఖి రర్చితాయై, నమో౭_స్తు నన్దాత్మజ వల్లభాయై ॥ 
సమృత్మరాణి సకలేన్లియ నన్దనాని, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి 
త్వద్వన్దనాని దురితాహరణోద్యతాని, మామేవ మాత రనిరశం కలయన్తు మాన్యే 11 
యత్కటాక్ష సముపాసనా విధిః, సేవకస్య సకలార్థ సంపదః 

సన్తనోతి వచనాబ్గ మానసై, స్వాం మురారి హృదయేశ్వరీం భజే ॥ 

సరసిజ నయనే సరోజహస్తే, ధవళతమాంశుక గంధమాల్యశోభే, 

భగవతి హరివల్లభే మనోళే, త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్‌ ॥ 


26 శ్రీ ళంకరావతార చరితము 


దిగ్గస్తిఖిః కనకకుమృ ముఖావసృష్ట, స్వర్వాహినీ విమల చారు జలఫ్పుతాజణ్లీం 
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష, లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్‌ ॥ 
కమలే కమలాక్ష వల్లభే త్వం, కరుణాపూర తరణితై రపాళ్లెః 

అవలోకయ మా మకించనానాం, ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః॥ 


స్తువన్తి యే స్తుఖిరమాభిరన్వహం, త్రయీ మయీం త్రిభువన మాతరం రమాం 
గుణాధి గురుతర భాగ్య భాజినో, భవన్తి తే భువి బుధభావితాశయాః 11” 


పై విధంగా మృదువుగాను, మధురంగాను శ్రీ మహాలక్ష్మీకటాక్షం కోసం 
చేసిన స్వోత్రాన్ని విని ఆ శశిసోదరిసాక్షాత్మరించింది. చల్లని చూపులు 
ప్రసరిస్తున్న ఆ దేవి వంక తిరిగి ఇలా ప్రార్ధించాడు బాలశంకరుడు. “అమ్మా! 
ఈ గృహిణి పుణ్యవతి కడు బీదరాలు. లేమి వెతతో బ్రదుకుటకు 
కష్టపడుతున్నది. జాలి వహించి ఈమెను అనుగ్రహించు”. దానికి 
శ్రీమహాలక్ష్మి ఈ విధంగా సెలవిచ్చింది: “శంకరా! వీరలు పేదలని కదా నీ 
పరితాపము? పూర్వజన్మలో ఏ కొలది పుణ్యము చేసికొనరైరి. ఈ జన్మలో 
భాగ్యమెట్లు ప్రాప్తించును?” నిశ్శంకగా తేల్చి చెప్పిన ఆ మహాలక్ష్మి మాట 
విని శంకరుడు మరల ఈ విధంగా దేవిని వేడుకొన్నాడు. “సర్వమంగళ 
దేవతవ. సర్వలోకాధీశుని సంతోషపెట్టగల నీ శక్తి అపారం. ఈ చిన్నపని 
నీకు లెక్క లేదు. సాగరసుతవు. సాగరాన్ని మించిన దయాంబిురాశివి. 
కల్పవృక్షాన్ని మించిన భాగ్యదవు. ఈమె ముందు జన్మలో ఏ పుణ్యమూ 
చేసి ఎజుగ దన్నావు. మరి ఈ జన్మలో ఇప్పుడే నాకు ఉసిరికఫలం ఇచ్చింది. 
తత్ఫలితం ఎప్పుడో కాక ఇప్పుడే ప్రసాదింపవా! స్స్‌ అనుగ్రహ మున్న 
లోటేమి?” అని వేడిన ఆ అపురూపపు బ్రహ్మచారి కోరికను మన్నించి 
కరుణా తరంగిణియైంది. సిరుల రాశి చూపుల దయాప్రవాహం 
కనకధారాపాతమై ఆ పేదరాలి ఇల్లూ, వాకిలీ బంగారు ఉసిరిక పండ్లతో 
నిండిపోయింది. ఆ మహాదేవి కరుణతో సాధ్యము కానిదేది? నరుడామె 


బాల కాంద 2/7 


అండతో ధీనిధి అగును. కులీనుడగును. వేయేల ఆ తల్లి కరుణించిన జీవి 
ధన్యాత్ముడగును. (యస్యాస్తి విత్తం సనరః కులీనః సపండితః సశ్చుతిమాన్‌ 
గుణజ్ఞు స యేన వక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచన మాశ్రయన్వే. 
ఆ నాటి నుండి నేటికీ ఆ కనకధారాస్తవం అత్యంత ప్రస్తుతి కెక్కినది. 


2.14 శంకరుని విశాలాశయము 


పేదవారిని చూచి జాలి పడడం ఒక వంతు. కొందరు ఓదారుస్తారు 
శుష్మవాక్కులతో. దానివలన కలిగే ప్రయోజనం శూన్యమే కాక మానసిక 
దౌర్భాగ్యానికి దారి తీయవచ్చు. ఉపకారసాహాయ్యం అందించ కుండా 
కనబరచే సానుభూతి నిష్ఫలం. శక్తి కలిగిన మేరకు ఆదుకోవాలి తమ 
కన్న తక్కువ స్థితిలో నున్న తోడివారిని. బాలుడు శంకరుడు తన శక్తి 
చూపించాడు ఆదుకున్నా డొక పేద రాలిని. ఆ నాటి మధూకరం శంకరునికి 
పూర్తి కాలేదు. ప్రక్క నున్న సంపన్నగ్భహాన్ని చేరడమే తరువాయి ఆ యింటి 
యజమాని సిద్ధంగా ఉన్నాడు భిక్ష చేత్తో పట్టుకొని. ఆ పెద్ద మనిషిని చూచి 
నిష్మర్షగానే ఇలా చెప్పాడు. “సంఘంలో మసలుతూ తోడి వారిని ఆదరించని 
వారొసంగిన భిక్షాహారం భుజిస్తే న్యాయభావం జనిస్తుందా?” మొదట ఆ 
మాటలా గృహస్టుని కర్టం కాక వివరంగా శంకరుడు చెప్పాక విని పరివర్తన 
రాగా బాలశంకరుని కాళ్ళపై బడి “స్వామీ! నా మాట వినండి. ఈ క్షణం 
నుండి నా ధనాన్ని ధర్మానికి ఉపయోగిస్తాను. మీ పాదాలే సాక్షి అని 
నివేదించుకొన్న భాగ్యశాలి నిజమైన భాగ్యశాలి అయ్యాడు ఆ క్షణం నుండి. 


2.15 గురుకులవాస విశిష్టత 


ఆనాటి విద్యావిధానం నేటివలె కాక పూర్తిగా వేరుగా ఉండేది. ఎంత 
తరచి చూచినా పోలిక లేమీ పొడగట్టవు. నాటి పద్ధతుల వలన బాలురలోని 
సుషుప్తశక్తులను వెలికి తీసి వికసింపజేయగల మెలకువ లుండేవి. 
నిజమయిన పౌరులను తయారు చేసే విధంగా కొనసాగే వా గురుకులవాస 


28 శ్రీ ళంకరావతార చరితము 


పద్ధతులు. కేవలం ఉపన్యాసాలు విని, (గ్రంథాలు చదివితే సర్వంకషంగా 
సాంఘిక జీవన యానానికి ఉపయుక్తమైన జ్ఞానం అలవడదు. అది సరియైన 
శిక్షణతోనే లభిస్తుందన్న విశ్వాసమే ఆనాటి గురుకులవిద్యారంగానికి 
మూలసూత్రం. ఆ శిక్షణలో మొదటిది మధూకరవృత్తి అనబడే భిక్ష 
తేనెటీగలూ, తుమ్మెదలూ పుష్పాల లోని తేనెను సంపాదించుకొనే విధానం. 
ఆ వ్యాసంగంలో వినయము, విధేయత బలపడి దురభీమానాన్ని దూరం 
చేస్తుంది. నమతతోడి భక్తి, (గద్ధ, సహపారులపై (ప్రేమ జనింప చేస్తాయి. 
భవిష్యత్తుకు మంచి బాట విద్యార్థులకు పదదమే కాక, లేత 'ప్రాయములో 
ఉన్న వారిని చూచిన పెద్దలకు వాత్సల్యం పొడచూపుతుంది. గురుకులంలో 
గుంట ఓనమాలు నేర్పరు. అవన్నీ ముందుగా ఇంట్లోనే నేర్చుకొని 
ఉండాలి. గురుకులవిద్యార్థికి విత్తంతో పని లేదు. వేదాలు వేదాంగాలు 
క్షుజ్ణంగా అభ్యసించే వారు. విద్యాపాటవానికి పేరెన్నిక గన్న నాటి భారత 
దేశం లోని విశ్వవిద్యాలయాలకు దేశదేశాల నుండి వచ్చి నేర్చుకొనే వారని 
చరిత్రలు చెప్పుచున్నాయి. 

2. 16 భరద్వాజుడు, వేదాలు 


పూర్వం భరద్వాజముని బ్రహ్మచర్య వ్రతమూని వేదాలను నేర్చుకోవడం 
మొదలు పెట్టాడట. ఆయనకున్న మూడు 'బవ్మాకల్పాల ఆయువు 
ఐపోవచ్చింది కాని వేదాధ్యయనం పూర్తి కాలేదు. అప్పుడు అధ్యయనం 
కట్టిపెట్టి ఆయువు కోసం ఘోరతపస్సు చేయగా మెచ్చిన బ్రహ్మగారు 
దేవేంద్రుణ్ణి పంపించి ఆయన కేమి కావాలో చూడమన్నాడు. ఇంద్రుడు 
ప్రత్యక్షమై మరొక బహ్మకల్పం ఆయుషు ప్రసాదిస్తూ అడిగాడు భరద్వాజుని 
ఈ ఆయువుతో ఏమి చేద్దా మనుకొంటున్నావని. భరద్వాజుడు 
వేదాధ్యయనం పూర్తి చేద్దామని. ఇంద్రుడు చూపించా డావేదరాళశిని. 
మహామేరుపర్వతాల్లాగ కోటి సూర్యుల కాంతికి మించిన (ప్రకాశంతో 
వెలుగుచున్న వేదాలను కంటితో చూడలేకపోయాడా మహాముని. మూడు 


బాల కాంద 29 


వేదాల పుంజాలను బుషి (మైల పెట్టి వీటితో సరిపెట్టుకో. గృహన్థాశమం 
చేకొని శిష్యులకు చెప్పుకొంటూ ఈ కల్పం గడుపుకో అని. మూడు 
గుప్పెళ్ళుగా ఇంద్రుడిచ్చిన వేదరాశులు కలగాపులగంగా ఉండి పోయాయి. 
బ్రహ్మ అంశంతో అవతరించిన కృష్ణద్వైపాయనుడు వాటిని నాలుగు 
భాగాలుగా చేసే వరకు. అలా వెలసిన బుగ్వేదము, సామవేదము, 
యజుర్వేదము, అధర్వవేదము దైవప్రసాదితము లైన అనంత విజ్ఞానఖనులు. 
వేదవ్యాసుడు పైలునకు, వైశంపాయనునకు, జైమినికి, సుమంతునకు 
ఒక్కొక్కరికి ఒక్క వేదం చొప్పున ఉపదేశించాడు. 


2.17 శంకరుడు పూర్ణానదిని తన ఇంటికి తెచ్చుట 


అది మండు వేసవి. మిట్టమధ్యాహ్నవేళ. నిప్పులు చెరిగే మండుటెండకు 
వడగాడ్పు తోడయ్యింది. ఆర్యాంబ పూర్ణలో మునిగి బిందెడు నీళ్ళు 
తెచ్చుకొందామని బయలుదేరింది. నది ఊరికి ఎంతో దూరంలో లేదు. 
ఇసుకదారిలో వెళ్ళాలి. కొంత దూరం వెళ్ళాక ఆర్యాంబ కాళ్ళు కాలి, తల 
మాడిపోయి ఒళ్ళు తెలియక పడిపోయింది. ఒక పుణ్యాత్ముడు చూచి లేవనెత్తి 
ఉపచారాలు చేసాడు. శంకరునికి కబురు చేశాడింకొకాయన. ఆర్యాంబను 
ఆ ఊరిలో అందరు తల్లిగా ఎంతో గౌరవంగా చూసికొనేవారు. పరుగున 
వచ్చి తల్లిని చూచాడు శంకరుడు. ఇంటికి చేర్చి అక్కడ ఉపచర్యలు చేస్తున్న 
కొడుకును చూచి ఆమె అడిగింది: “నాయనా! ఈ మండుటెండలో ఎలా 
రాగలిగావు? నాకోసం ఎంత (శమపడుతున్నావో కదా!” అంటూ కుమారుని 
చూచుకొని కడుపు కద్దికొంది. అప్పుడన్నాడు తల్లితో; “అమ్మా! పెద్దదాని 
వయ్యావు. ఈ వయస్సులో ఎందుకిలా (శమపడతావు. ఇంటి దగ్గజ నూయి 
ఉన్నది కదా. ఆ నీళ్ళు వేడిచేసికొని వేన్నీళ్ళ స్నానం చేసుకో వచ్చు గదా. 
నేనే నూతిలో నీళ్ళు తోడి పెడతాను. రోజూ రెండు తడవులు నదికి వెళ్ళి 
రావడం ఎంత కష్టమో తెలుసా? (శమపడకు. నదికి వెళ్ళకు” అంటూ 
కాళ్ళా వళ్ళా బ్రతిమిలాడాడు. ఆ బిడ్డ మాటలకు ఆనందంలో మునిగిన 
తల్లికి ఆనందబాష్పాలు జలజలారాలుతుండగా “నాయనా! నీవింకా పసి 


30 శ్రీ శంకరావతార చరితము 


పాపవు. నీవు నీళ్ళు తోదద మేమిటి? అంతమాట అన్నావు. నాకదే ఆనందం. 
మీ నాన్న గారు కూపోదకం స్నానానికి పనికి రాదన్నారు.” అని చెప్పింది 
ఆర్యాంబ. ఇంక మా అమ్మ నదికి వెళ్ళడం మానుకోదు అని ఎటిగి ఆ 
తల్లితో అన్నాడు. “అమ్మా! నీ మాట కాదంటానా? నీ పాదాల కడకే వస్తుందిలే 
ఆ మహానది. ఇంక నీ ఇష్టం వచ్చినట్లు స్నానాలు చేయవచ్చు” అని చక్కున 
అన్నాడు. 

ఆ మాటల లోని (ప్రేమాధిక్యాన్ని గుర్తించిన ఆర్యాంబ సంబరపడి 
పోయింది. అమ్మ చంక దిగి అటూ ఇటూ తిరుగుచున్న శంకరుని మనస్సులో 
పట్టుదల ప్రవేశించింది. తిన్నగా పూర్ణానదీతీరం చేరాడు. రెండు చేతులనూ 
మొలకు ఆన్సి అలనాడు గంగ రాకకై ఎదురు చూస్తున్న గరళకంఠునిలా 
పూర్ణానది వైపు తిరిగి చూపు నిలిపి తన అభీష్టం తెలిపే మౌనంగా ఒక 
క్షణం నిలబడ్డాడు. గిజ్బున ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రొద్దు గ్రుంకే సమయం 
అది. వాతావరణం క్షణంలో మారింది. ఆకసాన నిండా కప్పిన కారు 
మబ్బులు. ఉజుములూ, మెజుపులతో పిడుగులతో (ప్రారంభమై చినుకూ 
చినుకూ గాలి వానగా మారి ఊరుకోక కుండపోతగా కురిసింది వర్షం. 
రాత్రంతా ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు కని విని ఎజుగని వర్షం. 
ఆ నీరంతా పూర్ణానది తన పొట్టలో ఇమిడ్చుకొని పొంగు హద్దు మీరగా 
ఊరు మీదకు వచ్చింది. వచ్చి వచ్చి శంకరుని ఇంటి గుమ్మం ప్రక్కగా 
ఒరుసుకొని వెళ్ళింది. ఆర్యాంబ తలుపు తీసికొని చూచుకొనే సరికి పూర్ణానది 
తన గుమ్మం దగ్గజగా ప్రవహించడం చూచింది. “ఆమ్మా! చూచావా! పూర్ణకు 
నీమీద నున్న ప్రేమ.” అని చమత్మరించాడు. “బాల వాక్యం [బహ్మవాక్యం” 
అన్నారు పెద్దలు. 

2.18 కేరళదేశాధిపతి పిలుపు 


ఆ ప్రాంతాన్ని పాలించే నృపాలుడు రాజశేఖరుడు అను పేరు గలవాడు. 
ధర్మపాలన చేస్తూ, దేశానికి రక్షణ ఇస్తూ, భక్తులనూ యతులనూ గౌరవిస్తూ, 
ప్రజలకు ప్రీతిపాత్రుడై ఏలుతున్నాడు. బాలుడై బ్రహ్మచారియై, విద్యావినయ 


బాల కాంద 31 


సంపత్తులలో అద్వితీయుడై విఖ్యాతి నందుకొనుచున్న అద్భుత బ్రహ్మచారిని 
కనులారా చూడాలనిపించి, కబురంపించాడు యోగ్యుడైన మంత్రిని 
శంకరుని వద్దకు పంపి. రాజాజ్ఞ శిరమున దాల్చి పరివారంతో ప్రయాణమైన 
మంత్రి కొన్ని రోజులకు శంకరుని ఊరు చేరుకొన్నాడు. శంకరబాలుని 
చేరి నమస్కారము లర్పించి వినయం ఉట్బిపదేటట్లు ఇట్లా నివేదించాడు: 
“స్వామీ! మన కేరళదేశానికి రాజుగా ఉన్న రాజశేఖరుడు పంపగా 
రాజాజ్ఞానుసారం మీ దర్శనానికి వచ్చాము. మన రాజు ఎల్లవేళలా 
ప్రజాభీష్టాన్నే కోరుకొంటూ ప్రజలను తన బిడ్డల వలె చూచుకొనుచున్న 
వాడు. సామంత మంత్రి 'సేనానాయక పండిత ప్రముఖకళావిదులతో నిండిన 
నిండు సభలో కొలువుండి శాస్త్ర చర్చలతో ధర్మసందేహ విచారణలతో 
అనునిత్యము గదపదడం, ధర్మం ఉన్నచోటే జయమున్నదని నమ్ముతున్నవాడు. 
తమ కీర్తిపభలకు అత్యంతం సంతోషితుదై, తమ పాదధూలళితో మా 
రాజభవనాన్ని పావనం చేయాలని కోరుకొంటూ మీకు విన్నపం 
సమర్పించమన్నాదు. మీ రాకతో రాజగ్భృహమే కాక కేరళ రాజ్యమే సుఖంగా 
ఉంటుంది. మా రాజు కోరికను మన్నించి దయచేయండి”. దానికి 
సమాధానంగా శంకరు డిట్లా అన్నాడు: “నేను బ్రహ్మచారిని. (బహ్మచర్య 
వ్రతాన్ని నియమబద్ధంగా ఆచరించాలి కదా. మూడు వేళలా స్నానాలు 
చేస్తూ సంధ్యోపాసన చేయాలి. దినకరుణ్లీ, పావకుని, గురువులనూ తప్పక 
కొలువాలి. అర్హ్దదినాలలో ఉపవాసాలు చేయాలి. తక్కు సమయాలలో వేదాన్ని 
అధ్యయనం చేయాలి. శిష్యులకు విద్య గఅపాలి. మా తల్లి పెద్దది. ఆమె 
సంరక్షణ చేయాలి. ఇక తీరిక ఎక్కడుంటుంది చెప్పండి? ఈ పరమ 
పునీతమైన నియమాలను విడనాడి గజ వాహనాలు, రాజభోగాలు మాకేల? 
మా సందేశంగా రాజున కిట్లనుడు: పితృదేవతలకు బుషులకు ప్రజలు 
ఎప్పుడూ బుణపడి ఉంటారు. ఎందుకంటే వారు ప్రజల (శ్రేయోభిలాషులు. 
రాజా! ప్రజలు ఆ బుణం తీర్చుకొనేటట్లు కనిపెట్టాలి. ఆ విధులన్నీ జనులు 


32 శ్రీ ళంకరావతార చరితము 


పాటించేలా చూడడం నీ బాధ్యత”. సందేశం పంపాడు శంకరుడు. 
2.19 శంకరుని కదకు రాజు వచ్చుట 


ఆతృతతో ఎదురుచూస్తున్న రాజును కలిసి విన్నవించాడు మంత్రి: 
“మహారాజా! అ శంకరుడు కేవల (బ్రహ్మచారి కాదు. మానవరూపంలో 
ఉన్న జగదీశ్వరుడే, సందేహము లేదు. ఏ పూర్వ పుణ్యఫలమో మా కాయన 
దర్శన మయినది. కైలాసవాసునిలా బాలసూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. 
ఏడేండ్లు నిండ లేదు. అతని మేను మల్లెపూరంగును మించి మిల మిల 
మెజసిపోతున్నది. ఆయన ఏ మణులు ధరించలేదు. ధరిస్తే ఆ మణులే ఈ 
మహానుభావుని తేజస్సులో మాయమౌతాయి నిస్సందేహంగా. ముఖాన్ని 
చంద్రబింబంతో పోల్చడం కవుల చేతకానితనం అవుతుంది. కండ్లు రెండూ 
సూర్యచంద్రులే. ఆ బాలశంకరుని చూడగా చూడగా ఒకప్పుడు భారతి 
వలెను, ఒకసారి మహేశ్వరుని వలెను, మరొకపరి కమలనాభునిలా 
కన్పట్టుతాడు. ప్రభూ! పంచభూతాలు, అష్టదిక్పాలకులూ, ఇంద్రాది దేవతలూ, 
రుద్రగణాలు, పదునాల్గు భువనాలు, సమస్త చరాచర సృష్టి జాల మంతా 
ఆయనలోనే ఇమిడి పోయి నట్లగపడుతుంది” అని పరమానందంతో 
శంకరుని సందేశాన్ని కూడా రాజుకు తెలియ జేసాడు మంత్రి. “మంత్రిశేఖరా! 
ఇంక తడవెందుకు? సుముహూర్తం నిర్ణయం చేసి మన ప్రయాణానికి 
సన్నద్ధం చేయండి” అని రాజాదేశించాడు. 


రాజు, పరివారము శంకరుని ఊరు చేరగానే ఊరు బయట దూరంగా 
నిర్మించిన డేరాలలో పరివారాన్నుంచి రాజశేఖరుడు ఒక్కడు పాదచారియై 
వడి వడిగా అడుగులు వేసికొంటూ శంకరుని దర్శనానికి బయలుదేరాడు. 
అల్లంత దూరాన ఉన్నప్పుడు రాజుకు మహాద్భుత దృశ్యాలు కన్పట్టాయి. 
ఒక దివ్య సభ కంగ్లకు కనబడింది. మహర్షిగణాల మధ్య శారదాదేవితో 
చతురాననుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. “ఆహా! సత్యలోకమా! ఏమి 


బాల కాంద 33 


అదృష్టము!”అనుకొను నంతలో దృశ్యం చెల్లాచెదరయ్యింది. ఇంతలో మరొక 
దృశ్యం. తెల్లని పాలసముద్రం. ఆదిశేషుని పాన్పుపై పద్మనాభుడూ, 
పాదాలొత్తుతున్న లక్ష్మీదేవి. ప్రక్కనే శూలము, కపాలము, దండము చేతులలో 
ధరించి మెడలో సర్పహారాలతో గరళకంరుడు, సామగాన మాలపించు 
నారదాది దేవర్షులు పరివేష్టించి ఉన్న పరమాత్ముని ప్రార్థిస్తున్నాడు రాజు. 
ప్రార్థన ముగియు నంతలోనే ఆ దృశ్యం తెర మఖుగైంది. మరి కొంత 
దూరం వెళ్ళాక ఇంకొక దివ్యదర్శనం. మేరుపర్వతం మీద పార్వతీపతి 
తాండవ నృత్యం చేస్తున్నాడు. ప్రక్కనే గిరిజాదేవి ఎద్దు మీద చేయి వేసి 
ఆని నిలబడి ఉంది. నారదాదులు నమస్మరిస్తున్నారు. తమ సతులతో 
బ్రహ్మ, విష్ణుమూర్తి, దేవేన్తుడు విచ్చేసి ఉన్నారు. గంగాధరునితో వారందరూ 
ఏవేవో అడుగుతున్నారు. వారి వారి కోరికల్ని ప్రసాదిస్తూ అతి శీఘ్రంగా 
బయలుదేరాడు పశుపతి. ఆ దృశ్యం చూచీ చూడకుండానే అంతలో అదృశ్య 
మయ్యింది. అక్కడ నలుగురు బ్రహ్మచారులున్నారు. గోష్పాదమంత శిఖ, 
తెల్లని యజ్ఞోపవీతము, చేత పాలాశదందము, మొలకు మౌంజి త్రాడు, 
వెన్నరంగు శరీరచ్చాయ కలిగి తామర రేకల వంటి కన్నులతో, తెల్లని 
కౌపీనము, విభూతి రేఖలు, మొలకు కృష్ణాజినము ధరించి దేదీప్యమానంగా 
వెలిగిపోతున్నాడు బాలుడు ఏడెనిమిది ఏండ్ల ప్రాయము వాడు. ఆ బాలుడే 
తా కలుసుకొనడానికి వచ్చిన దివ్యబాలుడని ఎవరూ చెప్ప నక్కజ లేకుండానే 
తెలిసిపోయింది రాజుకు. భక్తితన్మయుడై సాష్టాంగ నమస్మారం చేశాడు. 
శంకరుని ఆశీర్వచనం విని లేచాడు. ముకుళిత హస్తుడై కులగోత్రాలు 
చెప్పుకొని వినయవిధేయతలతో నిలబడ్డాడు రాజశేఖరుడు. తనకు దగ్గజగా 
ఒక దర్భాసనం ఇచ్చి కూర్చోబెట్టినాడు. సింహాసనమూ, హంసతూలికా 
తల్ప్చ్పమూ ఈ దివ్యదర్భాసనానికి సరి రావనిపించింది రాజశేఖరునికి. 
బ్రహ్మచారికి నమస్కరిస్తూ “మహానుభావా! అనేకజన్మలలో సంపాదించు 
కొన్న పుణ్యం తమ దర్శనంతో పండింది. నేను, నా కుటుంబము, 
నా ప్రజలు పరమపవిత్రులం అయిపోయాము నేడు. మీరందించిన సందేశం 


34 శ్రీ ళంకరావతార చరితము 


నాకు శిరోధార్యం. తప్పక అలాగే ఆచరిస్తాను” అని పరమానందపూర్వకంగా 
నివేదించుకొన్నాడు రాజు శంకరునితో. 


రాజు మాటలకు సంతోషించిన శంకరుడు అతనితో ఈ విధంగా 
ప్రసంగించాడు: “రాజా! నీకు కుశలమే కదా! నీ పేరు ప్రసిద్ధమైనది. ధర్మాన్ని 
తప్పకుండా పాలిస్తున్నావు కదా! ఎల్లవేళల రాజ్యప్రజల గురించి 
ఆలోచిస్తున్నావు కదా! దేశంలో అందరూ ఎవరి వృత్తులు వారు నిర్వర్తిస్తున్నారు 
గదా! విజ్ఞులైన పండితులను, దైవజ్జులను ఆదరిస్తున్నావు కదా! సమర్ధులైన 
వారినే తగు స్థానములలో నియమిస్తున్నావు కదా! దుర్గాల్ని వైరి దుర్భేద్యంగా 
కాపాడుకొంటున్నావు కదా! ధరాతలం సస్య శ్యామలంగా ఉన్నదా! ” ఈ 
విధంగా యోగక్షేమాలు అడిగి తెలిసి కొన్నాడు ఆ విశిష్ట వటువు. శంకరునికి 
వందనం చేసి, విడచి వెళ్ళలేక వెళ్ళలేక సెలవు తీసికొన్నాడా రాజశేఖర 
ప్రభువు తన జన్మధన్యమైనదన్న సంతుష్టితో. 
22౧ రాజుకు శంకరుని వరము 


వెళ్ళే ముందు రాజుకు ఒక కోరిక ఉదయించింది. రాజశేఖర 
మహారాజు కేవలం ప్రతాపవంతుడైన ప్రభువు మాత్రమే కాదు. కవి, 
విద్వాంసుడు, శాస్త్రకోవిదుడు. నిత్యము కవితా రసాస్వాదనలో తనియు 
కళాప్రపూర్చ్జుడు. రాజశేఖరుడు ముచ్చటగా మూడు నాటకాలు రచించాడు 
సంస్మ్మృతభాషలో. తన ఆన్ధానంలో నున్న కవులు పండితులు ఎంతో 
మెచ్చుకొన్న కృతులవి. కాని రాజుకు తృప్తి లేదు. ఏలన రాజు కదా అని 
విరుద్ధంగా ఎవరు మాట్లాడుతారు? శంకరుడు సహజకవీంద్రుడని విని 
ఆయన అభిప్రాయమే విశ్వసనీయమని తలచి శంకరుని చేరి ఒక 
పళ్ళెరములో పది వేల బంగారు నాణములను ఉంచి, అందులో తాను 
రచించిన నాటక ప్రతులను పెట్టి భక్తితో శంకరునికి సమర్పించాడు. “స్వామీ! 
ఈ నాటకాలు మూడూ నాచే దేవభాషలో రచించబడినవి. దయతో తాము 
ఒక్కపరి పరిశీలించిన నా ఆనందానికి మేర ఉండదు తమ అభిమతాన్ని 


బాల కాంద సర్‌ 


ప్రసాదించెదరు గాక!” వినయభయభక్తులతో వేడుకొన్నాడు. అపుడు 
శంకరుడు రాజుకు నాటకాల నందిచ్చి చదివి వినిపించ మన్నాడు. 
ఇష్టదేవతా (ప్రార్ధనలు చేసి రాజశేఖరుడు రమ్యమైన స్వరంతో (శ్రావ్యంగా 
వినిపించాడు తన రచనలను శంకరునికి. “రాజశేఖరా! నీ నాటకాలు 
పండితులనూ, కవులనూ అలరించేలా నవరసపూర్ణమై కొత్తపోకడలతో 
ప్రకాశిస్తున్నాయి. నాకు ఆనందాన్నిచ్చాయి. అందు వలన నేను నీకొక 
వర మీ దలచాను కోరుకో రాజా” అని పలికిన బాలుని మాటలకు ఉబ్సీ 
తబ్బిబ్బయి రాజశేఖరుడు “స్వామీ! మీ దయ వలన రాజ్యం సుభిక్షంగా 
సురక్షితంగా ఉంది ఇప్పుడు. నా పరోక్షాన దేశాన్ని ఇంకా మెటుగుగా 
పాలించే నాథుడుండాలి కదా! అదే కొజత నా మనసు లోని దిగులు. 
సత్పుత్రుణ్జి ప్రసాదించండి”. అలానే అనుగ్రహించి పుత్రకామేష్టి చేయమని 
చెవిలో చెప్పాడు శంకరుడు. “బ్రహ్మచారిని. నాకీ ధన మేల? ఈ ఊరి 
జనులకు పంచి పెట్టందని ఆనతిచ్చాడు బ్రహ్మచారి శేఖరుడు. 


221 శంకరుని శిష్యులు 


బాల్యంలోనే గురు వయ్యాడు శంకరుడు. ఎందరెందరో ఆయన కడ 
వేదం నేర్చుకొని వేదపారంగులయ్యారు. శాస్త్రాలను క్షుజ్ణంగా చదువుకొన్న 
వారు కూడ వాటిలోని సూక్ష్మాలను తెలిసికొనదానికి శంకరుని వద్దకు 
వచ్చేవారు. అట్టి వారందరికీ ధర్మమర్శ్మాలను విశదీకరించే వాడు. విద్యార్థుల 
స్తాయి నెంచుట కోసం అప్పుడు రహస్యపరీక్షా పదతిని ప్రవేశ 'పెట్తాడు. ఆ 
థి ట్య థఖ లట 
విధంగా శంకరుని శిష్యులు మణిపూసల వలె ఎల్లర మన్నలూ పొందేవారు. 
శంకరుడు కాదు శంకర శిష్యుడన్నా పందిత ప్రకాండులకు సైతం హడలే, 
ఆనందమే! మహిమాన్వితుడు కావడంతో బాలుడైనా శంకరుని దైవంగానే 
భావించుకొనే ఆ శిష్యులు కూడ పురాజన్మఫలంగా ఆ భాగ్యం పొందారు. 
శంకరుడన్న గురుడే. గురుదే శంకరుడు. 


36 శ్రీ శంకరావతార చరితము 
2, 22 మాతృన్థాన విశిష్టత 


“న మాతు: పరదైవతమ్‌” మంత్రాలలోని కెల్ల గాయత్రి మంత్రం శ్రేష్టం. 
దైవాలలో కెల్ల మాత ్రేష్టదైవం. ఎందువలన? బీజోత్పత్తి నాటి నుండి తన 
గర్భంలో పదిలంగా కాపాడుతూ, తన జీవ సత్తాలు బిడ్డకు సమర్పించుతూ, 
తన్మూలాన బలహీనురాలయినా భరిస్తూ, నవ మాసాలు, నవ రాత్రులు, 
నవ ఘడియలు మోసి, దుర్భర వేదన అనుభవించి కన్న బిడ్డను కంటి 
టిప్ప వలె కాపాడుతూ ఉంటుంది. బిడ్డను చంక నుండి దింపదు. దించితే 
ఏడుస్తాడని చంకనే ఎత్తుకొని పనులు చేసికొంటుంది అహరహము. 
చంకలోని బిడ్డ కంటిలో గుచ్చుతాడు. మెడలోని మాంగల్యాన్ని పీకుతాడు. 
అవన్నీ ఇష్టంగా సహిస్తుంది. బిడ్డ మల మూత్రాదులను ఓపికతో బాగు 
చేస్తుంది. (ప్రేమకు, సహనానికి, వాత్సల్యానికి, కారుణ్యానికీ మారు పేరే 
అమ్మ! బిడ్డ పెరిగి చెడ్డవాడయినా తల్లి ప్రేమ పోగొట్టుకోదు. ఇన్ని పాట్లుపడి 
పెంచిన తల్లి బుణం ఎన్ని జన్మ లెత్తినా తీరనిది అంటారు. నరుడై పుట్టినవాడు 
బుణాలు తీర్చుకోవాలి. బుణాలు మిగిలి ఉంటే జన్మరాహిత్య మెలా? 
కనుక తల్లికి పుత్రుడు భక్తి (శద్ధలతో సేవ చేయాలి. తల్లి ఏర్పజచిన 
(ప్రేమపాశాన్ని తల్లియే తొలగించాలి. అప్పటికి గాని జనని బుణం తీరదు. 
ఈ ధర్మాలన్నీ శంకరునికి పుట్టుక తోనే ఎజుక. తల్లికి అపార సేవ చేసేవాడు. 


2.28 పెండ్లి ప్రయత్నము 


తాను అత్తగారు కావాలని ప్రతీ తల్లికీ ఉండడం సహజం. కాని ధర్మ 
బద్ధమైన ఆంతర్యం వేరు. కుమారునికి పెండ్లి జరిగితే పితృదేవతల బుణాలు 
తీరే దారి ఏర్పడుతుంది. ఆర్యాంబ పుట్టింటి వారు కూడా ఆర్యాంబకు 
కోడలు రావాలని ఉబలాట పడుతున్నారు. శంకరుని కీర్తి దేశం దశ దిశలా 
వ్యాపించి ఉండడంతో ఆడపిల్లలు కలవారెందరో శంకరుని అల్లునిగా 
పొందాలని ఉవ్విళ్ళూరుతున్నారు. వచ్చి చూచి తల లూపి తమ అభిమతం 


బాల కాంద 3౩/ 


ఆర్యాంబ చెవిలో చెప్పి వెడుతున్న వారెందరో. ఆర్యాంబ ఉబలాటం మేరలు 
దాటుతోంది. తన కుమారుడు తండ్రి వలెనే గృహస్ప్టుడై యజ్ఞ యాగాదులు 
చేసికొంటూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ పిల్లా పాపలతో కళకళలాడుతూ 
ఉండే భాగ్యాన్ని కనులార చూడాలని ఆమె ఆకాంక్ష అదేమీకాక, పరమ 
హంస పరివ్రాజకుడై జగద్దురుడై ఆసేతు హిమాచల పర్యంతం దిగ్విజయ 
యాత్ర చేసి, ధర్మన్ధాపన చేసి ఆచంద్రతారార్మం నిలిచిపోతాడని ఆ ముద్దరా 
లెజుగదు. 


శ్రీరామునికి నిశ్చయించిన పట్టాభిషేక సంరంభం ఆగకపోతే రాము 
దదవులకు వెళ్ళడం ఎప్పుడు, దుర్వారులు ఖర దూషణాది రాక్షసులను, 
రావణ కుంభ కర్టాది దుష్టులను మట్టు పెట్టే దెపుడు అనే ప్రశ్న వచ్చేది. 
అదే విధంగా ఆర్యాంబ ఉత్సహించిన రీతిగా శంకరుడు గృహస్టుడై ఇంటి 
పట్టున ఉండి తన సంసారాన్ని తల్లినీ కనిపెట్టుకొని కాలం గడుపుతుంటే 
భారతభూమిలో కావలసియున్న అద్వైతధర్మపరిరక్షణ మరి ఎవరి వలన 
సాధ్యం అన్న ప్రశ్న ఉదయించింది మహర్షి సత్తములకు. వెంటనే బయలు 
దేరి చేరారు శంకరుని ఇంటికి. మహర్షులు వేంచేయగానే కనిపెట్టి వారికి 
అర్హ్యపాద్యాది అర్చనలు చేశారు శంకరుడు, ఆర్యాంబ. ఆర్యాంబ అడిగింది 
బుషులను ఈ విధంగా: “మహర్షివరులారా! మీ రాకతోమా యిల్లు 
పావన మయ్యింది. పిల్లవాడు నా బిడ్డడు. మీరు మహనీయ తపోధనులు. 
మీమీతపో వ్యాసంగాలను మాని మమ్ములను ఈ విధంగా అనుగ్రహించడం 
మా అదృష్టం. మీ సేవలు చేసికొనే భాగ్యాన్ని మాకు ఒసగారు మా 
పూర్వపుణ్యవిశేష ఫలంగా. మా పాపాలు నేటితో పటాపంచలయినట్లు 
తోచుచున్న! ౫” అంటూ ఆర్యాంబ మునులకు నమస్మరించినది. మహర్ను 
లాశీర్వదించారు. 


మరల మునులతో అంటుంది ఆర్యాంబ: “స్వాములారా! ఈనా 
కుమారుడు పుట్టినప్పటి నుండి కని విని ఎజుగని ప్రజ్ఞలు చూపిస్తున్నాడు. 


38 శ్రీ శంకరావతార చరితము 


మూడో యేటకే శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. పెద్ద పండితులను 
నిర్భయంగా సునాయాసంగా జయిస్తున్నాడు. వాదంలో ఓడిపోయిన వారు 
వీణ్ణి ఏదైనా చేస్తారేమోనన్న భయం నన్ను పట్టి పీడిస్తోంది. తన మతం 
వదలడు. ఇతరమతాలు మతి లేని వంటున్నాడు. ఓడిపోయిన వారు 
నవ్వుతూ పోతున్నారు. ఈ బాలునిపై ఎంత అభిమానం లేకపోతే మీరిలా 
వస్తారు? మీ రాకలో ఏదైనా పరమ రహస్యం ఉండాలి. నేను వినదగిన 
దయితే చెప్పండి” అని వేడుకొన్నది ఆమె. అందుకు సమాధానంగా 
మహర్షులు ఆర్యాంబతో “అమ్మా! నీవూ నీ భర్త శివగురుడు పార్వతీ పతిని 
గూర్చి తపస్సు చేయగా ఉద్భవించిన వాడీ బాలుడు. ఆ పరమేశ్వరుడు నీ 
పతిని కోరుకొమ్మన్నాడు: పూర్ణాయుర్దాయము కల పేరు ప్రతిష్టలు లేని 
పలువురు పుత్రులు కావాలా, లేక పూర్ణాయువు లేని లోకోద్దారకు దగు 
సత్పుత్రుడు కావలెనా యని. సత్పుత్రునే కోరుకొన్నాడు నీ భర్త. నిన్ను 
బాధపెట్టడం ఇష్టం లేక శివగురుడీ విషయం నీకు చెప్పి ఉందక పోవచ్చును. 
ఆ నాటి మాట అటుంచు. నేడు మీ పుట్టుకలు సార్ధక మయ్యాయి. ఈ 
యీనీ బిడ్డ సాక్షాత్తూ పరమేశ్వరుని అవతారము. ఆ పరాత్పరుడే నీ 
కుమారుడై నీ ముందు తాండవిస్తున్నాడు తెలిసిందా! నీవు శంకరుని కొకృతివే 
తల్లివి కాదు. నీవు లోకమాతవు. నీ బిడ్డ మహిమలు హిమవన్నగం వలె 
మహోన్నతాలు. ఆయనను దర్శించడానికే మేము వచ్చినది” రహస్యాన్ని 
చల్లగా వెలిబుచ్చారు మహర్షులు. 


ఆ మాటలు విన్న ఆర్యాంబ దిగ్భాంతురాలై ఒక ప్రక్క తన కొడుకు 
గుటించి చెప్పిన పరమరహస్యం విని మనస్సులోని ఆనందం పెల్లుబ్బగా 
అంతలోనే ములుకులు వలె నాటాయి బిడ్డ ఆయువు గుఠటించి వారు పలికిన 
మాటలు. ఆమె తేరుకొనే లోపల మునులు మరల అన్నారు: “త్రల్లీ! 
అల్పాయువు గూర్చి అలజడి పడకు. మరో ఎనిమిదేండ్లు సంపాదించు 
కొంటాడు. తిరిగి ఇంకొక పదేండ్లు ఉండడానికి వరం పొందుతాడు. 


బాల కాంద 39 


అంతటితో ముప్పది రెందేళ్ళ (ప్రాయం. అమ్మా! అవతార పురుషులకు 
ఆయువుతో నిమత్త వేల? ఆ న ర్వేశ్వరుడు అంతటా నిండి 
ఉంటాడు. అట్టివానికి జనన నిధనాలుందవు. ఎల్లప్పుడూ మనందరితో 
ఉండే పరమాత్ముని గూర్చి ఎందుకు గుండెలు నీరు చేసికోవదం?”. 


2.24 తల్లికి శంకరుని ఓదార్పు 


మహర్షులు వచ్చిరన్న సంతోషం పరితాపంగా మారింది ఆర్యాంబకు. 
ఆ విషయం తలపుకు వస్తే చైతన్యం తప్పి కూలబడి పోతుంది. బిడ్డ మీద 
గంపె డాసలు పెట్టుకొన్న తల్లి ఆ ఖేదాన్ని ఎలా భరించ గలదు? ఆనాటి 
కానాడు ఆర్యాంబ కుంగిపోతోంది. తన తనయుని యిల్లు వెయ్యిళ్ళ మొదలు 
కావాలనుకునే ఆమె ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతోంది. కుమారుని 
చూడకుండా ఉండలేదు. చూచి నపుడల్లా కండ్ల నీరు ధారాపాతమే. అతడు 
చూడకుండా బట్టతో ఒత్తుకొనేది. చూస్తే బిడ్డ దేమౌతాడో నని బెంగ. 
తల్లి పడుచున్న వేదనను చూచి “అమ్మా! మునుల మాటల కింత 
బాధపడడమెందుకు? వెళ్టిదానవు కదా! మన మెవ్వరం నిజం కాదు 
తెలుసునా? కొందరు ముందు కొందరు తర్వాత. అందరికీ అంతే. నీటి 
బుడగలు ఎంతసేపు నిలకడగా ఉంటాయి? మన పుట్టుకలు కూడా అట్టివే. 
ఈ దేహం కట్టుకొన్న వస్త్రం లాంటిది. శిథిల మైతే పారవేసి కొత్త బట్ట 
కట్టుకొంటాం. అంతే ఈ నశ్వర శరీరం కూడా. శరీరాల మీది మమకారం 
విచిత్రమైనది. జీవుల తాపత్రయం ఇది. ప్రయాణాలలో మన కెందరో 
తారసపడతారు. పరిచయ మౌతారు. తర్వాత ఎవరి దారిన వారు పోతారు. 
అదే మన జన్మ విషయంకూడా. పోయేటప్పుడు మనం చేసిన పుణ్యపాపాలు 
మాత్రమే మూట కట్టుకొని తీసికొని వెడతాము తరువాతి జన్మలో తత్ఫలా 
లనుభవించడానికి. పుణ్యపాపాల అనుభవం పూర్తి కాగానే ఈ పాంచభౌతిక 
కాయంతో నిమిత్తం లేదు. ఆ జీవి ఒక్క క్షణమైనా ఉండదా శరీరంలో. 
దీన్నే కాలచక్ర మన్నారు. ఈ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అమ్మా! 


ఉం శ్రీ ళంకరావతార చరితము 


అందరిలాగా మాయలో పడిపోకు” అని పరిపరి విధాల అనునయ వాక్యాలతో 
ఊరడిస్తూ తల్లికి జ్ఞాన బోధ చేశాడు తనయుడు. 
2.25 సన్న్యాసాశమ స్వీకార బీజము 

ఒకనాడు శంకరుని చేరి ఆర్యాంబ “నాయనా! ఎప్పుడూ ఇంటిపట్టున 
ఉండవు కదా! ఇలా ఇల్లూ వాకిలీ వదలి పెట్టి వెళ్ళిపోతూ ఉంటేనే 
నేమైపోతాను? వచ్చిన పెండ్లి వారందరూ ఇంటి వద్ద ఉండవని 
చెప్పుకొంటున్నారు. వారందరి ఇళ్ళకూ వెళ్ళడం ఎందుకు? ఇక్కడనే ఆ 
గోష్టి పెట్టుకోవచ్చు గదా! నీ ఉపనయనం తరువాయి ఎలాగూ తీరింది. 
ఇంక పెళ్ళి చేస్తాను. కోడలు రావాలని ముచ్చట పడుతున్నాను. నీకు 
బిడ్డలు కలగాలని ఆ బిడ్డలను ముద్దాడాలనీ ఉంది. ఎప్పుడు తీరుస్తావో 
గదా నా కోరిక!” అని చెప్పిన తల్లి మాటలకు ఇలా సమాధానం చెప్పాడు 
శంకరుడు: “అమ్మా! నా కోసం బెంగ పెట్టుకోకు. నీకు మాత్రం ఊళ్ళో 
వారి మీద (ప్రేమ లేదా? అందరి యిళ్ళూ నీకు సమానమే. దేశమంటే ధర్మ 
మంటే నీ కెంత (ప్రేమ ఉందో నాకు తెలుసు. వేదధర్మాలన్నీ పాడయి 
పోతున్నాయి అని ఎన్నో సార్లు నాతో అన్నావు. నేను మాత్రం నీలాగున 
తలపోయడం తగదా? కాని దానికి నేను పూనుకొంటే కష్టంగా ఉంటుంది. 
నేను పెండ్లాడాలనీ, వైదిక ధర్మాలు కాపాడాలనీ నీ ఆకాంక్ష నీ కోరిక 
మంచిదే. కాని దేశ మంతటా నీ వను కొన్నట్లుగా ఆచరించేట్లు చేయవలసి 
ఉంది. నిజానికి మన ఇద్దరి ఆశయాలు ఒకటే” చల్లగా తన కోరికను 
వెల్లడించాడు శంకరుడు. దానికి మండిపడి ఆర్యాంబ “చాల్లే చెప్పావు. 
కుజ్జనాగమ్మవు. నీ కోరిక లిప్పుడా? పెళ్ళి చేసుకోవాలి. పిల్లలను కనాలి. 
మనుమలూ, ముని మనుమలూ కలగాలి. అప్పుడు నీ కోరిక తీర్చుకో”. 
కొడుకు కోరికను మొక్కను మొదట్లోనే త్రుంచి నట్లు పలికింది. మళ్ళీ 
అంటుంది “సంసారం ఈది ఈది వైరాగ్యానికి వెళ్ళాలి. అప్పుడే అది 
నిలబడుతుంది. బౌద్ధసన్వ్యాసులను చూస్తున్నావు కదా! వాళ్ళ జీవితాలు 


బాల కాంద త్న] 


ఎలా వెళుతున్నాయో” తల్లితో శంకరు డిలా నచ్చ జెప్పుతాడు: “అమ్మా! నీ 
ఊహలు నా ఊహలు వేరు కాదు. నిన్ను చూచుకొన్నట్లుగానే తల్గులందరినీ 
చూచుకోవలదా? నేను బౌద్దుల వంటి సన్వాాసాన్ని కోరుకోవడం లేదు. 
అదియా నీ బెంగ!” అని అప్పటికి తల్లికి ధైర్యం చెప్పాడు. 


2.26 సోదరునితో ఆర్యాంబ చర్చ 


ఆర్యాంబకు తోడబుట్టినవాడు చెట్టంతవాడు ఉన్నాడు. అతని పేరు 
జయదేవుడు. ఆమె పుట్టింటివారు తజచు రావడం పోవడం ఉంది. తన 
మేనల్లుడు అవతార పురుషుడని విని ఎంతో సంబరపడిపోయే వాడు. 
శంకరుడు సన్వసిస్తాడని ఆ నోటా ఈనోటా తెలిసి క్రుంగిపోయాడు. వ్రేలెడు 
లేదు సన్వ్యాసమా! నా సోదరి ఎంత బాధ పడుతోందో! కనుక్కుందా మని 
వచ్చాడు శంకరుని ఇంటికి. ఆదరించి సంతోషంగా లోపలికి తీసుకొని 
వెళ్ళింది ఆర్యాంబ అన్నగారిని. పుట్టినింటి వారందరి యోగక్షేమాలు అడిగి 
తెలుసుకొంది. అల్లుడు కనబడడే? అని అడిగాడు. “ఏం చెప్పమంటావు 
అన్నా! వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్లే అలవాటు లేదు. వెళ్ళడానికీ రావడానికీ 
ఒక వేళ అంటూ లేదు. నేనెంత పోరినా ప్రయోజనం లేదు. చూడగా 
చూడగా వాడు ఇంట్లో ఉంటాడనిపించడం లేదు. కాని నేనంటే హద్దు లేని 
(ప్రేమ. నా మీద ఈగ వాల నీవ్వడు. తన (బహ్మచర్య నిష్టలో అంతరాయం 
రానీయడు. నా కష్టం చూచి పూర్ణానది నీ కాళ్ళ దగ్గజణకు వస్తుందిలే 
అన్నాడో లేదో అలాగే జరిగింది. ఊరివారంతా నీ పుత్రుని మహిమే అన్నారు. 
ఎంద రెందరితోనో వాదిస్తాడు. వాళ్ళ మతాలను ఖండిస్తాడు. ఒప్పుకొని 
వెళ్ళిన వారందరూ ఆనందంగానే వెడతారు. దేశంలో తల ఒక మతమూ 
అవలంబిస్తున్నారట. కర్మకాండ కాలిపోయినదట. దారి తెన్ను తెలియక 
ఒకరి నొకరు ద్వేషించు కొంటూ నిందించుకుంటూ అజ్ఞానాంధంలో 
ఉన్నారట. పరిస్థితి చక్క దిద్ది ధర్మం నిలబెట్టవలసిన సమయ మట. లోకం 
లోని ఇళ్ళన్నీ తనవే నట. తల్గ్లులందరూ తన తల్లులే నట. నా ఆలనా 


42 శ్రీ ళంకరావతార చరితము 


పాలనా ఎవరికి కావాలి చెప్పు? నీ కన్నీ బోధపరచాను. నాకేం చేయాలో 
తెలియడం లేదు. నీవే ఏదో ఉపాయం చూడాలి” తన గోడు వెళ్ళబోసుకొంది. 
అప్పుడు జయదేవుడు ఇలా అన్నాడు చెల్లెలితో: “శంకరుడు మామూలు 
బాలుడు కాదు. సర్వజ్ఞుడు. మాటలతో వానిని ఒప్పించడం నీతరంనా 
తరం కాదు. నాకొక ఆలోచన వచ్చింది. ముందు వానికి పెండ్లి చేద్దాము. 
అప్పుడు సన్వ్యాసం తలపు సన్నగిల వచ్చు. పైగా పెళ్ళి కుదిర్చేదీ చేసేదీ 
పెద్దవాళ్ళం మనమే కదా! ఆ పైన మన మాట కాదంటాడా?”. 

పుత్రుని మనోభావనలు ఉద్దేశాలు విశాలము ఉదాత్తమైనవని తెలుసా 
తల్లికి. “నాయనా! నన్ను విడచి వెడతా వన్న మాట. నీ తండ్రి నింత 
బూడిద చేసికొనే యోగం ఆనాడు నీకు లేకపోయింది. నాకు కూడా 
అటువంటి గతే పట్టిస్తావా నాయనా! నీ చేతులారా నన్నింత బూడిద 
చేసికో. నా కోరిక అదే. ఆ తర్వాత నీ ఇష్టం. నా ఇష్టంతో పని ఉండదు. 
సన్వ్యాసం ఇప్పుడు పుచ్చుకుంటే నా కోరిక తీరదు గదా! నన్ను కాదనకు” 
అని తన అనుమానాన్ని వ్యక్తం చేసింది ఒకనాడు తనయుని దగ్గజ. దానికి 
బదులుగా “అమ్మా! నీ కోరిక ఏనాడు తీర్చలేదు? ఇంత దానికే 
భయపడిపోతావా! ఎన్ని కమవ్టాలయినా, ఎన్ని గడ్డు అడ్డాలు వచ్చినా తప్పక 
నీ కోరిక తీరుస్తాను. నన్ను నమ్ము. నా మాటపై మొదట నమ్మకం 
లేకపోవడం తర్వాత ఆశ్చర్యపోవడం నీకు మామూలే కదా! నా జన్మ 
అందరికోసం. నీ అనుమతికోసం ఎదురుచూస్తోంది.” తల్లి మౌనం 
వహించడంతో అర్జాంగీకార మని తెలిసింది. 


ఇది శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజక శేఖర ముముక్షు జన నిధాన 
శ్రీ దేవకీనందనాశ్రమస్వామి గురుప్రసాద లబ్ద విజ్ఞానవితాన 
జ్‌ క్‌ గ్య సా 
యజ్ఞాప్రగడ వెంకట సూర్యనారాయణమూర్త్వభిధాన విరచిత 
శ్రీ శంకరావతార చరితమునందు బాల కాండ సమాప్తము 


3. సన్వాస కాండ 

8. 1 మానసిక సన్వ్యాసము 

శంకరుడు తల్లిని ఒక్క క్షణం కూడా విడిచి పెట్టి ఉండడం లేదు. 
ఒకరోజు ఆర్యాంబ నదికి స్నానానికి బయలుదేరింది. శంకరుడు తోడి 
బాలురు కూడా వచ్చారు. ఒడ్డు దరినే మొల లోతు నీళ్ళలో స్నానం చేస్తోంది 
ఆర్యాంబ. పిల్లలందరికీ ఈత కొట్టడం వచ్చు. మెల్లగా దిగి బారలు 
వేస్తున్నారు. సరదాగా చిన్నచిన్నఆటలు ఆడుతున్నారు. వెనుక ఈత 
ఈదుతున్నాడు శంకరుడు. అది ఆ పిల్లలకు రాదు. అంతలో శంకరుడు 
మునగడం తేలడం చూస్తున్నారు. అది ఈతలా లేదు. అనుమానం వచ్చి 
“మొసలేమోరా!” అని ఒకడు, “ఏదో పట్టుకొని పోతున్నట్లు ఉంది” అని 
ఇంకొక బాలుడు అంటున్నాడు. “మొసలి లాక్కుపోతుంది వాళ్ళమ్మకు 
చెప్పండిరా” ఇంకొకడన్నాడు. అది చూచిన ఆర్యాంబ గొల్లుమంది. “అమ్మా! 
అమ్మా! అమ్మా!” అంటున్నాడు శంకరుడు మునుగుతూ తేలుతూ. “నాయనా! 
నాయనా!” అని తల్లి రోదన. ఇంతలో శంకరుని నోట నుండి “అనుమతి! 
అనుమతి! అనుమతి!” ఆతురతతో శంకరుని 'ప్రార్థనాస్వరం. ఆ మాటలు 
కడసారి మాటలులా అనిపించా యామెకు. మరల “ఉత్తమ మరణం! 
ఉత్తమ మరణం!... అనుమతి! ...” అన్న పలుకులు తెలిసీ తెలియని ధ్వనిలో 
ఆమె చెవులకు సోకాయి. *నా బిడ్డను రక్షించు ఆపద్చాంధవా! కరుణించు” 
దీనాతి దీనంగా వేడుకొంటోంది. “ఓ పంచభూతములారా! ఈశ్వరా! 
భాస్మరా! దేవతల్లారా! అనుమతించాను నాయనా! నా బిడ్డ సన్వ్యాసిగా 
నైనా బ్రతికి ఉంటే సంతోషిస్తాను” త్రికరణ శుద్ధిగా అనేసింది ఆర్యాంబ. ఆ 
శపథం వినీ వినగానే శంకరుడు “సన్న్యస్తం మయా” అన్నాడు మునుగుతూ 
తేలుతూ. ఎనిమిదేండ్లు నిండీ నిండని బాలశంకరుడు మకరి బంధంలో 
నుండి బయటపడ్డాడు. మకరిని సంహరించి కరిని బ్రోచిన దైవం కరుణతో. 
ఈదుకొంటూ వచ్చిన బిడ్డను కౌగిట ఇరికించుకొంది తల్లి. 


డడ శ్రీ ళంకరావతార చరితము 


8.2 తల్లికి శంకరుని వాగ్జానము 


“సన్వస్తం మయా అన్న మాటతో శంకరుని బంధనా లన్నీ పటాపంచలై 
సర్వస్వతంత్రుడైనాడు ఆ క్షణం నుండి. ఒక [కొత్త పుట్టుకకు నాంది ఆ 
క్షణం. ఆర్యాంబ ఏమో పెన్నిధి దొజకిన 'పేదలా శంకరుని చంక నుండి 
దింపడం లేదు. తోడి వారితో కలిసి ఇల్లు చేరుకుంది. శంకరుడు తల్లితో 
“అమ్మా! నన్ను బతికించుకొని నీకు లోకంపై ఉన్న (ప్రేమను చాటుకున్నావు. 
నిజానికి ఈ నాటితో లోకమాత వయ్యావు. నీ కరుణతో లోకానికి అక్షయమైన 
జ్డాన భిక్ష నందించావు. జగత్ర్రృఖ్యాతి పదసిన మా నాన్న గారి సహచర్యభాగ్యం 
నీకు లభించింది. తల్లీ! నీకు ఏ లోటూ లేకుండా చూచుకుంటాను. నా 
తండ్రి ధనం మన వంశీయుల చేతుల్లో ఉంచితే నిన్ను బంగారంలా 
చూచుకొంటారు. నన్ను నమ్ము” అన్న తనయుని మాటలు అమృతాలులా 
భావించి ఇలా అడుగుతుంది: “నాయనా! సరే కానీ, ఇంతటబ్రదుకు బ్రదికి 
ఇంత గొప్ప పుత్రుణ్జి కనినా అంత్యక్రియలు కదకు జ్ఞాతుల చేతుల్లో పెట్టి 
వెడతావా? నీవన్న మాట మజచావా? చెప్పు”. దానికి శంకరుడు 


“అమ్మా! నీకు ఇచ్చిన మాట ఎలా మరువగలను? ఆడిన మాట 
తప్పడం మహాపరాధం కదా! నేన వచ్చి వ్‌ అంత్య క్రియలు చేస్తాను. 
తప్పను. తప్పను. అంతే కాదు. అవసానకాల మందు నన్ను స్మరించుకో. 
ఎక్కడున్నా మనో వేగంతో వచ్చి నీ ముందు వాల్తాను. నీ ముప్పు గడిపి నీ 
మెప్పు అందుకొంటాను అని తల్లికి నచ్చజెప్పుతాడు. 


8.8 తల్లిని జ్ఞాతులకు అప్పజెప్పుట 

శంకరుని సన్వ్యాస వార్త విని కాలడి (గ్రామం అంతా ఒక్కసారి 
గుప్పుమన్నది. ఆర్యాంబకు అండ పోతోందని అంతా బాధ పడ్డారు. 
“ఎంతటివాడు పుడితే నేమి? పాశాలు (తెంపుకు పోతున్నాడు. అందరూ 
అనుమానిస్తూనే ఉన్నారు. ఏ నాడో ఇలా ఉడాయిస్తాదని. అనుకొన్నంతా 


నన్స్యాన కాంద ఉర్‌ 


అవుతోంది” అని తమలో తాము ఆర్యాంబకు చెప్పుకొంటున్నారు. కాని 
మరి కొందరు అర్ధం చేసికొన్నవారు ధైర్యం మాటలు పలుకుతున్నారు: 
“ఆర్యాంబా! నీవు ధన్యురాలవు. మీ వంశానికి అశేష కీర్తి గడించే కొడుకును 
కన్నావు. మేమంతా నీ హృదయంలో నిండి ఉన్నాం. లోకాన్ని రక్షిస్తోన్న 
అమ్మవు నువ్వు, నీ సాటి అమ్మ ఏది? అని కొందరూ, “అమ్మా! వనంలో 
మొలిచిన మలయజానివి నీవు. రవిని మించిన తేజస్సుగలవాడు నీ 
సుతుడు. ఇతడు లోకాలకే వెలుగు” అని మరి కొందరూ, “నీ కుమారుణ్ణి 
అందరికీ కుమారునిగా చేసావు. శంకరుడు లోక శంకరుడు. లోకాలకు 
నేడు పండుగ. లోకాలకు జ్ఞానభాస్మరుడు లఅభ్యమయ్యాడు నేడు” అని 
కొందరు పలు విధాల అభిప్రాయాలు సంతోషాలు వ్యక్తం చేసికొన్నారు. 
చిద్విలాసంతో ఉన్న శంకరుని చూపులు మిరుమిట్లు గొలువుతూ 
చూపరులకు సంభమాశ్చర్యాలు కలగ జేశాయి. అప్పుడు జ్ఞాతుల వంక 
తిరిగి “లోకానికి సేవ చేయడానికే పుట్టాను. ఆ పుట్టుక నేటితోనే ఆరంభం. 
కాలడి నిత్యకల్యాణ నిలయం. మా అమ్మ అందరికీ అమ్మగా మీరు 
చూచుచుండే వారు. మా నాయన ఇచ్చిపోయిన అపార ధనంతో నాకు 
పని లేదు. మా అమ్మకూ పని లేదు. ఈమె సంగతి తెలియని వారెవ్వరు? 
ఇలాంటి ఈ అమ్మను మీరు ఎంతో ఆదరిస్తారని నాకు తెలుసును” అంటూ 
తల్లి రెండు చేతులూ పట్టుకొని జ్ఞాతులకు హస్తగతం చేశాడు శంకరుడు. 


84 థ్రీ కృష్ణాలయ పునరుద్ధరణ 


కాలడిలోని తమ ఇంటి ప్రక్కగానే ప్రవహించే పూర్చ్ణానది ప్రక్కన ఆర్యాంబ 
కట్టించు కొన్న ఆలయంలోని శ్రీకృష్ణుని రోజూ చూచుకొంటూ మురిసి 
అ 
పోతూ వెదుతోంటుంది. ఒక నాడా పరవళ్ళ సందడిలో ఆలయం (ప్రాకారం 
ప్రవాహపు ధాటికి ఆగలేక పడిపోయింది. ఒకవైపు ఒరిగినది విగ్రహం. 
ఆ ఆలయం మీద పూచీ ఎవరిది? శంకరుని దని తెలుసును శ్రీకృష్ణుని 
వారికి. “శంకరా! నీవు ఇల్లు వాకిలి వదలి వెళ్ళిపోతున్నావు. ఈ గుడి 


46 శ్రీ ళంకరావతార చరితము 


నెవరు పట్టించు కొంటారు?” అన్నట్లుగా ఆకాశవాణి వినబడింది శంకరుని 
వీనులకు. వెంటనే జాప్యం లేకుండా ఆ ఆలయం బాగు చేయడానికి 
తగిన ఏర్పాట్లు కావించాడు. శ్రీకృష్ణాలయము ఎప్పటి వలె కళకళ 
లాడుతూంది. 


8.5 ఆర్యాంబ బెంగ 


తనయునితో అంటోంది తల్లి: “నాయనా! నాకు జ్ఞాన బోధ చేశావు. 
లోకానికి సేవ చేయాలంటున్నావు. దేశం కాని దేశం తిరుగుతావు. వేళ 
కాని వేళలు. వేళకింత అన్నం నీకు ఎవరు పెడతారు? ఎవరాదరిస్తారు? 
మాటాడితే పెద్దపెద్ద కబుర్లతో కడుపు నింపుతావు. ఎన్నడూ ఎవర్నీ దేహి 
అని అడిగిన వాడవు కాదు. నీ గురించి బెంగతో నా కడుపు తరుక్కు 
పోతున్నది”. అమ్మ వేదన విన్న శంకరుడు ఇలా అంటాడు: “అమ్మా! అదా 
నీ బెంగ! వినలేదా ఈ శుకం? 


“సత్యం మాతా పితా జ్ఞానం ధర్మం భాతా దయా సఖా। శాంతం పల్నీ 
క్షమా పుత్రా షదైతే మమ బాంధవా:” అమ్మా! నాకు కూడా ఆరుగురు 
వెంటాడుతుంటారు. తల్లీ, తండ్రీ, భ్రాత, సఖుడు, పత్నీ పుత్రుడు వీళ్ళే నా 
పరివారం. వాళ్ళివళ్ళూ ఎవరికీ కనబడరు. కాని నాలో ఉంటారు. సత్యం 
తల్లిగాను, జ్ఞానం తండ్రి గాను, ధర్మం సోదరుడు గాను, దయ మిత్రుడు 
గాను, శాంతము భార్య గాను, క్షమ పుత్రుడు గాను ఉంటూ నన్ను ఎన్నడూ 
విడనాడక నా బాగోగులు సర్వదా చూచుకొంటారు. 


“అమ్మా! సత్యవ్రతం తల్లిలాంటిది. తల్లి ఎన్నివిధాల బిడ్డణ్లి కంటికి 
టెప్పలా కాపాడుతుందో సత్యం కూడా జీవికి అండగా ఏడుగడగా 
ఉంటుంది. మరి తండ్రి తనయుని చదువు సంధ్యలు మొదలయినవి ఎన్నో 
సమకూరుస్తాడు జ్ఞానము వలెనే. ధర్మప్రవర్తన సోదరుని వంటిది. శరీరానికి 
అవయవాలు ఏ రీతిగా సహాయసంపత్తి సమకూరుస్తాయో అలాగే సోదరుడు 


నన్స్యాన కాంద దగ 


సహకరిస్తాడు కదా! ఇక మిత్రులు ఫలాపేక్ష లేకుండా చేదోడు వాదోడుగా 
ఉండేవారు కదా! దయాగుణం మిత్రుడి వంటిది. లోకంలో భార్య అన్నది 
ఎంతో ఓర్పుతో నేర్చుతో తన భర్తకు పిల్లలకు సకలోపచారాలు చేస్తూ, 
సంసారాన్ని సముద్రుడి వలె గంభీరంగా భరిస్తుంది. అదే శాంతమంటే. 
పుత్రులు ముసలితనంలో తల్లిదండ్రులను ఆదుకొనే వారు. క్షమతో ఓర్పుతో 
ఆ లోటుండదు. అన్నీ చక్క బడతాయి. నా భవిష్యజ్జీవనంలో ఈ గుణాలే 
నన్ను రక్షించాలి. తదనుగుణంగా ఉంటుంది నా ప్రవృత్తి. నీవు ఏమీ భయపడ 
నవసరం లేదు. ఇక నాకు ముందు ముందు పని ఉంది.” 


శత్రువులన్న వాళ్ళు ఎదిరిని నాశనం చేయడానికి పొంచి ఉంటారు. 
వాళ్ళకు నిద్రాహారాలు ఉండవు. శత్రురాజులచే జయింపబడితే ప్రజల్ని 
పీడిస్తారు. అది బహిశ్ళత్రువుల ప్రభ. ఇక అంతశ్శత్రువుల మాట? కంటికి 
కనుపించని శత్రువులు వీళ్ళు. లెక్కకు పదముగ్గురు. ఒక్కొక్కొడొక శాఖకు 
అధిపతి. వీరందరికీ సర్వసేనాధ్యక్షుడు చిత్తవృత్తి. మరొక పేరు కాముడు. 
తక్కిన వారందరూ వీనికి దాసులు. ఈ కాముజణ్లి జయిస్తే మిగిలినదంతా 
సులభమే. శంకరుడు సహజ విరాగి, విజ్ఞాని. అంతరంగవైరులే ఈయన 
ముందు తలవంచుకొని పారి పోవలసిందే. 


8.6 సన్వ్యాస యోగము 


తపస్సు, యజ్ఞ యాగాది క్రతువులూ, దానధర్మాలు తప్పక ఆచరించమని 
శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఇవన్నీ మానవులు పవిత్రచిత్తులవడానికి 
వైరాగ్యసిద్ధికి మార్గాలుగా నిర్దెశించారు. కర్మలు చేస్తూ ఉన్నా తత్మర్మఫలాలను 
అపేక్షించకూడదు. కామ్యకర్మలు అసలే మానితే అది సన్వ్యాస మవుతుంది. 
కర్మలు చేస్తూ కర్మఫలం పరమేశ్వరాయత్తం చేసి సన్వ్యాసి అనిపించుకో 
వచ్చు. మనకు నాలుగు ఆశమాలు ఏర్పరచారు: వివాహ మయ్యేంత 
వరకు (బహ్మచర్యం, విహితకర్మాచరణలతో కూడిన గార్జస్థ్రం. ఆ తరువాత 
గృహసుఖాలకు దూరమై, ఎక్కడో వనంలోనికి పోయి నియమితమైన 


ఉరి శ్రీ ళంకరావతార చరితము 


కట్టుబాట్లకు లోబడి గడిపే తపోజీవనం వానప్రస్థ్యం. సద్బుద్ధితో ఆలు, 
బిడ్డల్ని ఇల్లూ వాకిలి వీడి విరాగియై నడచేది తుది ఆశమం సన్వ్యాసం. 

సన్యాసాశమంలో ప్రవేశించే వ్యక్తి విధిగా కొన్ని శ్రాద్ధకర్మలు పెట్టాలి. 
మొదట వైశ్వదేవశ్రాద్ధము, తర్వాత నాందీముఖ శ్రాద్ధము, దైవశాద్ధము, 
బుషిశాద్ధము, దివ్యశాద్ధము, మానుషశాద్ధము, పితృ(శాద్ధము, 
మాతృశ్రాద్ధమూ పెట్టాలి. ఇవన్నీ ముగించి తన శ్రాద్ధము తానే పెట్టుకోవాలి. 
శక్తి ననుసరించి వీటి కన్నింటికీ ధనం వెచ్చించాలి. భూదానం, అన్నదానం, 
వస్త్రదానం శక్తివంచన లేకుండా చేయాలి. మూడవనాటి కర్మకాండ కున్న 
ధనంలో కొంత మిగుల్చుకొని శేషించినది పుత్రుల కిచ్చివేయాలి. ఆ పైన 
బంధుమిత్రులతో విందారగించాలి. ఆనాడు దిగులుండకూడదు. దాన్ని 
కనిపెట్టడానికి ఉపాయం చెప్పారు. దిగులుతో ఉన్నవానికి అన్నం రుచించదు. 
రుచి కలుగనినాడు ఉపవాసం చేయాలి. (శాద్ద్ధాన్నాన్ని వాసన చూడాలి. 
మరునాడే భోజనం. 


తొలినాడు క్షురకర్మ ఆచరించాలి. స్నానం చేసి మంచి వస్త్రాలు 
ధరించాలి. అప్పుడు తన కుపదేశం చేసే గురువుకీ సన్వ్యాసికీ యుక్తవస్తువులు 
దానం చేయాలి. ఉపదేశగురువు కడు సమర్శుడై ఉండాలి. ఆనాడు 
విధివిహితకర్మ యావత్తూ ఆచరించాలి. తదుపరి నారాయణోపనిషత్తు 
పఠిస్తూ బంధుమిత్రులతో కలిసి దగ్గజిలోని నదికి గాని తటాకానికి గాని 
వెళ్ళాలి. తన అపరాధాల నన్నిటినీ క్షమించమని వేడుకోవాలి. బంధుమిత్రులు 
వెళ్ళీన తరువాత ఆ నీట దిగి తానాచరించవలసిన కర్మను ముగించుకోవాలి. 
ఇంత కాండా సర్వులూ చేయాలా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. వృద్ధులూ, 
రోగులూ, అవసాన దశలో ఉన్నవారు, విపత్తులో ఉన్నవారూ కర్మకాండ 
చేయలేరు కదా. అట్టివారికి 'ఆతుర సన్వ్యాసం” విధించారు. ఆపద్దశలో 
'సన్న్యస్తం మయా అని ముమ్మారు పలికితే చాలు. సన్వ్యాస స్వీకార ఫలం 
గడచిన 101 తరాల, రాబోయే 300 తరాల పితృదేవతలూ తరిస్తారని 
జాబాలముని మతం. 


నన్స్యాన కాంద ఉం 


అయితే ఈ తుది ఆ(శమం అనుసరించడ మంటే చెప్పినంత తేలిక 
కాదు. మతి నతి నిర్మలంగా ఉంచుకోవాలి. వశీకృత చిత్తుడై ఉండాలి. శబ్ద 
స్పర్శ జ్ఞానం తెలియకూడదు. లేక పోతే స్పర్శతో కాయం పరవశం 
అవుతుంది. శబ్దం వినబడితే తన పని దగ్ధమౌతుంది. రాగద్వేషాలను 
పారద్రోలాలి. ద్వేషం మంటలను పుట్టిస్తుంది. మమ అనే దాన్ని మరువాలి, 
విడువాలి. ధ్యానయోగంలో నిమగ్నుడై ఉండాలి. ఏకాంతవాసం వైరాగ్యం 
వృద్ధి పొందించుకోవాలి. 


మనస్సూ వాక్కూ అధీనంలో ఉండాలి. ఇన్ని ఉన్నా శాంతి లేకపోతే 
పయోజనం ఉండదు. ఈ సన్నాస ధర్సాలన్సీ కుణంగా అవగాహన 
చేసికొన్నవాడు శంకరుడు. సన్వ్యాస మంటేనే ఆయన జీవితం! 


త ౯7 సద్దురువుకై అన్వేషణ 


గురువులు పలురకాలు. చదువు చెప్పే గురువు ఆయనకు అక్కణలేదు. 
ఆయనకు పనికి వచ్చే గురువు శంకరుని కన్న అధికుడై ఉండాలి. తెరను 
తొలగించి రహస్యాన్ని వ్యక్తం చేయగల గురువు కావాలి. రహస్య మంతా 
నాలుగు మహావాక్యాలలో ఇమడద్చబడి ఉన్నది. ఆ వాక్యాలు ఇవి: తత్త 
మసి. అహంటబ్రమ్మాస్మి. అయమాత్మా (బ్రహ్మ. ప్రజ్ఞానం (బ్రహ్మ. ఆ వాక్యాలకు 
అర్థం చెప్పేవారు కావలసినది. ఆ వాక్యాల భావాల స్వరూపవంతుణ్ణి తయారు 
చేసే సామర్థ్యంకల గురువుకావాలి. అట్టి గురువు లభిస్తే అఖండజ్ఞానం 
ప్రాప్తిస్తుంది. అలాంటివారు ఒకరిద్దరు ఉందకపోరు. దొజకాలంటే పూర్వపుణ్య 
ఫలం ఉండాలి. అలాంటి మహాయోగసంపన్నుడు శంకరుడు. గురువులు 
అందరూ ఒకలాగున ఉందరు. గూఢుడు, ప్రీతుడు, మౌని, సకృత్మామగతుడు 
అని రకాలు. వీరిలో మరల విహంగమ, కూర్మ, మత్స్యభేదాలు ఉన్నాయి. 
విహంగమ గురుడు ఎలా ఉంటాడు? పక్షి తన పక్షాల క్రింద [గ్రుడ్లను 
పొదిగి పిల్లలను చేస్తుంది. పక్షి వలె హస్త మస్తక సంయోగంతో తనశిష్యుని 


50 శ్రీ శంకరావతార చరితము 


అజ్ఞానావరణంలో నుండి తొలగించి తనంత వానిగా చేస్తాడు. దీనినే 
విహంగవృత్తి అంటారు. తాబేలు గ్రుడ్లు పెట్టి ఎక్కడో సంచరిస్తుంది. దానికి 
ఎప్పుడో గ్రుడ్ర మాట జ్ఞాపకం వస్తుంది. ఈ లోగా ఆ గ్రుడ్లు పగిలి పిల్లలు 
బయటికి వస్తాయి. ఇది కూర్మ వృత్తి. ఇందులో శిష్యులకు గురువు దూరంగా 
ఉంటాడు. కాని శిష్యుడు తనంత వాడు కావాలన్న దృఢ సంకల్పం ఇందులో 
ఉంటుంది. అందువలన శిష్యులు జ్జాను లౌతారు. చేప కూడా (గ్రుడ్లు 
పెడుతుంది. అవి ఎక్కడో నీటి అడుగున బుజదపై ఉంటాయి. అప్పుడప్పుడు 
వెళ్ళి చూసి వస్తుంది. అప్పుడా గ్రుడ్లు పగిలి పిల్లలు బయటికి వస్తాయి. 
అదే విధంగా గురుదేవులు శిష్యులపై తమ ప్రసాద దృష్టి ప్రసరింప జేసి 
శిష్యుణ్ణనుగ్రహిస్తారు. 


ఇది కాక వేదాంత విజ్ఞాన పథంలో నాలుగు విధాల వారున్నారు: 
బహ్మవిదుడు, బహ్మవిద్వరుడు, బహ్మవిద్వరీయుడు, బహ్మవిద్వరిష్టుడు. 
శాస్త్రం చెప్పినది తానాచరిస్తూ, శిష్యుని తరింపజేసే వానిని గూఢగురువని, 
బహ్మవిదుడని అంటారు. తాను చేయవలసిన మంచి పనులు కూడా మచి 
జ్ఞానదానంచేసే వాదే పరమహంస. దృథఢగురువు అని కూడా పిలువ 
బదతాదడు. ఆహారం మాత్రం విడిచిపెట్టక ఇతరములన్నీ మాని ఉందేవాడే 
(బహ్మవిద్వరుడు. అట్టివానిని ప్రీతుడని కూడా వ్యవహరిస్తుంటారు. సదా 
నిర్వికల్ప సమాధిలో ఉంటూ తెలివి వచ్చినపుడు మాత్రమే ఏదయినా 
'సేవించేవాడు సకృత్మామగతుడనీ, బ్రహ్మవిద్వరిష్టుడు అనబదతాదడు. అంతంత 
ప్రభావాలుండి (బ్రహ్మాదులు కూడ గుర్తించ లేనంత శక్తిమంతులై ఉంటారు 
గురువులు. సద్దురువుకై అన్వేషించుకోవడం, దొజకిన గురువును 
పరీక్షించుకోవడం శిష్యుని విధి. అందు కొజకే శంకరుని ప్రయాణము. 


8.8 కాలడిని విడనాడుట 


ఒకనాడు బ్రహ్మచర్యాశమం నాటి పలాశదండాన్ని వదలి దాని స్టానే 
జ్ఞానదండం వహించాడు. రాత్రంతా పూర్ణ ప్రక్కన ఉన్న కృష్ణాలయంలో 


నన్స్యాన కాంద 51 


గడిపాడు. తెల్లవారు జామున లేచి, అరుణోదయవేళకే కాలకృత్యాలు 
తీర్చుకొన్నాడు. తన ప్రయాణానికి అంతరాయం ఉండదని, రవి రాకుండా 
బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఎలా తెలిసిందో ఊరు ఊరంతా వచ్చి 
ముట్టడించారు శంకరుని. వచ్చిన వాళ్ళలో ఉన్న తల్లిని చూచి 
సాష్టాంగవందనంచేసి 'సెలవడిగాడు. ఆమె నోట మాట రాలేదు. మౌనం 
అర్భాంగీకారమని వచ్చిన వారందరి దగ్గజా సెలవు తీసికొని ఉత్తర దిశగా 
అడుగులు వేశాడు. 


ఊరివారు శంకరుని వెన్నంటే వస్తున్నారు ఊరు దాటినా వారు వదిలి 
పెట్టలేదు. శంకరుడు లేని ఊరిలో ఉండగలమా! అనుకొంటున్నారు. జయ 
జయ ధ్వానాలు మన్ను ముట్టడంతో శంకరునికి అర్థమైంది ఊరందరూ 
తన వెంటే ఉన్నారని. అపుడు వారిని ఉద్దేశించి “తండ్రులారా! తల్లులారా! 
నేను దేశం విడిచి వెళ్ళిపోవడం లేదు. మీ మీ పనులు మానుకోకంది. 
ఇళ్ళకు వెళ్ళండి. నాపై నున్న [ప్రేమను ఊరిపై పెట్టండి. దయ యుంచి 
మరలి వెళ్ళండి” అని ప్రార్ధించాడు. విడువ లేక విడువ లేక మరలు ముఖాలు 
పెట్టారు ఆ ఊరి జనం. మనస్సులలో వింతా, విచారమూ అలముకొని 
కన్నీరుగా ప్రవహించాయి. 


3.9 గురువు కడకు ప్రయాణము 


కోటిసూర్యతేజస్సుతో వెలిగిపోతున్న శంకర బాలయతిని ఎవరా అని 
సిగ్గుతో తొంగి చూస్తున్నాడు బాలభాస్మరుడు. పల్లెలూ పట్టణాలూ దాటి 
వెళ్ళుతున్నాడు. దారిలో ఉన్న ఊరి ప్రజలు చాలా ఆసక్తిగా ఆశ్చర్యసంభూతులై 
సందర్భ్శించుకొంటున్నారు ఆ అవతారమూర్తిని. ఎలా ఉంది ఆ విగ్రహం! 
పసిమి చాయ తోడి పాల బుగ్గలు. దొండపండును మించిన అధరోష్టము. 
శ్రీకారాలను మించిన దానిమ్మపండు రంగు కల వీనులు. పద్మదళాలను 
పోలిన నేత్రాలు. లేత అరటి దూట వంటి కాలుచేతులు. బంగరు మేని 


52 శ్రీ ళంకరావతార చరితము 


ఛాయ. తళ తళ లాడే విభూతి రేఖలు. పాదపద్మాల నుండి పావుకోళ్ళకు 
జారుచున్న దానిమ్మ పుప్పాడి. చూచిన వారికి కన్నుల పండువైంది. వీధులలో 
శంకరుడు నడచి వెడుతుంటే అరుగుల పై కూచున్న వాళ్ళు చరచరా దిగి 
వచ్చి ఆ బాలయతికి వినయ విధేయతలతో నమస్మారాలర్ప్చించే వారు. 
కొందరు ఆయన వెంట కొంత దూరం నడచి వెళ్ళేవారు. అప్రతిహత 
తేజంతో విరాజిల్లే ఆ బాల సన్వాాసిని చూచి సంబరపదని వారు లేరు. 
మరికొందరు ఆ బాలుని తనివి తీరా పలకరించి అట్టి భాగ్యం తమకు 
లభించినందుకు మురిసిపోయేవారు. అట్టివారికి శంకరుడు ఇచ్చే సందేశం 
ఎప్పుడూ అదే: “ధర్మం మజువకుండా ఆచరించండి. సత్యాన్ని విడువకండి”. 
ఊరి బయట బయళ్ళలో గోపాలబాలునిగా భ్రమించి ఆలమందలు మోరలెత్తి 
దగ్గజగా సమీపించేవి. గోపాలురు ఆ వింత చూచి పరుగు పరుగున 
వచ్చిపదేవారు. 


వన్యమృగాలు బహుళంగా విహరించే కాజడవిలో నుండి వెళ్ళడం 
శంకరునికి కష్ట మనిపించలేదు. అలా కొంత దూరం పోయాక మార్దం 
కంటకావృతమయ్యింది. జాగ్రత్తగా అడుగులిడుతూ నడుస్తున్నాడు. ఇరు 
పార్వ్వాలు దట్టమైన పొదలు అలుముకొని ఉన్నా ఆయన పురోగతికి అద్దు 
లేదు. వనంలోని మృగాలకు బాలయతి అర్థనారీశ్వరుడై కన్పట్టాడు. బహు 
దూరంగా ఉన్న సింహాలు తమ ఏలిక గిరిజయే వచ్చిందని శంకరుని 
వామపార్య్వం చేరాయి. మహానాగులు పడగ విప్పి ఛత్రం పట్టాయి. 
గజరాజులు ఘీంకారం చేస్తూ తొండాలెత్తి జేజేలు పలికాయి. పరమాత్మ 
చింతనలో ఉన్న ఆ అవతార పురుషుని మహిమలు ఎవరూహించగలరు? 


8.10 నర్మదా నదీ ప్రాంతము 


మన బాలశంకరుడు నర్శదానదీప్రాంతం చేరుకోబోతున్నాడు. లోకోత్తర 
మహాపురుషుడు అన్న వార్త తెలిసిన వాయుదేవుడు పరివారాన్ని ఆయత్త 


సన్ఫ్యాన కాంద 53 


పరచి దారి పొడుగునా వృక్షరాజములచే వంగి వంగి నమస్మారాలర్పించ 
జేసాడు. పరిమళములు గుబాళించే ఫుష్ప వర్షాన్ని కురిపించి స్వాగతం 
పలికాడు. అందుండి సమీరుడు బాలయతిని ఒక నందన వనంలోనికి 
ప్రవేశపెట్టాడు. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మధురాతిమధురమైన 
ఫలాలను నివేదన చేశాడు. ప్రయాణపు బడలిక లేకున్నా ఆ పండ్లు తిని 
ఒకింత తదవు విశమించాడు శంకరుడు. ముందు ముందు పోగా పోగా 
మునులు నివసించే జాడలు పొడగట్టాయి. మరి కొంత దూరం ఆ వైపుగా 
నడవగా ఆరవేసిన మునులు కట్టె బట్టలు కనబడ్డాయి. అక్కడ జంతువులు 
తమ తమ సహజ వైరం మజచి పరస్పర మైత్రీభావంతో మెలగుచున్నాయి. 
శంకరుడు రావడం చూచిన బుషులు ఆదడబోయిన తీర్ధం ఎదురైం 
దనుకొన్నారు. అతని లేబాయమూ, దివ్యతేజమూ చూచి విభాంతు 
లయ్యారు. బాల్యంలోనే పరమవిరాగి అయిన అతని పూర్వభవ పుణ్యానికి 
విస్తుపోయారు. ఒక ముని ప్రశ్నించాడు: “బాలకా! ఎందుకో ఈ తావు 
చేరావు? ఎచటికి పోనుంటివి?” “మునివర్యా! గోవింద భగవత్పాదాచార్యుల 
కదకునా ప్రయాణం” అని శంకరుని సమాధానం. 


3.11 శ్రీ గోవిందభగవత్పాదాచార్యుల సన్నిధి 


అప్పుడా ముని మరుమాటాడక తనతో రమ్మని దారి చూపుచూ 
ముందుకు నడుస్తున్నాడు. దగ్గజలో ఉంది ఒక గుహ. అక్కడికి చేరాక 
అందు దేదీప్య మానంగా వెలుగొందుచున్న గురువర్యుడు కానవచ్చాడు 
బాలయతికి. అది తన గురుని సన్నిధియే అని గ్రహించి శంకరుడు గుహ 
చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇలా ప్రార్ధించాడు: “సద్దురుదేవా! జ్ఞానదాతా! 
పరబహ్మస్వరూవా! బవ్మోనందదాయుకా! నిరంజనా! నిర్వికల్పా! 
సర్వధీసాక్షిభూతా! త్రిగుణాతీతా! దివ్యమూర్తి! పూర్ణకృపానిధీ! ప్రసన్నాత్మా! 
యోగీశ్వరేశ్వరా! జ్ఞానస్వరూపా! నిరాకారా! చిదానందా! సచ్చిదానందా! 
జగద్దురో!” అని ప్రథమ ప్రదక్షిణ చేసాడు. “విశ్వాతీతా! నిష్మళంకస్వరూపా! 


54 శ్రీ ళంకరావతార చరితము 


సమస్తజగదాధారమూర్తి! దీనబాంధవా! ప్రణవస్వరూపా! మహాప్రాజ్ఞా! 
త్రికాలజ్డా! ద్వంద్వాతీతా! సద్దురుమూర్తి! ఆర్హతాణపరాయణా! వందనములు” 
అని ప్రార్థిస్తూ రెండవ ప్రదక్షిణం. మూడవ ప్రదక్షిణం చేస్తూ ఇలా స్తుతించాడు 
గురువును; “నాదభబీందుకళాత్మకా! జన్మకర్మనివారకా! భవతారకా! 
సర్వకారణమహేశ్వరా! భూతాత్మా! భక్తవత్సలా! పురుషోత్తమా!”. 
బిలద్వారానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు శంకర యతి. ఆ ద్వారం చాల 
చిన్నదిగాఉంది. 


“స్వామీ! నిన్ను ఆశయించడానికి వచ్చిన దీనుడను. ఆత్మతత్వాన్ని 
బోధించి తరింపజేస్తూ అభఖిలానందాన్ని ప్రసాదించుటకు అవతరించిన 
మహామహుడవు. శేషళయనునకు హాయి నిచ్చే ఆదిశేషుడవు. మమ్ము 
తరింపజేయుటకు వెలసిన కరుణామయుడవు. విశాలహృదయంతో 
వ్యాకరణశాస్త్రానికి భాష్యం అందించిన అప్రమేయుడవు. శరణని వేడిన 
శిష్యునిలో బంధింపబడి యున్న జుగుప్స, సంశయము, శీలము, కులము, 
బలము, భయము, మోహము, దయ - అనబడే ఈ ఎనిమిది పాశాలను 
ఛేదించగలవాడే సద్దురువని తెల్పి యున్నావు. అన్నింట మిన్న అయిన 
మిమ్ములను ఆశయించ వచ్చాను”. అప్పుడు శంకరుడు ఈ విధంగా 
గుర్వష్టకం చదివాడు: 


“శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు 
తుల్యమ్‌ 

మనశ్చేన్న లగ్నం గురో రజ్రిపద్న్మే, తతః కిం తతః కిం తతః కిం తతః 
కిమ్‌[[” 


కలత్రం ధనం పుత్రపొత్రాది సర్వం, గృహం బాంధవాః సర్వమేతద్ధిజాతమ్‌। 
మనళశ్చేన్న... 

షడజ్ళాది వేదో ముఖే శాస్త్రవిద్యా, కవిత్వాది గద్యం సుపద్యం కరోతి। 
మనళశ్చేన్న... 


సన్ఫ్యాన కాంద ల్‌న్‌ 


విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః, సదాచారవృత్తేషు మతో న చాన్యః | 


మనళశ్చేన్న... 
క్షమామజ్ఞలే భూపభూపాలబ్బందైః, సదా సేవితం యస్య పాదారవిన్షమ్‌ 1 
మనళశ్చేన్న... 


యశో మే గతం దిక్షు దాన ప్రతాపాత్‌, జగద్వస్తు సర్వం కరే యత్‌ 
ప్రసాదాత్‌ 1 మనళశ్చేన్న... 
న భోగో న యోగో న వా వాజి రాజౌ, న కాన్తా సుఖే నైవ విత్తేషు 


చిత్తమ్‌। మనళశ్చేన్న... 

అరణ్యేన వాస్వస్య గేహేన కార్యో, న దేహే మనో వర్తతే మే త్వనర్ధ్యే | 
మనళశ్చేన్న... 

అనర్భాణి రత్నాని భుక్తాని సమ్యక్‌, సమాలిజ్లితా కామినీ యామినీషు। 
మనళశ్చేన్న... 

గురో రష్టకం యః పఠేత్‌ పుణ్య దేహీ, యతిర్భూ పతి రహ్మచారీ చ 
గేహీ 

లభేత్‌ వాజ్బ్ళోతార్థం పరం బ్రహ్మ సంజ్ఞ, గురో రుక్త వాక్కే మనోయస్య 

లగ్నమ్‌! 


“నృరుదేవా! వేరొకరి శరణు గానక మీ శరణు గోరి మీ చరణములు 
శిరమున దాల్బ గోరి వచ్చిన వాడను. ఇదిగో మీ శిష్యుడు. అనుగ్రహించుడు. 
మీ యిచ్చ చొప్పున శాసించుడుూ సవినయంగా నివేదించాడు శంకరుడు. 
ఆ పలుకులు వీనులకు విందులై ఈ తెఅఖంగున ఎవరూ వేడుకొన లేదే!” 
అని మదిలో తలపోసాడు శ్రీగోవిందభగవత్పాదాచార్యులు. 


8.12 గురువుకు తానెవరో ఎతిగించుట 


చేతులు జోడించి బిలద్వారానికి ఎదురుగా వినయం ఉట్టిపడుతూ 
నిలబడి ఉన్న ఆ బాలుజ్జి “ఎవ్వదవు నీవు?” అని ప్రశ్నించారు గురువు. 


56 శ్రీ శంకరావతార చరితము 


గురుడు కరుణామూర్తియై ఉన్నాడని తన పంట ఫలించిందని గ్రహించి ఈ 
కింది రీతిని చెప్పుకొంటున్నాడు. 


కకున్ల బుద్ధ్యహజ్మార చిత్తాని నాహం, నజిహ్వాన చ ఘ్రాణ నేత్రమ్‌ 

నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు, శ్చిదానన్దరూపః శివోహం 
శివోహమ్‌॥। 

అహం ప్రాణసజ్లో న వై పళ్చు వాయు, రృ్నవా సప్తధాతుర్నవా పజ్బుకోశః 

న వాక్‌ పాణివాదాన చోపస్థపయూ, చిదానన్దరూపః శివోహం శివోహమ్‌।! 

న పుణ్యం నపాపం నసౌఖ్యం నదుఃఖం, నమన్రో నతీర్థం నవేదా నయజ్ఞాః 

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తాశ్చిదానన్లరూపః శివో హం 
శివో౭_హమ్‌॥ 

నమే ద్వేషరాగౌ న మే లోభమోహౌ, మదో నైవ మాత్సర్యభావః 

న ధర్మో న చారోలిథనకామోన మోక్ష శ్చిదానన్దరూపః శివోల_హం 
శివో౭_హమ్‌॥ 

న మృత్యుర్న శజ్కాన మే జాతి భేదం, పితానైవ మే నైవ మాతాన జన్మ 

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య, శ్చిదానన్షరూపః శివోల_హం 
శివో౭_హమ్‌॥ 

అహం నిర్వికల్పో నిరాకారరూపో, విభుత్వాచ్చ సర్వత్ర సర్వేన్దియాణామ్‌ 

నవా బన్ధనం నైవ ముక్తిర్న బన్థఏ శ్చిదానన్దరూపః శివోల హం 
శివో౭_హమ్‌॥ 


ఈ అతుల విన్నపం విన్న శ్రీ గోవిందభగవత్పాదాచార్యులు 
పరమానంద భరితులై శంకరుని దగ్గణకు రమ్మని పిలిచారు. 


8.13 శంకరయతి శంకరాచార్యు డగుట 


మన శంకరుని సన్వ్యాస కర్మకాండ పూర్తి కావడానికి మజొక అంశం 
ఉంది. శిఖ, యజ్ఞోపవీతం విసర్జించాలి. ఆ పని కాస్తా గురువులు 


సన్ఫ్యాన కాంద 5/7 


యధావిధిగా జరిపించారు. తక్కుగల కర్మకాండ యావత్తూ శాస్తోక్తంగా 
నిర్వర్తింప జేసి మహామంత్రోపదేశం చేశారు. పిమ్మట మహావాక్యోపదేశం 
చేసారు. పూర్వాశమంలో పెట్టిన పేరు విసర్జించాలి. అంతే కాదు 
విస్మరించాలి. జన్మంచిన ఊరి పేరే కాక తల్లిదండ్రుల పేర్లు కూడా 
తలపరాదు. చెప్పరాదు. సన్వ్యాసంతో అవన్నీ పోతాయి. ఈ ఆశమంలోనిది 
కొత్త పుట్టుక. క్రొత్త పేరు ధరించాలి. శ్రీ గోవిందపాదులు ఆలోచించి 
శంకరాచార్యుడు అని నామకరణం చేసారు. శంకరుడంటే ఆనందకరుదని. 
ఇది ఈ యతికి అన్వర్ధనామం. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ ఆచార్య 
రూపంలో ప్రసిద్ధి కెక్కినది. నేటి పీఠాధిపతులకూ ఇదే నామం. ఇక గురు 
పరంపరకు వస్తే పరాశరునకు వ్యాసుడు, వ్యాసునకు శుకుడు, శుకునకు 
గౌడపాదుడు, గౌడపాదునకు గోవిందభగవత్సాదుడు, గోవిందభగవత్పాదునకు 
శంకరాచార్యుడు శిష్యులైనారు. 


3.14 శిష్యరికము 


ఆదిశేషుని అవతారమైన వతంజలి మవోవిజ్ఞానిదైై గొప్ప 
తపస్సాచరించి గౌడపాదుని శిష్యుదయ్యాడు. అట్టి గోవిందభగవత్సాదుడు 
తన కడకు చేరిన శిష్యుని గుణగణాలను (గగ్రహించినాడు. గురువుకు తగ్గ 
శిష్యుడు. శిష్యునికి తగ్గ గురువు. అటువంటి జంట కూడుట కడు దుర్లభం. 
అవతారమూర్తి అయిన శ్రీరామునికి వసిష్టుడు, శ్రీకృష్ణునికి సాందీపని 
లాగ శంకరాచార్యునికి గోవిందభగవత్సాదుడు గురువయ్యాడు. మరి 
గురుసేవ శాస్తసమ్మతంగా, నిష్మళంకంగా జరపాలి. అట్లా చేసినవాడు 
శంరాచార్యుడు. సదా గురుస్మరణ, గురుభజన, గురుస్తుతి, గురుసేవ చేస్తూ 
గురుదర్శనమైనపు డల్లా సాష్టాంగ వందన మాచరించేవాడు. గురువు కడ 
బిగ్గణగా మాట్లాడడం ఎజుగడు. అసత్యవాక్కు పలికి ఎజుగడు. కోప 
మన్నది మచ్చుకయినా లేదు. గురువును పలకరించు నపుడు సంబోధించి 
మరీ మాట్లాడేవాడు. గురువు ఉపదేశించిన మహామంత్రాన్ని నిరంతరం 


58 శ్రీ శంకరావతార చరితము 


జపించుకొంటూ మననం చేసికొనేవాడు తద్బావాన్ని. గురువునకు 
సకలోపచారాలూ తానే చేసేవాడు. తనువూ మనస్సూ సకలం గురువుకు 
సమర్పించి పరమభక్తితో చరించేవాడు. గురువు సకల పాపాలను 
పటాపంచలు చేయగల సమర్ధుడు. కోపంతో గురుడు శపిస్తే దానికి నివృత్తి 
కల్పించడం బహ్మరుద్రుల తరం కాదని శంకరాచార్యునికి తెలుసును. 
గురువు గోవిందపాదుని ఆశయాలు మహోన్నత మయినవి. దానికి 
తగ్గట్టుగా తీర్చి దిద్దుతున్నాడు ఆ శిష్యశ్రేష్టుణ్జి. అజ్ఞానపు చీకట్లను చీల్చి 
చెండాడ గల జ్ఞానప్రభాపూర్ణునిగా తయారు చేసికొన్నాడు శంకరాచార్యుని. 
అలా చేయడానికి నాలు గేండ్లు పట్టింది. దేశంలో విజయ దుందుభులు 
మైగించగల శక్తి దృథధసంకల్పము, వాత్సల్యభరిత మనోధృతి తన శిష్యునిలో 
కలవని నిశ్చయించుకొన్నాడు గోవిందభగవత్సాదుడు. 


815 నర్మద పొంగును కుండ లోనికి ఎక్కించుట 


శంకరునికి పదిరెండేడులు ఇంకా నిండలేదు. ఆయన యశము దశ 
దిశలా పాకింది. శంకరాచార్యుని చల్లని చూపులకు (మోడులు చిగిర్చనై 
ఉన్నాయి. గోవులకు చక్కని చిక్కని పసరాలను అందించడానికి 
ఉద్యుక్తమగుతున్నాయి పచ్చని పచ్చిక బయళ్ళు. పొలాలు సస్యశ్యామలం 
చేసికొందామని ఉవ్విళ్ళూరుచున్నారు కృషీవలులు. భక్తుల హృదయాల 
నానందింపజేయడానికి ఉద్యానవనాలు పుష్పసంతతిని వికసింపజేయాలని 
ఉబలాటపడు తున్నాయి. మేఘుడికీ ఆనందం పట్టలేకుండా ఉంది. 
బ్రహ్మాండం బద్దలయ్యే అట్టహాసపు ధ్వనులతో విద్యుత్మాంతులతో వచ్చాడు. 
ఇంతలో అంతా క్రీకారణ్యమయింది. మార్గాలు దుర్గమ మయ్యాయి. చిన్ని 
తుంపరలతో మొదలై ఏనుగు తొండాల లాగ జలధారలు మారడంతో 
లోకం భీభత్సంలో మునిగింది. అత్తరి నర్మద ఒంటరియై విజ్బంభీంచి 
ఊళ్ళు (మింగడం మొదలు పెట్టింది. ఎందరో మనుష్యులను, పశువులను 
ఆ భీకర ప్రవాహం పొట్టను పెట్టుకొంది. మిగిలిన వాళ్ళు భయభ్రాంతులై 


సన్ఫ్యాన కాంద 59 


గోవిందభగవత్పాదులకు నివేదించడానికి వచ్చారు. గురుదేవులు 
బదరికావనం వెళ్ళా రన్న సంగతి విని నిర్వీర్యులై ఆశమంలో చదికిలబడ్డారు. 
వచ్చిన వారి ఆర్తనాదాలు విన్న శంకరాచార్యుని మనస్సు కరుణతో ఉ 
ప్పొంగింది. నర్మదను అణగారేటట్టు చేయడమే ముఖ్యకర్తవ్యంగా 
భావించాడు. ఒక సరి క్రొత్త భాండాన్ని తెప్పించాడు. దాన్ని చేత్తో పట్టికొని, 
నిమీలితనేత్రాలతో, నర్మద ఎదురుగా నిలబది ఇలా స్తుతించాడు; 


“సవిందు సింధురస్థల త్తరంగ రంజితం, ద్విషస్తు దాపజాతకారి 


వారిసంయుతం 
కృతాంతదూత కాలభూత భీతిహారి వర్శదే, త్వదీయ పాదపంకజం నమామి 
దేవి నర్శదే॥ 
త్వదంబులీన దీన మీన దివ్యసంప్రదాయకం, కలౌ మలౌఘ భారహారి 
సర్వతీర్థనాయకం 
సమత్స్య కచ్చ నక్ర చక్ర చక్రవాక శర్శదే, త్వదీయ పాదపంకజం నమామి 
దేవి నర్శదే॥ 
మహా గఖభీర నీర పూర పాప భూత భూతలమ్‌, ధ్వనత్సమస్త పాతకావిదారి 
తాపదాజలం 
జగల్లయేమహాభయే మృకండుసూనుహర్యదే, త్వదీయపాదపంకజం 
నమామి దేవి నర్శదే॥ 
గతం తదైవ మే భయం త్వదంబు వీక్షితం యదా, మృకండు శౌనకాసురారి 
'సేవి సర్వదా 
పునర్భవాబ్ధి జన్మజం భవాబ్ధి దుఃఖ వర్శదే, త్వదీయ పాదపంకజం నమామి 
దేవి నర్శదే॥ 


అలక్ష లక్ష కిన్నరామరాసురాది పూజితం, సులక్ష నీర తీర ధీర పక్షి లక్ష 
కూబజితమ్‌ 


60 శ్రీ శంకరావతార చరితము 


వసిష్ట శిష్ట పిప్పలాది కర్దమాది శర్మదే, త్వదీయ పాదపంకజం నమామి 
దేవి నర్శదే॥ 
సనత్కుమార నాచికేత కశ్యపాది షట్పదై, ర్రుతం స్వకీయ మానసేషు 
నారదాది షట్పదైః 

రవీందు రంతిదేవ దేవరాజ కర్మ శర్మదే, త్వదీయ పాదపంకజం నమామి 
దేవి నర్శదే॥ 


అలక్షలక్షలక్ష పాప లక్ష సార సాయుధం, తతస్తు జీవతంతు తంతు 
భుక్తి ముక్తి దాయకమ్‌ 

విరించి విష్ణు శంకర స్వకీయధామ వర్శదే, త్వదీయ పాదపంకజం 

నమామి దేవి నర్శదే॥ 


అహోమృతం స్వసంశుతం మహేశకేశజాతటే, కిరాత సూతబాడబేషు 
పండితే శఠే నటే 
దురంత తాపతాపహారి సర్వ జంతు శర్మ్శదే, త్వదీయ పాదపంకజం 
నమామి దేవి నర్శదే॥ 


ఇదంతునర్మదాష్టకంత్రికాలమేయయే సదా, పఠంతితే నిరంతరంనయాంతి 
దుర్గతిం కదా 
సులభ్యదేహదుర్లభంమ హేశధామ గౌరవమ్‌, పునర్భవానరానవై 
విలోకయంతి రౌరవమ్‌॥ 


అని స్తోత్రం చేసి కుండను నర్మదకు ఎదురుగా ఉంచాడు 
శంకరాచార్యుడు. వెంటనే పాముల వాని బుట్టలో పాము దూరినట్లు కిక్కురు 
మనకుండా ఆ భాండం లోనికి నర్మదా జలం దూరింది. అప్పుడా నది 
వేసవి నాటి నర్మదలా ప్రత్యక్షం కావడంతో అందరి కన్నులలో పున్నమి 
పొడచూపింది. కలా! మాయా! అన్నట్లుగా ఒక్క క్షణం ఆశ్చర్యచకితు 
అయ్యారు వచ్చిన జనం. వే విధాల శంకరాచార్యుని స్తుతించి వందనాలు 


నన్స్యాన కాంద 61 


అర్పించారు. ఈ అద్భుతఘటనను గోవిందభగవత్పాదులకు చెప్పారు వారు 
వచ్చాక. గురువు గారు పరమానంద భరితు లయ్యారు. 


8.16 శంకరావతార గాథ 


ఈనర్మదా నదీ ఘటన వృత్తాంతం విన్న గోవిందభగవత్పాదునకు 
గతంలో తనకు సంఘటిలిన ఉదంతం స్మరణకు వచ్చింది. పూర్వం ఒకనాడు 
హిమాలయ గిరిపై అమరేంద్రుడు యజ్ఞం చేస్తున్నపుడు వేదవ్యాసమహర్షితో 
గోవిందభగవత్పాదుడు ఇట్లా మాట్లాడాడు. “మహాత్మా! మీరు వేదాలను 
విభజించి లోకోపకారం చేసారు. పదునెనిమిది పురాణాలు రచించారు. 
యోగశాస్తాన్ని వ్రాశారు. పతంజలి యోగశాస్తానికి భాష్యం చేకూర్చారు. 
ఇదీ కాక వేదసారంలో ఉపనిషత్తులను చవిగా కలిపి నారికేళపాకంగా 
అందించారు బ్రహ్మసూత్రాలనే పేరిట. అది వెలలేని (గగ్రంధరాజమై వేదాంత 
తత్త్వానికి శిరోభూషణమై విరాజిల్లుతోంది. కాని నేటి చిక్కేమంటే బహుళ 
ప్రచారంలో ఉన్నా ఏకాభిప్రాయం కుదరక భీన్నభీన్న దృక్పథాలు వెలువడి 
సత్యము కనుచూపులో కానకుండా పోతున్నది. ఆ సూత్రముల లోతుపాతులు 
తమకే తెలియును కదా! మీరే ఆ వ్యాఖ్య అందిస్తే ముముక్షువులు 
ధన్యులవుతారు” అని వ్యాసుని వేడుకొన్నాడు గోవిందభగవత్పాదుల వారు. 
అందుకు సమాధానంగా ఆ మహర్షి ఈ విధంగా తెల్లపరచారు. 


“ఆచార్య వర్యా! ఒకప్పుడీ ప్రస్తావన వచ్చినపుడు శివుడు చెప్పిన 
పరమ రహస్య మేమిటంటే, వ్యాసమహర్చికి దీటయిన ప్రతిభా సంపత్తులతో 
శివావతార సంభూతు డయిన వాడు నీకు ప్రధానశిష్యుడై వస్తాడు. నర్మదానది 
భయంకరంగా పొంగిన తరుణంలో ఆ వెల్లువను కడవలోనికి ఎక్కిస్తాడు. 
అదే ఆనమాలు సుమా!” ఈ పలుకులు మన:ఫలకంలోనికి హఠాత్తుగా 
స్మరణకు వచ్చాయి. ముప్పిరిగొన్న ఆనందబాష్పాలతో ఆ మహనీయ శిష్యుణ్ణి 
పారవశ్యాతిరేకంతో బిగిగా కౌగిలించుకొన్నాడు. విచిత్ర మేమిటంటే ఆ 


62 శ్రీ ళంకరావతార చరితము 


కౌగిలి మామూలు కౌగిలి కాదు. గోవిందభగవత్పాదాచార్యుని నుండి 
దివ్యశక్తులు అన్నీ శంకరాచార్యునికి దత్తం చేయబడ్డాయి. తనకు జ్ఞప్తికి 
వచ్చిన కథను కూడా శిష్యునికి వినిపించాడు. 


8.17 కాళీప్రయాణము 


గోవిందభగవత్పాదాచార్యుడు ఒకనాడు శంకరాచార్యుని పిలిచి 
ఆప్యాయంగా దగ్గణకు తీసికొని ఇలా సెలవిచ్చాడు: “ఆచార్యా! నీవు నా 
దగ్గజ నేర్వ దగ్గది పూర్తి అయింది. నీవు ఇక్కడ ఉండవలసిన పని లేదు. 
తిన్నగా కాళి పట్టణానికి వెళ్ళి కైలాసనాథుని, అన్నపూర్ణామాతనూ దర్శించుకో. 
వారు నీ రాకకు ఎదురు చూస్తూంటారు. అన్ని ఏర్పాట్లు సమకూరుస్తారు. 
విద్యలకు నిలయమై, పరమ పవిత్రమైన దా స్థలం. నీవు చేయవలసిన 
ప్రక్రియలకు అచటనే నాంది. అచ్చోట నుండే (బహ్మసూత్రభాపష్యకారుడవు 
కమ్ము. అపచారభష్ట మగుచున్న అద్వైతమునకు ప్రన్థాపనము చేయవలసి 
ఉంది. నీకు చెప్పదగినది లేదు. త్వరపడుము” గుర్వాజ్ఞకు మించినది 
లేదని తెలుసును శంకరాచార్యునికి. గురువుకు సాష్టాంగప్రణామం చేసి 
అంజలి ఘటించి నిలబడ్డాడు వారి అనుమతి కోసం. దిగ్విజయం పొందమని 
ఆశీర్వదించి నారాయణ స్మరణ లనుగ్రహించాడు గురువు. వెనుతిరుగక 
ధర్మసంన్థాపనార్థం వెళ్ళే వీరవర్యునిలా సాగి పోతున్న శిష్యశేఖరునికి అభయం 
ఇస్తూ 'జయోస్తు *'జయోస్తు 'జయోస్తు అని దీవించాడు గురుడు 
మహదానందంగా. తనలో గల మహిమ నెరుగని బాలుడు, తన కార్యభార 
మపార మని తెలియని బుద్ధిమంతుడు, మితిమీరిన ఆటంకాలు కలుగునని 
యెజుగని వీరుడు శంకరాచార్యుడు. గురుకార్యం నెరవేరుతుందన్న ధైర్యంతో 
గుర్వాజ్ఞనే వజ్రాయుధంగా చేసికొన్నాడు. తాను గురుసాన్నిధ్యాన్ని విడనాడినా 
ఆ గురువునే తన హృదయాంతరాళాలలో ప్రతిష్టించుకొని ముందుకు 
పోతున్నాడు. 


సన్ఫ్యాన కాంద 63 
8.18 గంగావతరణ గాథ 


శంకరాచార్యుడు గంగానదీ పరిసరాలకు చేరుకుంటున్నప్పుడు దివి 
నుండి భువికి తెచ్చిన భగీరథప్రయత్నం గుర్తుకు వచ్చింది. కపిలమహర్షి 
కోపాగ్గికి అరువది వేలమంది సాగరులు భస్మమై పోయారు. వారికి ఉత్తర 
గతులు కల్పించడానికి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు విఫలు 
రయ్యారు. వారి తర్వాత భగీరథుడు అకుంఠిత సంకల్పంతో అనితరసాధ్యమైన 
మహాఘోారతపస్సు చేసి గంగను భువికి రమ్మని ప్రార్ధించాడు. గంగ అతనితో 
“రాజా! నా ప్రవాహవెగాన్ని భూమి తట్టుకోలేదు. ఒక్క ఈశ్వరునికే అది 
సాధ్యం” అని చెప్పింది. అపుడు తిరిగి పరమేశ్వరుని గూర్చి తపంచేసి 
మెప్పించి వేడుకొన్నాడు గంగను శివుని తల మీదుగా భువికి దించడం 
కోసం. ఈశ్వరుడు ఒప్పుకొన్నాడు. ఉజకలు వేసికొంటూ మహావేగంతో 
వస్తున్న గంగ కాస్తా శివుని జటా జూటంలో చిక్కుకొంది. మరల భగీరథుడు 
పరమేశ్వరుని వేడుకొన్నాడు: “గంగాధరా! శంకరా! ఆర్తత్రాణపరాయణా! 
కరుణాసాగరా! విశ్వదేవా! మహాదేవా! భక్తవత్సలా!” గంగను విడుమని 
మనసా వేడుకున్నాడు భగీరథుడు. 


ప్రసన్నుడైన పశుపతి గంగను దిగవిడచాడు పర్వతాల మీదుగా. 
అందుండి కన్నూ మిన్నూ కానక పరుగు లెత్తిన ఆ దేవనది ఒకచో నున్న 
మునివాటికను ముంచడం మొదలు పెట్టింది. అది జహ్నముని ఆశమం. 
ఆయన కోపం గంగను మింగింది. వెనుకనే పరుగెత్తి వస్తున్న భగీరథునికి 
మరల మరొక అంతరాయం వాటిల్లింది. పరితాపంతో అర్థించిన భగీరథుని 
గోడు విని కరుణించి మింగిన గంగను కర్ణం ద్వారా విడిచి పెట్టాడు పవిత్రతకు 
భంగం లేకుండా. అక్కడి నుండి కదలి తూర్పు ముఖంగా పాథి పాతాళలోకం 
సొచ్చి సాగర భస్మరాశులను ముంచింది జాహ్నవి. శంకరాచార్యునికి 
భాగీరథీ దర్శన మయ్యింది. 


64 శ్రీ ళంకరావతార చరితము 


ఆ తీర పరిసరాలలో గల కదంబవనాలు, లతలతో పెనవేసికొన్న 
పొదలూ ముచ్చటగా చూచాడు. పొదలలో తపస్సు చేసుకుంటున్న మునులు 
కనబడ్డారు. గంగను దర్శించడంతో అందు స్నాన మాడాలనిపించింది. ఆ 
నిమ్నగను స్తవం చేశాడు 


“భగవతి భవలీలా మౌళి మాలే తవాంభః , 
కణ మణు పరిమాణం ప్రాణినో యే స్పృశంతి 
అమర నగర నారీ చామరగ్రాహిణీనాం, 
విగత కలి కలంకాతంక పంకే లుఠంతి॥। 


బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లి ముల్లాసయంతీ 
స్వర్లోకా దాపతంతీ కనకగిరి గృహా గండతైలాత్‌ స్థలంతీ॥ 
క్షోణీ పృష్టే లుఠంతే దురితచయ చమూ నిర్భరం మర్యయంతీ 
పాథోధిం పూరయంతీ సురనగర సరిత్సావనీ నః పునాతు॥ 


మజ్జ్ఞన్మాతంగ కుంభచ్యుత మదమదిరామోద మంత్రాతిజాలం 
స్పానై స్పిద్ధాంగనానాం కుచయుగవిగళత్కుంకుమా సంగపింగమ్‌ 
సాయం ప్రాతుర్మునినాం కుశకుసుమచయై శృన్న తీరస్థ నీరం 
ప్రాయాన్నో గాంగ మంభుకరి కలభకరాక్రాంతరం హస్త రంగమ్‌॥ 


ఆదావాది పితామహస్య నియమవ్యాపారపాత్రే జలం 
పశ్చాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనమ్‌ 
భూయశ్ళంభు జటావిభూషణమణి ర్హహ్నోర్మహర్నేరియం 
కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ భూతలేః ॥ 


శైలేంద్రా దవతారిణీ నిజజలే మజ్ఞజ్ఞనోత్తారిణీ 
పారావార విహారిణీ భవభయతశ్షేణీ సముత్సారిణీ 
శేషాంగైరసుకారిణీ హరశిరోవల్లీ దళాకారిణీ 

కాశీ ప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ ॥| 


సన్ఫ్యాన కాంద 65 


కుతో వీచిర్వీచి స్రవయది గతాలోచనపథం 

త్వ మా పితా పీతాండర పురనివాసం వితరసి 
త్వదుత్సంగే గంగే పతతి యది కాయ స్తనుభృతాం 
తదా మాత శ్శాతక్రతవ పదలాభోప్యతి లఘుః ॥ 


భగవతి తవ తీరే నీరమాత్రాశనోహం 
విగత విషయ తృష్టః కృష్ణ మారాధయామి 
సకల కలుష భంగే స్వర్గ సోపాన సంగే 
తరళ తర తరంగే దేవి గంగే ప్రసీద 11 


మాతర్జాహ్నవి శంభు సంగ మిళితే మౌళౌ నిధాయాంజలిం 

త్వత్తీరే వపుషోవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్‌ 

సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే 

భూయా దృక్తి రవిచ్యుతా హరిహరా ద్వైతాత్మికా శాశ్వతీ॥। 

గంగా దేవిని స్తుతించి స్నానం చేసి మెల్లిగా కాశీ పట్టణం చేరుకొన్నాడు 
శంకరాచార్యుడు. శంకరాచార్యుడు కాశీ పట్టణంలో అడుగు పెట్టగానే 
పురజనులు చాల అబ్బురంతో ఆ మహా తేజస్విని చూస్తూ చూస్తూ ఆయనను 
వెంటాడి వస్తున్నారు. బాలయతీంద్రుడు విశ్వేశ్వరుని ఆలయం ప్రవేశించాడు. 
పురవాసులకు బాలశంకరుని వలె గోచరించి సాష్టాంగ (ప్రణామాలు 
చేస్తున్నారు. అందులకు శంకరాచార్యుడు నారాయణ స్మరణ చేస్తున్నారు. 
శంకరాచార్యుడు విశ్వేశ్వరుని కదకు వెళ్ళి అంజలి ఘటించి స్వామిని 
శివభుజంగ ప్రయాత స్తోత్రముతో స్తవం చేసాడు. 


8.19 సనందుడు శిష్యు డగుట 


కాశీవాసులే కాక చుట్టుప్రక్కల నివసించే వారెందరో శంకరాచార్యుని 
దర్శనం చేసికొని వెళ్ళుతున్నారు. ఒకరోజు ఒక (బాహ్మణ బాలుడు వచ్చి 
శంకరాచార్యుల దగ్గణకు వచ్చి సాష్టాంగ వందనం చేసి స్వామి కాళ్ళు 


66 శ్రీ శంకరావతార చరితము 


రెండూ గట్టిగా పట్టుకొని వదల లేదు అభయం ఇచ్చేదాక. నెమ్మదిగా 
బాలకుడిని లేవ నెత్తి ఇలా పలకరించారు: 


“* బాలకా! నీ వెవరు? ఎక్కడి నుండి వచ్చావు? నీకు ఏమి కావాలి? 
దేనికి అభయం అర్ధిస్తున్నావు? వివరంగా చెప్పు.” 


“ గురువర్యా! నేను కావేరీతీరంలోని చోళ దేశస్టుణ్జి. పెద్ద రోగంతో 
వ్యథ పడుతున్న వాడిని. మీ ప్రభావము ఆసేతు హిమాచలం వ్యాపించిన 
మీ కీర్తిని విని ఇప్పుడు మీరు ఈ కాశీ పురంలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని 
వెదుక్కుంటూ మీ పాదపద్మాలకు సేవ చేసి తరిద్దా మని వచ్చాను. మీరే 
నాకు దిక్కు మీ శరణు కోరి వచ్చిన వాణ్ణి కాదనక ఆశయం ఇవ్వండి. 
లేకున్న నాకు విముక్తి లేదు” అని మొఅ పెట్టుకొన్నాడా బాలవిప్రడు 
దీనాతి దీనంగా. ఆ విశిష్ట బాలుణ్ణి గమనించిన శంకరాచార్యుడు ఆదరంగా 
అతనిని చేరదీసి “నీ కేమీ భయం లేదు. నిశ్చింతగా ఉండు. నా అండదండలు 
నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ ఆవేదనలు, నీ మనోవేదనలు బాధలు 
విశదీకరించు. భగవదనుగ్రహంతో తీరని రుజలున్నాయా?” అని అడిగారు 
శంకరయతి. 


“స్వామీ! లోకంలో పలురకాల కర్మలాచరిస్తున్నారు జనులు. పుణ్యకర్మ 
లాచరించి పుణ్యమూ, పాపకర్మ లాచరించి పాపమూ గడిస్తాడు జీవి. 
కర్మఫలాల అనుభవానికి తిరిగి తిరిగి జన్మ లెత్తుతూంటాడు. మరి య కర్మలు 
చేస్తే చావు పుట్టుకలు లేకుండా పోతాయో తెలియదు. ఆ సత్యం తమ 
వంటి మహాజ్ఞానులకు తెలియాలి. నన్ను ఈ భవ రోగమే తీవంగా వేధిసోంది. 
ఈ రోగం నుండి విముక్తి ఒక్కమీ కరుణా కటాక్షం వల్లనే సాధ్యమగుతుంది. 
నన్ను ఈ పరమబాధాకరమైన భవరోగం నుండి తప్పించండి. తమ కృపా 
కిరణాలను నాపై కొంచెం ప్రసరింపజేసి నన్ను అజ్ఞానానాంధం నుండి 
తప్పించండి. వెలుతురు ప్రసాదించండి. నా భవరోగ చికిత్స మీ ఒక్కరి 


సన్ఫ్యాన కాంద 6/ 


వల్లే సాధ్యం. మీరే దానికి భిషగ్వరులు. దయ చూపండి. నేను మీకు ఈ 
క్షణం నుండి అధీనుడను. నన్ను శాసించండి” అంటూ ప్రాధేయపడ్డాడు ఆ 
చిజుత ద్విజుడు. అంతా విన్న శంకరాచార్యుడు నిశ్చయించుకున్నాడు 
ఇతడు తనకు ముఖ్యశిష్యుడు కాదగిన వాడని. హస్తమస్తకయోగం ద్వారా 
విప్రకుమారుని మనస్సును కప్పిన అజ్ఞానపు తెరను తొలగించి క్రమ 
సన్వాాసాన్ని ప్రసాదించాడు. మహావాక్యోపదేశం కావించి దందకమండలాలు 
చేతికి ఇచ్చాడు. ఆ విధంగా శంకరుని హృదయసీమలో సుస్థిరనివాస 
మేర్చరచుకొన్నాడు. అప్పటి నుంది నిశ్చింతుడై ఉంటున్న అతనికి సనందుడు 
అనే పేరు స్థిరపడింది. ఆ తరువాత వరుసగా ఆనందగిరి, చిత్సుకుడు 
శంకరాచార్యుని శిష్యులయ్యారు. 


38.20 కాశీలో ప్రచారము 


కాశీపురంలో శంకరాచార్యుడు అనుదినమూ వేదాంతబోధలతో తత్త్వ 
బోధలతో భక్తులకు, విద్వాంసులకు, ముముక్షు మార్గ గాములకు ధర్మసత్య 
పథాల లోతుపాతులను వివరిస్తూ వారి సంశయాలను పటాపంచలు 
చేస్తున్నాడు. కమనీయమైన గళంతో గంభీరమైన వాక్కులతో ఎంతో మంది 
మానసాలను రంజింపజేస్తున్నాడు. పతంజలి వ్రాసిన వ్యాకరణ భాష్యాన్ని 
విపులపరుస్తూ శబ్దశాస్తావగాహన కల్పిస్తున్నాడు. వాల్మీకి మహర్షి రచించిన 
శ్రీమద్రామాయణంలో గల రనామృతాన్ని (శోతలకు పంచి పెడుతున్నాడు 
వీనుల విందుగా. అలాగే యోగశాస్తరహన్యాలు వివరిస్తున్నాడు. 
అలంకారశాస్త్రం లోని అందాలు చూపి అలరిస్తున్నాడు. అష్టాదశ 
పురాణాలనూ, ఉపనిషత్సారాన్నిి, వేదవిజ్ఞానాన్ని మధురమైన కదళీపాకంగా 
అందించుచున్నాడు ఆ శంకరయతీంద్రుడు. పతంజలి, ప్రాచేతసుడు, 
కృష్ణద్వైపాయనుడు ఏకమై ఈ రూపంలో అవతరించారా అని ప్రఖ్యాతి 


గాంచాడు. 


68 శ్రీ శంకరావతార చరితము 


8.21 చండాలోపాఖ్యానము 

మిట్ట మధ్యాహ్నపు వేళ. అప్పుడే కోసిన పచ్చిమాంసం మూట కట్టుక 
నెత్తిన వేసుకొని, మరి కొన్ని పచ్చి తోళ్ళు బుజాన వ్రేళ్ళాడదీసుకొని వస్తున్నాడు 
ఆజానుబాహువు మార్గంలో. తల మీది మూట నుండి ఇంకా నెత్తురు 
కారుతోంది. ఒక ఆనపకాయ బుఖ్జిలో కల్లు నింపిన కుండ చంక నుంది 
వ్రేలాడుతోంది. ఒక చేత దుడ్డు కళ్ది. మద్యం మత్తెక్కేలా 'సేవించాదేమో 
త్రేనుపులు విపరీతంగా వస్తున్నాయి. మధ్య మధ్య కుండ లోని కల్లు కొద్దిగా 
త్రాగుతున్నాడు. బలిసిన కుక్కలు నాలుగు అతని వెంట వస్తున్నాయి. ప్రచండ 
భాస్మరునికి జదిసి వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. మాధ్యాహ్నిక కృత్యాలు 
నిర్వర్తించడానికై శిష్యసహితుడై గంగానదికి వెడుతున్న శంకరాచార్యునికి 
ఎదురయ్యాడు ఆ చండాలవేషధారి. అల్లంత దూరాన ఆ వ్యక్తిని చూచారు 
శంకరుని శిష్యులు. తమలో తాము కూడ బలుక్కుంటున్నారు వచ్చేవాడు 
చండాలుడా కాదా అని. సమీపానికి రాగానే తేల్చుకొన్నారు బెనని. శిష్యులు 
ముందూ, వెనుక శంకరాచార్యుడూ వస్తున్నారు. గురువు మీది భక్తితో 
“దూరం గచ్చ! దూరం గచ్చ!”అన్నారా వ్యక్తితో. అపుడా వ్యక్తి శిష్యులతో 
“బాబూ! తా మన్న మాట తెలిసింది లెండి. ముందు నా మాట ఇని మరీ 
యొల్లండి! మీ రన్న మాట మీరు తెలిసే అంటున్నారా? నేను మాదిగో్లి 
అని “దూరం గచ్చ అంటున్నారా? అలాగయితే మీ మాట కట్టి పెట్టి నా 
మాట ఇనండి. మీరు పొమ్మంటున్నది ఈ కనిపించే బొందినా? లేక ఇందులో 
ఏదో ఆత్మ ఉందట దాన్నా? శరీరాన్ని పొమ్మంటే అర్ధం లేదు. మీదీ మట్టి 
కాయమే నాదీ మట్టి కాయమే. మీది బంగారం నాది మట్టీ కాదు కదా! మీ 
శరీరం పవిత్రం అయితే నాదీ పవిత్రమే. ఆత్మ అంటారా. మీలో ఉండేదీ 
నాలోపల ఉందేదీ అదెక్కడ ఉన్నా ఒకటేనట! ఆ ముక్కకూడా మీ బాపనోరు 
చెప్పిందే. అశుద్ధం అంటారా! సూరిభగవానుడు మంచి నీళ్ళల్లోనూ 
కల్గులోనూ కనిపిస్తాడు గదా చూస్తే. రెండు చోట్లా కనిపించే సూరీడుకు 
ఒకచోట అశుద్ధం ఒకచోట శుద్ధం కాదు కదా! ఏమంటారు? చూస్తే 


సన్ఫ్యాన కాంద 69 


మీరు బాపనోళ్ళులా లేరే! జందాలు లేవు. సన్నాసులా! అయినా ఈవిసయాలు 
మీకు తెలవక పోతే మీ గురువు నడగండి” అని నిష్కర్షగా అడిగాడు 
పుల్మసుడు. శంకరాచార్యునికీ సనందునికీ సంభాషణ: 


శంకరుడు : సనందనా! ఇతడు శివుడు కాడు కదా! 
సనందనుడు : స్వామీ! నాకు ఆ అనుమానం మొదటే తోచింది. 
వ్యక్తి ; ఏంటి గుస గుసలు మహా సెప్పుకొంటన్నారు? 
శంకరాచార్యుడు : స్వామీ! (బహ్మజ్ఞానులకు నమస్మారము! 
వ్యక్తి : సన్నాసులు మాకు దండాలు పెట్టడమా! 

శంకరుడు : పుల్ళసా! నీ వెవ్వరవు? నీ ఊరేది? 


వ్యక్తి : సామీ! నేనొక మంత్రగాణ్ద్‌. లింగదంటారు కొందరు. కొందరు 
ముండదనీ అంటారు. నా పేరుకేం గానీ మా ఊరు మంత్రాలపల్లి. రాతురులు 
వల్లకాడే మకాం. నన్ను ఎప్పుడూ విడవని పెళ్ళాం ఉంది. నా బిడ్డడు 
బొజ్జడు. ఇవీ నా కొన్ని గుట్టు మట్స్లు. 


శంకరుడు : మీ రెవ్వరైతే నేమి బ్రహ్మజ్ఞానికి నమస్కారం చేశాను. అది 
మీకు చెందుతుంది మీరు బ్రహ్మవేత్త లవడం చేత. 


వ్యక్తి : అయితే మాల డన్నా బాపడన్నా ఒకటే అంటావు? 


ఆ ప్రశ్నకు సమాధానంగా శంకరాచార్యుడు మనీషపంచకం ఈ 
క్రిందివిధంగా చదువుతారు; 


జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుబ్బంభతే 
యా బ్రహ్మాది పిపీలికాన్త తనుషు ప్రోతా జగత్సాక్షిణీ 
సై వాహం న చ దృశ్యవస్వితి దృఢప్రజ్ఞాపి యస్వ్యాస్తి చేత్‌ 


చణ్డాలోస్తు సతు ద్విజోస్తు గురు రిత్యేషా మనీషా మమ॥ 


7/0 శ్రీ ళంకరావతార చరితము 


బహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం 

సర్వం చై తదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం 

ఇత్థం యస్య దృధా మతి: సుఖతరే నిత్యే పరే నిర్మలే | చణ్డాలోస్తు... 11 

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖీలం నిశ్చిత్య వాచా గురో 

నిత్యం బ్రహ్మ నిరన్తరం విమృశతా నిర్వ్యాజ శాన్తాత్మనా 

భూతం భావిచ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే 

ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ. 

యా తిర్యజ్‌ నరదేవతాభిరహమిత్యన్త: స్పుటా గృహ్యతే 

యద్భాసా హృదయాక్ష దేహవిషయా భాన్సి స్వతో౭£_ చేతనాః 

తాం భాస్వై: పిహితార్మమణ్జల నిభాం స్పూర్తిం సదాభావయన్‌ 

యోగీ నిర్బ్వత మానసో హి గురురిత్యేషా మనీషా మమ. 

యత్‌ సౌఖ్యాంబుధి లేశ లేశత ఇమే శక్రాదయా నిర్బ్వతా 

యచ్చిత్తే నితరాం ప్రశాన్తకలనే లబ్ధ్వా మునిర్నివృతః 

యస్మిన్నిత్య సుధామ్బుధౌ గలిత ధీర్చహ్మైవ న బ్రహ్మవిద్‌ 

యః కళ్చిత్‌ స సురేన్హ వన్దితవదో నూనం మనీషా మమ. 

పుల్మసునకు సమాధానంగా శంకరాచార్యుడు చెప్పిన మనీషాపంచకం 
యొక్క అర్ధం ఇది:“చైతన్యస్వరూపం మెళకువలోను, నిద్రలోను, స్ఫుటంగా 
ప్రకాశిస్తుంది. అట్టి అఖండరూపం పిపీలికాది బ్రహ్మపర్యంతం సాక్షిమాత్రంగా 
ఉంటుంది. అలాటి చైతన్యరూపాన్ని నేనూ అనే గట్టి నమ్మకం గలవాడు 
మాలదైనా బ్రాహ్మడైనా నాకు గురువు. ఇది నా నిశ్చయం. “నేను బ్రహ్మనై 
ఉన్నాను. లోకాలన్నీ చైతన్యంతో నిందియున్నవి. సర్వమూ త్రిగుణాత్మకమైన 
అవిద్య వలన నా చే కల్పింపబడినది” అనే గట్టి నమ్మకం ఎవ్వానికి 
సుఖతరమూ, నిత్యమూ, పరమూ, నిర్మలమూ అయిన పరమాత్మ యందు 
గట్టిగా నిలచునో అతడు మాలడైనా ద్విజుదైనా నా గురువు. ఇదినా 
నిశ్చయము. గురువునందు అత్యంత భక్తిశద్ధలతో విశ్వమంతా నిశ్చితం 


నన్స్యాన కాంద 71 


గాదని నమ్మిన మనస్సుతో ఇదివరకు చేసినవి, ఇపుడు చేస్తున్నవి, 
చేయబోయేవి పాపకర్మలను దగ్ధం చేశాను. ప్రారబ్ధ భోగాలను 
సంవిన్మయాగ్నిలో "హోమం చేయడానికి ఈ శరీరాన్ని అర్పించితిని. ఇదే 
నా నిశ్చయం. మృగాలు, నరులూ, దేవతలూ, “నేను, నేను అని దృథఢంగానూ, 
స్పష్టంగానూ నమ్ముటకు ఏ చైతన్యం వలన అట్టి భావన కలుగుచున్నదో ఏ 
చైతన్యం వల్ల ఇంద్రియాలు ప్రకాశిన్తున్నవో, వేవావృతమయిన 
సూర్యమండలం దేని వలన (ప్రకాశిస్తున్నదో, అలాటి చైతన్యాన్ని ఏ 
మహానుభావుడు ఎల్లపుడు భావిస్తూ శాంతుడై ఉంటాడో అతదే నా గురువు. 
ఇది నా నిశ్చయం. ఏ సుఖ సముద్ర కణలేశాన్ని పొంది ఇంద్రుడు 
మొదలగువారు ఆనందాన్ని పొందుచున్నారో ప్రశాంతచిత్తులైన తాపసులు 
దేన్ని పొంది ఆనందిస్తున్నారో అట్టి వాడు బ్రహ్మవేత్త కాదు. బ్రహ్మమే. 
అట్టివాని పాదాలకు దేవేంద్రుడు కూడ నమస్కరిస్తాడు. 

శంకరుడు: సనందనా! ఈతడు చండాలుడు కాదంటావా? పుల్మసా! 
నీవేదియో మాయ చేస్తున్నట్లు ఊహించవచ్చా? మర్యాదలన్నీఎటిగినవానిలా 
ఉన్నావు. మేము ధర్మాన్ని నిలబెట్టేవాళ్ళం. అంతలో చండాలరూపధారి 
అదృశ్యమయ్యాడు. 

శంకరుడు: సనందనా! ఈతడు ఈశ్వరుడే. మనలను మోసం చేస్తున్నాడు. 
ఇక్కడ ఎవ్వరూ లేరే? 

సనందనుడు: స్వామీ! ఈ కాళీ పట్టణంలో విశ్వేశ్వరుడు ప్రచ్భన్నవేషధారియై 
సంచరిస్తాడని ప్రతీతి. 

శంకరుడు: అట్లనా! ఈశ్వరా! పరీక్షకా! మాయ నీ అధీనం. మాయావీ! 


మంత్రాయా! సోమాయా! గిరీశా! మహేశా! ముండాయా! శంకరా! 
గంగాధరా! దేహబుద్ధితో దాసుడను. తత్త్వశాస్త్రరీత్యా మీరే నేను. నేనే మీరు. 


ఆ ప్రార్థనకు సంతోషించి పశుపతి నిజరూపంలో దర్శన మిచ్చాడు. 


72 శ్రీ ళంకరావతార చరితము 


శివుడు: పరీక్ష ముగిసినది. సర్వజ్ఞుడ వయ్యావ. లోకోద్దారకుడవు కమ్ము. 
వత్సా! వేదవ్యాసుడు అద్వైతమతప్రబోధనకై (బ్రహ్మసూత్రాలు రచించాడు. 
అందు అద్వైతమే పరమ మతమని ఇతరములు కాదని వెల్లడించాడు. 
అయినా ఆ బహ్మసూత్రాల నిజమైన భావం తెలియక తప్పటడుగులు 
వేస్తున్నారు కొందరు. అందు చేత తగిన ఆధారాలతో ఆ సూత్రాలకు సరియైన 
భాష్యం అందించ వలసిన తరుణం ఇది. అందుకు తగ్గవాడవు నీవు ఒక్కడవే. 
శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా ఆకలించుకొని గోవిందభగవత్పాదాచార్యుల కడ 
మహావాక్యోపదేశం పొంది బహుముఖాల తీర్చి దిద్దబడిన మనీషివి. 
భాస్కరుడు, భట్టపాదుడు, మండనమిశ్రుడు, నీలకంఠుడు, అభినవగుప్పుడు 
మున్నగు వారు అద్వైతమతానికి వ్యతిరేకులై ఉన్నారు. వారిని జయించి 
చిరకాలం పాదుకొనేలా అద్వైతాన్ని స్థాపించు”. 


ఆ విధంగా పరమేశ్వరాజ్ఞ శిరసావహించి శంకరాచార్యుడు భాష్యరచన 
నిమిత్తమై శిష్యసమేతంగా కాశీపురి నుండి బదరికి పయనమయ్యాడు. 


3.22 బదరీ ప్రయాణము 


తపస్సాచరించాలన్నాా ధ్యానంలో నిమగ్నం కావాలన్నాా దేవతల 
ఉనికికైనా, బ్రహ్మనిష్టులకైనా ఉత్తరదిశయే చాలా శ్రేష్టం. ఇది తెలిసిన 
శంకరాచార్యుడు భాష్యరచనకై బదరీవనానికి బయలుదేరారు శిష్యులతో. 
తాపసు లనేకులు తపస్సు చేసి ధన్యులైన వనము బదరికావనము. ఒకప్పుడు 
హస్రకవచు దనే రాక్షసుడు లోకాల్ని కంటకావృతం చేస్తూంటెే, వాణ్ణి 
౦హరించడానికి నరనారాయణులు దుర్భర తపస్సు ఆచరించిన వనం 
అది. ఆ వనం నిర్మలంగాను, మనోహరంగాను, సకలశ్రేయస్సుల నిచ్చేది, 
మనోవాంఛలను సమకూర్చేదిగాను ఉంటుంది. దారిలో ఉన్న ఎన్నో 
పుణ్యస్థలాలు చూస్తూ, పుణ్యతీర్థాలలో [గ్రుంకు లిదుతూ మధ్య మధ్య గల 
బుషిపుంగవులను దర్శిస్తూ ముందుకు పోతున్నారు శంకరాచార్యులు 
శిష్యబృందంతో. 


స 
స 


సన్ఫ్యాన కాంద 73 


ఆ మార్గం తిన్నగా లేదు. ఒకచో ఎగుడు దిగుడు, ఒకచో బురద, 
మరొకచో భరించరాని తాపము. పిమ్మట తట్టుకోలేని శీతము. చాల చోట్ల 
కంటకావృతము. పాము మెలికల్లా వంకర టింకరగా మెలికలు తిరిగిన 
దారి. ద్వంద్వాల కతీతు దైన ఆయనకు ఆ మార్గము దుర్గ్షమము కాదు. 
మధ్య మధ్యలో క్షుత్తు కలిగినపుడు మంచి మంచి ఫలాలు, చక్కటి నీరూ 
లభ్య మయ్యేవి. మార్ధాయాసం కలుగకుండా మంచి మంచి మాటలు 
చెప్పుకొంటూ అక్కడ చెట్ల నీడలలో విశమించేవారు. 


అలా చని చని కొన్ని వారాల తర్వాత బదరికావనం చేరేటప్పటికి 
రాత్రి పోయి పగలు వచ్చినంత సంతోషాన్ని పొందారు శంకరశిష్యులు. 
అక్కడ ఒక పెద్ద దైన వృక్షాన్ని చూచుకొని దాని క్రింద ఆశమాన్ని నిర్మించారు. 
దగ్గజలో తల ఒక పర్ణకుటీరం ఏర్పజచుకొన్నారు. 


8.28 బ్రహ్మసూత్ర భాష్య రచన యొక్క ఆవశ్యకత 


కవులు వ్రాసే కావ్యాలు కొన్ని గుంభనంగా ఉండి అందరికీ వాటి 
లోని భావాలు తెలియవు. మరి కొన్ని శాస్త్రాలు సూత్రరూపంలో ఉండడంతో 
ఇంకా కష్టం వాటిని అర్ధం చేసికోవడం. సూత్రం చిన్నదిగా భావం 
బ్రహ్మాండంగా ఉంటుంది. సూత్రాలకు ఎన్నో ముళ్ళు వేస్తారు. నేర్చుతో ఆ 
ముళ్లు విప్పితే భావం బయట పడుతుంది. సూత్రాలు ముందు వెనుకలతో 
సంబంధం కలిగి ఉంటాయి. జైమిని జ్యోతిషశాస్త్రాన్ని సూత్రాలలో ఇమిడ్చి 
వ్రాసాడు. ఒక్కొక్క సూత్రానికి భాష్యం వ్రాయాలనిన చాల పుటలు పడుతుంది. 


వేదాంతం లోని పరమార్థం కంటి కగపడే దాన్ని గురించి చెప్పునది 
కాదు. అందరికీ అవగాహన అయ్యేదీ కాదు. కొన్ని అర్హతలు 
సంపాదించుకొని ఉండాలి. వ్యాసరచితమైన బ్రహ్మసూత్రాలను కొందరు 
మహనీయులు వేదాంత సౌధంగా వర్ణించారు. దాన్ని అధిరోహించడానికి 
ఒకదాని తరువాత ఒకటి ఎక్కేలా మెట్లు కట్టాలి. అమాంతం ఎక్కబోతే 


4 శ్రీ ళంకరావతార చరితము 


అంధకారబంధురమే. [కమం తప్పకుండా ఎక్కిన వారు ఆ (ప్రాసాదం లోని 
జ్జాన కవాటం తెరవ వచ్చు. వ్యాసుడు వ్రాసిన ఆ (గ్రంథం వేదాంతమూ, ఉ 
పనిషత్తులూ గుచ్చెత్తి తయారుచేసిన తత్వపిండము. దాన్ని సరిగా అవగాహన 
చేసికొన లేక కొందరు చేసిన ధర్మవిరుద్ధమైన వ్యాఖ్యలు ప్రబలి దేశంలో 
ధర్మగ్గాని విస్సృతమై నాస్తికమతం చోటు చేసికొంది. పరిస్థితిని చక్కదిద్దగల 
దక్షులు లేక బ్రహ్మసూత్రాలు అందుబాటులో లేకుండా పోయాయి. 
3. బశ బ్రహ్మసూత్ర భాష్య రచన 

తా రచించిన బహ్మసూత్రములను తెలిసికొనే దెవ్వరన్న ప్రశ్నతో 
ప్రారంభించాడు వ్యాసుడు. ద్వారమే బందు చేసినట్లు అందరికీ హక్కు 
లేదని మొదటే నిష్కర్షగా చెప్పేశాడు “అథాతో బ్రహ్మ జిజ్ఞాస” అన్న తొలి 
సూత్రంలోనే. ఆనాడు ఈ సూత్రాన్ని ఎవరికి తోచినట్లు వాళ్ళు అర్థం చెప్పారు. 

“'మంగళాచరణం చేసిన తర్వాతి అని కొందరు, “సంపూర్ణ వేదాధ్యయనం 
తర్వాతి అని కొందరు, “కర్మాచరణ ద్వారా జ్ఞానం కలిగిన తర్వాతి అని 
వేరొకరు అని వివరణ ఇచ్చారు. శంకరులు భావించినదిలా ఉంది: 
(బహ్మజ్ఞానార్జనకు పై చూపులుపయోగించవు. లోపలి చూపులున్నవాడే 
అర్హుడు. లోపలి చూపులు సామాన్యంగా ప్రాప్తించేవి కావు. లోకము అనిత్య 
మన్న సత్యం గ్రహించ గలగాలి. అప్పుడే 'పైచూపు నశిస్తుంది. చిత్తం 
పరిశుద్ధం అవుతుంది. చిత్తశుద్ధి మోక్షాపేక్షకు దారి ఇస్తుంది. అప్పుడు 
(బహ్మవిచార మవశ్య కర్తవ్యమవుతుంది. 

బహ్మపదార్థమున్నదని తెలిసినా ఏది బ్రహ్మ మనే విషయానికి 
వచ్చేటప్పుడు తప్పటడుగులు పడతాయి. శరీరాన్నే దేవుడనీ, ఇంద్రియాలనే 
పరమాత్మ యనీ, విజ్ఞానమునే పరమాత్మ అనీ పలు తెజగుల వాదాలు 
ఉన్నాయి. ఎట్టిది పరబ్రహ్మము? ఏది కాదు? ఈ ప్రశ్నలు విచారణ చేసి 
వ్యాస మహర్షి తన సూత్రముల ద్వారా సందేహ నివృత్తి చేశాడు. వ్యాసుని 


సన్ఫ్యాన కాంద 7/6 


అభిమతమే సరియైన దని విజ్ఞుల నిర్ణయం. ఆ విషయం బహిర్షతం 
చేయడానికి వ్యాసుని మించిన వాడుండాలి. 


అందుకు నియమితుడైనవాడే శంకరాచార్యుడు. భాష్యం వ్రాస్తూ 
శంకరుడు ఏ రోజు భాష్యం ఆ రోజే శిష్యులకు బోధించేవాడు. ఈ వార్తలు 
విన్న దగ్గణలో ఉన్న మహర్షులు భాష్యపాఠాన్ని వినడానికి వచ్చేవారు. 
మూడు వారాల పాటు ఏకధాటిగా సాగి పూర్తయిన ఆ భాష్యం మునుల 
అనుమానాలను పటాపంచలు చేసింది. 


8.25 ఉపనిషత్తులకు భాష్యరచన 


బుషులు వేదాంత రహస్యాలను లోకం ముందు ఉంచాలన్న ఉద్దేశంతో 
ఉపనిషద్రూపంలో చెప్పారు. పేరు బడిన ఉపనిషత్తులు నూట యెనిమిది. 
అందులో పదింటికి భాష్యం వ్రాస్తే చాలు నని భావించాడు శంకరాచార్యుడు: 


“క్కశ కేన కఠ ప్రశ్న ముండక మండూక్క్య తిత్తిరి: 
ఐతరేయంచ ఛాన్లోగ్యం బృహదారణ్యకం తథా” 


ఈశోపనిషత్తు, కేనోపసిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నకోపనిషత్తు, 
ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తిత్తిరికోపనిషత్తు, ఐతరే 
యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు వీటినే 
ఎన్నుకొన్నాడు తన భాష్యరచనకు. సంశయాలకు తావు లేకుండా కొత్త 
పోకడలను పొందుపరచి ఆ దశోపనిషత్తులకూ అందమైన భాష్యాన్ని రచించి 
అందించాడు. అద్వైతులకు శిరోధార్యమై వెలయుచున్నాయి ఆ భాష్యాలు. 
పైన చెప్పిన భాష్యములు రెందు ముగించిన పిమ్మట శంకరాచార్యులవారు 
భగవద్గీతకు భాష్యము వ్రాయడానికి ఉపక్రమించారు. కురుక్షేత్రంలో కౌరవ 
పాండవ యుద్ధ మారంభ మయ్యే సమయానికి అర్జునునకు జ్ఞానం లోపించి 
యుద్ధం చేయడానికి మనసొప్పక అస్త్రసన్యాసం చేశాడు. అది లోకానికి 
అపూర్వ మైన సందేశం ఇవ్వడానికి మంచి తరుణ మని యొంచి శ్రీకృష్ణుడు 


/6 శ్రీ ళంకరావతార చరితము 


సంపూర్ణమైన జ్ఞానబోధ చేశాడు అర్జునునకు. బాదరాయణుడు భారతాన్ని 
రచించే టప్పుడు ఈ భాగాన్ని అక్కడి నుంది తీసి ప్రస్థానంలో చేర్చి భగవద్గీత 
అని పేరు పెట్టి యున్నాడు. బహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత న 
ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు. 


బ్రహ్మసూత్రాలు నూరిన గాని పాకాన పడ వంటారు. ఉపనిషత్తులు 
వినిన సరిపడు నందురు. గీతను ఆచరణగ్రంథ మంటారు. అగాధ భావములు 
కలిగి గీత ముముక్షువులకు పెన్నిధిగా భాసిస్తున్నది. గీత తేలికయైన భాషలో 
ఉన్నా దాని భావాలను బహిర్గతం చేయడం అంత సుళువు కాదు. అప్పట్లో 
గీత లోని సత్యాన్ని (గ్రహించుటకు పాఠకులు తికమక పడడం చూచి 
భగవద్గీతకు భాష్యం వ్రాయడానికి శంకరాచార్యులు పూనుకోవలసి వచ్చింది. 
ఇవి కాక, మరి రెండు ఉపనిషత్తులు నృసింహతాపనీయోపనిషత్తు, 
శ్వేతాశ్వతరోపనిషత్తులకు కొందరి కోరికపై వ్యాఖ్య వ్రాశారు. పండ్రెండు 
మంత్రములతో కూడి మకుట మనిన మాండూక్యోపనిషత్తుకు గౌడపాదులు 
రెండు వందల పదిహేను కారికలు వ్రాసినా సుబోధకములు కాలేదని వారి 
కోరికతో శంకరులు భాష్యం వ్రాశారు. ఇది దశోపనిషత్తులలో చేరి యున్నది. 
భాష్యత్రయ రచన ముగియడంతో బదరికావనం వీడి శంకరాచార్యులు 
వారి శిష్యులు కాళిపురి చేరుకున్నారు. 


8.26 సనందనుడు పద్మపాదు డగుట 


సనందనుడు ఎటువంటి శిష్యుడు? వేకువనే లేచి గొంతెత్తి గురుస్మరణ 
చేయడంతో సహశిష్యులు వేలుకొనేవారు. గురువనగా (క్రిందటి 
జన్మకర్మలను నివారించి జ్ఞానవైరాగ్యాలను 'ప్రసాదించేవాదని త్రికరణ 
శుద్ధిగా నమ్మి గురుపాదపద్మములను కంగ్లకు అద్దుకొనేవాడు. సర్వకాల 
సర్వావస్థల యందు గురువు రూపాన్ని మనసులో స్థిరంగా ఉంచుకొని 
గురుపాదధూళి శిరమున దాల్చిడివాడు. గురుసన్నిధానమునకు వెళ్ళినప్పుడు 


నన్ఫాన కాంద /7/ 


సామ్టాంగవందనము ఆచరించేవాడు. గురువుల నివాసాన్ని ఎల్లప్పుడూ పరిశు 
భంగా ఉంచేవాడు. వేకువనే తన కాలకృత్యములు నిర్వర్తించుకొని వేళ 
తప్పకుండా గురువులకు తానే స్నానం చేయించేవాడు. గురుదేవు 
డుపదేశించిన మంత్రాన్ని దీక్షగా జపించుకొంటూ గురుకార్వ్యాలను అదగక 
ముందే పూర్తి చేసేవాడు. గురువు కడ స్వేచ్చగా సంచరించి ఎజుగడు. 
గురువుల శాఠీలు, కౌపీనాలు శుభ్రపజచి ఆరబెట్టేవాడు. అన్ని విధములా 
సద్భావంతో సత్ర్రవర్తనుడైన సనందనుడిపై వాత్సల్యభావం కలిగి అతనికి 
ముమ్మారు సూత్రభాష్యం చెప్పారు శంకరస్వామి. అది చూచిన తోడి శిష్యుల 
మనస్సులలో అసూయాభావం మొలకెత్తింది. వాళ్ళ ప్రవర్తనలలో వస్తున్న 
మార్పులను కనిపెట్టి ఆ మాలిన్యాన్ని మొదటలోనే త్రుంచివేయాలని 


ఒకనాడు గంగాతీర సైకత స్థలులలో శిష్యులతో కలిసి విశమిస్తున్నారు 
శంకరులు. ఇంతలో పాఠం చెప్పే వేళ అయింది. సనందనుడు అక్కడ 
లేడు. కార్యార్ధియె గంగకు ఆవలి ఒద్దుకు వెళ్ళాడని అందరికి తెలుసును. 
పాఠం చెప్పమని వేడుకొన్నారు శిష్యులు. సనందనుడు రావాలన్నారు 
గురువుగారు. ఏజు దాటటానికి పడవ గాని, తెప్ప గాని లేదు ఇప్పుడప్పుడే 
సనందనుడు రాడు అన్నారు శిష్యులు. అపుడు శంకరాచార్యుడు గొంతెత్తి 
“సనందనా! తిరిగి రా!” అని పిలిచారు. ఆ కేక సనందనుని మనస్సును 
కప్పిన మాయను తొలగించే కేక! వెంటనే సనందనుడు తిరుగు ముఖం 
పట్టి గంగలో పాదం పెట్టాడు. తన తనయుని కాపాడ నెంచిన గంగమ్మ 
తల్లి బిడ్డ పాదం క్రింద పెద్ద పద్మం అమర్చింది. రెండో పాదం క్రింద 
ఇంకొక పద్మం అమర్చింది. ఇట్లా అడుగడుగునకూ పద్మాలు అమరి వాటిపై 
తన పాదాలు మోపి నడచి వస్తున్నాడు సనందనుడు. ఆ అద్భుత దృశ్యాన్ని 
చూచిన శిష్యులు సంభ్రాంతులై తమ తప్పిదాన్ని తెలుసుకొన్నారు. 


7/8 శ్రీ ళంకరావతార చరితము 


“పద్మపాదా!” అని సంబోధిస్తూ సనందనుని శంకరాచార్యస్వామి 
కౌగిలించుకొన్నారు. ఆ విధంగా సార్థకనామం వచ్చింది శిష్యునికి. 


8.27 వ్యాసమహర్షి రాక 


మొదట్లో పతంజలి వ్రాసిన సూత్ర భాష్యాన్ని ఆ నాడు పొగడని ద్వైతుడు 
లేదు. అద్వైతులు మాత్రం వ్యాసుడు ద్వైతాన్ని ఆదరిస్తా దనుకో లేదు. 
ఆఖరికి పతంజలికే తన భాష్యంపై నమ్మకం కనుమరుగైంది. అనుమానాస్పదా 
లైన భాష్యా లచ్చటచట కలవని వ్యాసునకు తెలుసును. శ్రీ శంకరాచార్యులు 
అద్వైతపరంగా సూత్రభాష్యం వ్రాశా రన్న సంగతి దశదిశలా వ్యాపించడంతో 
కృష్ణద్వైపాయనుడు సంతోషించి ఆ విషయం ఏమిటో కనుగొనే ఉద్దేశంతో 
ప్రచ్చన్నరూపధారియై వెళ్ళడానికి నిశ్చయించుకొన్నాడు. 


ఒక నాడు శ్రీ శంకరాచార్యుడు శిష్యులకు సూత్రభాష్యం చెప్పుతున్నాడు. 
శిష్యుల సందేహాలను గురువు గారు తీరుస్తున్నారు. ఆ బహ్మవిచారణలో 
నిమగ్ను లైన వారికి ఎంత ప్రొద్దెక్కిందో తెలియలేదు. అంతరిక్షంలో నున్న 
ఆదిత్యుడు ఈ పాఠాలను ఆసక్తిగా వినడానికి కాబోలు దగ్గజగా రావడంతో 
ఆ ప్రచండతకు శిష్యులు తాళ లేక పోయారు. కాలాతీతం కావడంతో 
పాఠం ముగిద్దా మనుకొనే సమయానికి ఒక ముదుసలి (బాహ్మణుడు వచ్చి 
నిలబడ్డాడు వారి ముందట. ఆయన ఆ శిష్యులను ఉద్దేశించి ఇలా అడిగాడు: 
“మీ రెవ్వరు? ఏ విషయం చెప్పుకుంటున్నారో వివరంగా చెబుతారా”. 
అప్పుడు శిష్యులు ఆ వృద్ధవిప్రనితో “బాహ్మణోత్తమా! వ్యాసవిరచితమైన 
బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు ఈ మహితాత్ములైన మా 
గురువు గారు చక్కని భాష్యాలు వ్రాసిన వారు. మాకు బోధిస్తున్నారు. 
అప్పుడు ఆ కపట విప్రడు శంకరాచార్యుని వైపు తిరిగి ఇలా అడిగాడు: 
“బుద్ధిమంతుడా! ఈ సరి కెవ్వరూ చేయజాలని భాష్యరచన చేసావంటే 
మెచ్చదగినదే! అందులో ఒక సూత్రానికి ఎలాంటి భాష్యం వాశావో 


సన్ఫ్యాన కాంద 79 


వివరిస్తావా?”. అందుకు ముద మందిన శంకరుడు “ద్విజోత్తమా! నెను 
ఇవి వ్రాశా నని నాకేమీ గర్వం లేదు. ఏ సూత్రానికి అర్ధం కావాలని మీరు 
కోరుతున్నారో చెప్పంది.”అప్పుడు మొదలైంది చర్చ. 


8.28 వ్యాస శంకర వాదోపవాదములు 


ముసలివాని రూపంలో ఉన్న వ్యాసు డడిగాడు: “యతివర్యా! 
బ్రహ్మసూత్రాలలోని మూడవ అధ్యాయం లోని మొదటి సూత్రం “తదంతర 
ప్రతిపత్తా రంహతి సంపరిష్వక్త: ప్రశ్న నిరూపణాభ్యాం' దీని గుటించి నీకేదైనా 
తెలుస్తే చెప్పు”. ఆ సూత్రాన్ని వివరించడం అంత సుళువు కాదు. తీగ 
లాగితే దొంకంతా కదుల్తుంది కదా! అందులో భాష్యకారుని పస 
బయటపడుతుందని అడిగాడు వ్యాసమహర్షి సమాధానంగా శంకరుడు 
“స్వామీ! శ్రుతిలో తెలిపినట్లు ప్రశ్నోత్తరాల వల్ల తేలిన నిగ్గు ననుసరించి 
జీవుడు వేరొక శరీరంలో ప్రవేశించి నపుడు సూక్ష్మభూతాలను వెంటబెట్టుకొని 
పోవును. ఎన్నో తర్జన భర్జనలు చేసి వ్యాసుడు ఈ సూత్రాన్ని చిత్రించాడు” 
అని సూత్రభావం చెప్పాడు. “అయితే స్వామీ! ఆ తర్జన భర్జన లేమిటో 
వివరించగలవా?*” అని మరల ప్రశ్నించాడు వృద్ధవిప్రడు. శంకరుని 
వివరణను వ్యాసుడు కాదనటం శంకరుడు సమర్థించుకొనడం. వ్యాసుని 
ప్రశ్నపరంపరలకు ఓపికగా (శ్రుతి సతి (ప్రమాణాలతో సమర్థంగా 
చాకచక్యంగా విజ్ఞానాన్ని వైదుష్యాన్నీ చూపిస్తూ అపూర్వంగా సాగిన శంకరుని 
వివరణలు శిష్యుల్ని దిగ్భాంతుల్ని చేశాయి. ఆ విధంగా ఎనిమిది దినములు 
ధారాళంగా సాగిన వాదప్రతివాదాలలో ఇసుమంతయినా క్రుంగ లేదు 
శంకరస్వామి. తన వాదాన్ని ఆ విప్రుడు వే విధాల ఖండిస్తున్నాడు. అన్నిటికీ 
తొణకక బెణకక సరియైన సప్రమాణ మయిన ఉపపత్తులు చూపిస్తున్నాడు 
శ్రీశంకరాచార్యస్వామి. ఈ ముసలి వాడు వ్యాసుడే అని గ్రహించాడు 
పద్మపాదుడు. శంకరుని చెవిలో ఆ రహస్యాన్ని ఊదాడు. అప్పుడు విప్రనితో 
“ఆచార్యదేవా! జ్ఞానదాతా! అద్వైతమతస్థాపనాచార్యా! మీ శరీరాన్ని 


80 శ్రీ శంకరావతార చరితము 


ఆశయించుకొని ఉన్నవన్నీ లోకాలకు వెలుగు నిస్తున్నాయి. కలి మీ కడకు 
రానోపదు. మిమ్ములను చూస్తే విష్టమయంగా ఉంది. మీది విశ్వప్రేమ. 
విశ్వమే మీ బిడ్డ. మీ (ప్రేమకు నా భాష్యరచన ఏమైనా అవరోధం కలిగించు 
నేమో యని పరిశీలన కొజకై వచ్చి ఉంటారు. లోపా లున్న సవరించు 
కొంటాను. కరుణించండి. మీ నిజరూపం చూపించి నన్ను కృతార్జుణ్ణి 
చేయండి!” అని అర్ధించారు శంకరులు. 


3.29 వ్యాస దర్శనం 


శంకరాచార్యునితో జరివిన వేదాంతచర్చతో వ్యానమహార్షి 
ఆనందసాగరంలో మునిగి తేలాడు. శంకరుల ప్రార్ధనతో నిజరూపంలో 
ప్రత్యక్ష మయ్యాడు జలతారు పుంజాల వలె జటలు ప్రకాశిస్తుండగా. ఆ 
పరమ మౌనిని చూడగానే శిష్యసమేతంగా లేచి నములై సాహ్టాంగవందనాలు 
అర్చించాడు శంకరస్వామి. “పుణ్యచరితా! కృష్ణద్వైపాయన మహర్షి సత్తమా! 
కరుణాసాగరా! వందనశతానేకములు! నా జన్మ పావన మైనది. లోక 
కల్యాణార్థం పెక్కు మహాకార్యాలను పరిపూర్తి చేశావు. పరాత్పరుని వేవిధాల 
చిత్రించి జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసి పామరుల అజ్ఞానాన్ని తొలగించిన 
దివాకరస్వరూపుడవు. కలగాపులగంగా ఉన్న వేదాలను నాలుగింటిగా 
ఏర్పజచి వేదవ్యాసుడ వని కొనియాడబడ్డావు. వేదార్జాలు సామాన్యులకు 
తెలిసి రావని కరుణామూర్తివై పదునెనిమిది పురాణాలుగా వ్రాశావు. దానితో 
తృప్తి పొందక పదునెనిమిది పర్వాల మహాభారతాన్ని అనితర సాధ్యంగా 
అపూర్వసంవిధానంగా మలచి మున్నెన్నడు ఎవ్వరు చేయని, చేయలేని 
'ఏంచమవేదము అని ప్రణుతి ఆక్కిన మహామహితమైన (గగ్రంథరాజాన్ని 
ప్రపంచానికి ప్రసాదించావు. బ్రహ్మసూత్రాలు 550 సూత్రీకరించి జగాలకు 
వోరతిగా ఇచ్చావు. వరాత్పరుడే ఆ నూత్రాలలో న్ఫీరనివాన 
మేర్చజచుకొన్నాడు. వాటిని నిండుగా అవగాహన పొందినవాడు జీవన్ముక్తుడే 
అని పరి పరి విధాల స్తుతించి ఆసనము స్వీకరించు దని నముడై అర్థించాడు 


నన్స్యాన కాంద 81 


శంకరుడు. మారు పల్మక వ్యాసుడు సుఖాసీను డయ్యాడు. పిమ్మట శంకరుని 
వైపు తిరిగి వ్యాసుడు ఇలా అన్నాడు: “నాయనా! శంకరా! న్‌వ సూత్రభాష్యం 
'వాయడమే కాక శిష్యులకూ, మునులకూ అందరికీ చక్కగా బోధిస్తున్నావు. 
నీ మూలంగా తత్ప్వవిద్య విసృతంగా వ్యాపించి దేశప్రజలు తరిస్తారు.” 


మరల ఈ విధంగా మాట్లాడాడు వ్యాసభగవానుడు: “శంకరా! నీకు 
నీవే సాటి! నీ భాష్యంలోని కొన్ని మఘట్టాలను తడిమి చూచాను. 
అనుమానాలకు అవకాశ మివ్వకుండా స్వప్రజ్ఞతో నీవు తెలివిగా తీర్చిదిద్దిన 
రీతులు అమోఘములు. శ్రీ గోవింద భగవత్పాదుల అడుగుజాడలలో మెలగి 
వారి ఆజ్ఞను శిరసావహించి చేస్తున్న ఈ కృషి అద్వితీయము అలౌకికము. 
సాక్షాత్తు శంకరుడవే నీవు! చావు పుట్టుకలు లేకుండా చేసికొన నెంచే 
వారికి రాచబాట నిర్మించావు గదా! బ్రహ్మతత్త్వాన్ని బహుళంగాను, స్థిరంగాను 
దేశమందు పాతుకొనేలా చేయి. అది నీ అవతార కర్తవ్యము”. 


ఆ మాటలు విన్న శంకరాచార్యుడు 'తాపసోత్తమా! తమ దయ వలన 
నా భాష్యరచనలు పూర్తి అయినవి. దేశమందున్న దుష్టమతాలను 
ఖండించాను. నా జన్మ సార్ధక మైంది. నా ప్రార్థన ఆలకించండి. ఈ 
మణికర్ణికా ఘట్ట మందు నా కోసమై కొంచెము సేపు ఉండండి. మీ 
పవిత్రసన్నిధానమందు ఈ శరీరాన్ని విడిచి పెట్టెదను” అని శంకరు దర్ధించగా 
ఆ పలుకులు ములుకులు వలె తగిలిన ఆ మహాముని పరితపించి శంకరుని 
చూచి ఇట్లా అన్నాడు: “నాయనా! నీ కార్యభారం ఇంకా పరిపూర్తి కాలేదు. 
దేశంలో అపరిణత బుద్ధితో వక్రమార్గావలంబు లైన అప్రబుద్ధులు ఇంకా 
ఉన్నారు. వారి వలన హాని ఎక్కువ జరుగుతోంది. అట్టి వారిని నీ 
ప్రతిభాపాటవాలతో సరియైన దారికి మళ్ళించి అద్వైతమతవ్యాప్తికి సుస్థిర 
సంస్థానిర్మాణం కావించవలసిన గురుభారం నీ భుజస్కంధాల పై ఉండగా 
నీవు తొందర పడకు” అని బోధించి మరల అంటాడు ఆ మహాత్ముడు. 
“శంకరా! నీవు ఎనిమిది ఏళ్ల ఆయుష్షుతో పుట్టావు. నీ మహిమతో అది 


82 శ్రీ ళంకరావతార చరితము 


రెట్టింపయింది. ఇంకా నీ పని ముగియలేదు. అందుకని నీకో 
వరమిస్తున్నాను. మరి పదారేడుల ఆయువు ఆ పరమేశ్వరుని 
అనుగ్రహపూర్వకంగా నీకు లభిస్తోంది. నీ చరిత్ర ఆచంద్రతారార్మమూ 
ప్రసిద్ధమగు గాక!” ఈవిధంగా దీవన ఇచ్చి అంతర్జాన మయ్యాడు 
కృష్ణద్వైపాయనుడు. 


ఇది శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజక శేఖర ముముక్షు జన నిధాన 
శ్రీ దేవకీనందన స్వామి గురుప్రసాద లబ్ద విజ్హానవితాన 
జ్‌ ల్ల [మ 
యజ్ఞాప్రగడ వెంకట సూర్యనారాయణమూర్త్వభిధాన విరచిత 
శ్రీ శంకరావతార చరితమునందు సన్వ్యాస కాండ సమాప్తము 


83 


4. విజయ కాండ 
శీ 1 విజయ యాత్ర 


వాదోపవాదములు చేసి శత్రువులను జయించమని ఈశ్వరాజ్ఞ, 
విష్ణుసన్నిభుదైన వ్యాసభగవానుని బోధ. ఇక జ్ఞానయుద్ధమే తరువాయి. 
ధర్మయుద్ధమైన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణపరమాత్మ అండ పాండవులకు 
లభించినట్లుగనే శివకేశవుల కరుణ శ్రీశంకరాచార్యులకు లభ్యమైంది. 
అర్జునుని అక్షయతూణీరాల వంటివి శంకరుని సూత్రభాష్యాలు. పార్థునకు 
దివ్యరథాలు ప్రాప్తించినట్లు శంకరునికి ఉపనిషత్తులు చాలు. పదునెనిమిది 
అక్షౌహిణుల సేనల పోరాట మది పదునెనిమిది రోజులుగా సాగినది. 
పదునెనిమిది అధ్యాయాల భగవద్గీత శంకరుని హృదయంలో చేరింది. 
ద్రుపదపుత్రుడు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనకు అధ్యక్షుడైనాడు. 

ఇక్కడ “స్వయం మంత్రీ స్వయం రాజూ అన్నట్లుగా శ్రీశంకరుడే అన్నీ 
నిర్వహిస్తాడు. అర్జునునకు తోడుగా నలుగురు సోదరులుండగా ఇక్కడ 
దిగ్గజాల లాంటి పద్మపాదాది శిష్యప్రకాండు లున్నారు. పాండవుల పక్షాన 
ధర్మమున్నట్లే శంకరుని పక్షాన ధర్మముతో కూడిన ఆత్మవిశ్వాసశక్తి ప్రబలంగా 


ఉన్నాయి. 


పాంచజన్యాన్ని మధుసూదనుడు, దేవదత్తాన్ని విజయుడు పూరించినట్లు 
ఒక సుముహూర్తాన శ్రీశంకరాచార్యుడు తత్వశంఖారవం చేశారు. ఆ 
శంఖారావము కాశీలోనే కాదు యావద్భారతదేశము లోని ధర్మశత్రువుల 
గుండెలు దధ్యరిల్లేలా వినిపించింది. విన్న యతులు, యోగులు, 
ముముక్షువులు, సాధుజనులు కర్ణానందంగా విన్నారు. ఆ అవతార మూర్తి 
రాకకై రాకాచంద్రునికి సముద్రునిలా ఎదురుచూస్తున్నారు. 


గంగాస్తవాలు చేసికొంటూ, గంగాస్మరణలతో తనకు దగ్గణలోనే 
మెలగుచున్న శంకరసేనను చూచి గంగ ఉత్తుంగ తరంగాలతో 


84 శ్రీ ళంకరావతార చరితము 


ఉప్పొంగిపోతోంది. హరిహరులకు భేదము లేదని ఆచార్యులవారు 
బోధించేవారు. శంకరాచార్యుని వైష్ణవులు సాక్షాద్విష్టువుగాను, శైవులు 
సాక్షాత్తు శివునిగాను భావించి నమస్మరించే వారు. 


శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబీక అనే పంచాయతనాన్ని 
పూజించమని ఆదేశించేవారు. అందు ఎవరికి ఏది అభిమతమో దానిని 
ప్రధానంగా ఎంచి అర్చించుకొమ్మన్నారు. ఆనాడు శంకరుని వాక్కు 
వేదవాక్కు శంకరాచార్యుల బోధాసుధారసం పహృదయాంతరాళాలలో 
స్థిరీకరించని వారు లేరు. ఎండ మిక్కుటంగా ఉన్నపుడు చెట్లనీడల 
నాశయించి విశమించేవారు. సూర్యు డస్తమించు వరకు ప్రయాణము 
సాగిస్తూ సంధ్య నుపాసిస్తూ, రాత్రి వేళల గంగాతీరమందే ఉండి నిద్రించు 
వరకు ధర్మప్రవచనాలతో కాలక్షేపం చేసేవారు. సర్వభూతాలు ఆ వైదిక 
వాక్కులకు పరవశ మయ్యేవి. దారిలో ఆచార్యుల బోధలు విన్న వారు ఈ 
శిష్యపరివారంలో చేరి వీరి వెంట వచ్చేవారు. శంకరపరివారం అలా 
దినదినాభివృద్ధి చెందింది. వారు వెళ్ళీ దారిలో చరణాద్రి, తరువాత వింధ్యాద్రి 
కనిపించాయి. ఆచార్యులవారు శిష్యులకు చెప్పారు వింధ్యాద్రి కథ. అగస్తుడు 
ఎలా ఆ నగాన్ని అణచివుంచాడో. 


త్న2 ప్రయాగ మహిమము 


ప్రజాపతి బ్రహ్మ యాగా లనేకం చేసిన చోటవడం చేత దానికి ప్రయాగ 
అనే సార్థకనామం ఏర్పడింది. “ప్రజాపతి అగ్ని వేది” అని కూడా దానికి 
నామాంతరం ఉన్నది. ఏ అంతరాయం లేకుండా అక్కడ నిరంతరం 
అగ్నికుండాలు వెలుగుతుండేవి. నూరు యాగాల ఫలితాన్ని మించిన ఫలం 
ప్రయాగలో నివసించినవారికి లభిస్తుంది. ఈ రహస్యం తెలిసిన మునులు 
మున్నగు వారెందరో అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటారు. 
చతుర్వేదాధ్యయనం, రాజసూయ యాగం, నిత్యసత్యవ్రతం ఆచరించిన 
ఫలం ప్రయాగ తీరాన్ని దర్శించి సేవిస్తే వస్తుంది. భరతునికి భరద్వాజ 


విజయ కాంద 85 


మహర్షి విందు చేసినదీ చోటే. శ్రీరామచంద్రుడు తన పాదధూళితో పావనం 
చేసిన భరద్వాజ్గాశమం ఉన్న చోటు ఇదే. బహ్మ చతుర్వేదాలనూ 
వెలువరించిన దిచ్చోటనే. అట్టి పరమ పవిత్ర మైన ప్రయాగను 
శంకరాచార్యుడు శిష్యగణంతో దర్శించుకొన్నాడు. 


48 అక్షయ వట వృక్షము 


కల్పాంతంలో సకలమూ నశించగా శ్రీమహావిష్ణుని దయచేత 
మార్మందేయమహర్షి మాత్రం సజీవుడై ఉంటాడు. అలా ఉండడానికి 
ఆశయమిచ్చి నశ్వరం కానిదా మహావటవృక్షం. ఆ వటవిటపి కథ అపూర్వం. 
మొగలాయిల ప్రభుత్వకాలంలో హైందవ మతాన్ని కూలద్రోసి వారి మతాన్ని 
మాత్రమే భారతదేశంలో నిలబెట్టడానికి వారు చేసిన యత్నాలు ఇంతా 
అంతా కాదు. అగ్బరు పాలనలో జరిగిందిది. ఈ వటవృక్ష మహిమ విని 
తమ మత వ్యాప్తికి పెద్ద అంతరాయంగా ఇది ఉందనుకొన్నారు. “అగ్బరు 
ది గ్రేట్‌!” అనే బిరుదు అంటించారు అగ్బరుకు పాశ్చాత్యచారిత్రకులు. 
సర్వమత సహనం కల వాడన్న పొల్లు గుణం కూడా ఆ మహావ్యక్తికి 
ఆపాదించారు. ఆయన చేసిన మతసహన మహాకార్యం ఏమిటి? ఆ వృక్షం 
ఆర్షమతానికి ఆలంబనంగా ఉందన్న భావనతో దాని కొమ్మలు నథికించి 
(మోడుగా చేశాడు! మళ్ళి చావలేదు సరిగదా సహస్రముఖాలుగా చిగిర్చి 
ఇతోధిక (ప్రాబల్యం సంతరించుకొంది. అగ్బరు గతించినా ఆ తురుష్కుల 
'మతాసహనగుణంి” మాత్రం అంతరించ లేదు! తండ్రికి పట్టిన పిచ్చి వదలని 
జహంగీరు చెట్టు మొదల్నే నరకించాడు! బెరా! మన మహావిటపి మాత్రం 
మరింత చైతన్యం శోభతో విస్తరిల్లింది. పట్టు వదలని ఆ రాజు మరగ 
కాచిన నూనెను పోయించాడా తరువు మొదట్లో! అయినా చెక్కు చెదరక 
నేటికీ కోటలా ఉన్న ఆ చెట్టు అక్షయవృక్ష మనే సార్ధకనామంతో 
విరాజిల్లుతోంది. గంగా యమునా సరస్వతులు (ప్రయాగలో కలిసి 
త్రివేణీనంగమ మయ్యింది. ఈ తీర్థంలో స్నానమాడిన వారికి 


86 శ్రీ శంకరావతార చరితము 


పరమకైవల్యపదం లభిస్తుంది. కోరికలతో స్నానమాడితే సఫలీకృతు 
లవుతారు. లక్షలాది జనాలు నిరంతరమూ వచ్చి ఆ ప్రయాగ గంగలో 
మునిగి అనంతమైన పుణ్యాలు మూట కట్టుకొని పోతుంటారు. 'కుంభమేలా” 
జరిగే దిక్కడే. యాత్రికులు హిరణ్యాలు పెట్టి పితృతర్పణా లర్పిన్తారు. 
అమావాస్య నాటికి ప్రయాగ చేరుకొన్న శంకరబ్బందం త్రివేణీ సంగమ 
స్నాన మాచరించారు. 


తశ కుష్టురోగి బాగుపడుట 


శిష్యు డొకడు అక్షయ వటవృక్షాన్ని చూద్దామని వెళ్ళాడు. అక్కడ ఒక 
కుష్టురోగి ఆత్మహత్యాప్రయత్నంలో ఉన్నాడు. కాళ్ళు, చేతులు, శరీరమంతా 
పుండ్లు పడి రక్తహీనమైన శరీరం తెల్లబడి చెప్పరాని బాధ పడుచున్నాడు. 
ఎందులకీ పాడు జన్మ అని విరక్తుడై ప్రాణత్యాగానికి సిద్ధపడిన వానిని 
చూచి బతికించాలన్న భీజాంకురం శిష్యుని హృదయంలో మొలకెత్తింది. 
ఎలాగో గురువుగారి కడకు చేర్చాడా దీనుణ్జి. శంకరాచార్యుని సన్నిధానంలో 
ఉన్న వారంతా కుష్టురోగిని చూచి దూరంగా తొలగి వెళ్ళారు. శంకరుడు 
ద్వంద్వాతీతుడు. సుఖము గలిగించే సార్ధకనాముడు. దగ్గజకు రమ్మని 
పిలచాడు. ఏవేవో చికిత్సలు చేశాడు. ఆ చికిత్సల వలననో, శంకరుని 
అమృతహస్తమో యోగ మహిమయో గాని ఆ రోగి పుండ్లు ఊడి మచ్చలు 
మటుమాయమై శరీరం కరివేర పువ్వు రంగుతో వెలుగుతూ ఆతడు 
అనారోగ్యం వీడి తేజోవంతు డయ్యాడు. చూచిన వారందరు విభాంతు 
లయ్యారు. ఉదంకుడు అనే పేరు పెట్టి అతణ్ణి సంఘం లోనికి పంపించారు 
శంకరులు. 


శ్తేర్‌ కుమారిలభట్టు 


గౌతమ బుద్దు దవతరించి మతప్రచార మొనరించిన కొంతకాలానికి 
ఆయన శిష్యులు భిన్నవిధాలుగా శుష్మతర్మాలతో పలు రకముల పోకడలు 


విజయ కాంద 8/ 


పోయారు. కడకు దేవుడు లేడనీ, వేదాలనూ ఉపనిషత్తులనూ నిరసించ 
నారంభించారు. ఆ విధంగా బౌద్ధమత స్వరూపం మారింది. జైనులు 
బౌద్ధమతాన్ని ఆదరించడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్రైంది. నేర్పూ, 
చురుకుదనంతో వారి భావాలను బహుళంగా ప్రచారం చేసి ఆ మతవ్వాప్తికి 
చాలా (శ్రమపద్దారు. బౌద్ధగురువులు పాండిత్యం కలవారు కావడంతో వారు 
భావించినవే సత్యంగా (గ్రంథస్థం చేశారు. అదీ ఆ నాటి పరిస్థితి. 


సుమారు 2575 సంవత్సరాల క్రిందటి మాట. మహానదీతీరంలో 
జయమంగళము అనే గ్రామం ఉండేది. అందులో చంద్రగుణ యజ్జేశ్వరులనే 
పుణ్యదంపతులకు కుమారిలభట్టు ఉదయించాడు. వేదాలు, శాస్త్రాలు 
క్షుణ్ణంగా అభ్యసించాడు. జైమిని మహర్షి అడుగుజాడలలో మెలగుతూ 
వేద విహిత కర్మ కాండలను తానాచరిస్తూ ఇతరుల చేత చేయించు చుండే 
వాడు. బౌద్ధ జైన మతాలకు రాజాశయం లభించడంతో ఆ మతస్థులకు 
పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వైదిక మతం ఆదరణను కోల్పోతోంది 
ప్రజలలో. ఇది సహించ లేక పోయాడు కుమారిలభట్టు. రాజాశయం 
పొంది ఉన్న ఆ మతాలను వెడలగొట్టాలి. అందుకు ముందుగా ఆ మతంలో 
ఏముందో కూలంకషంగా తెలిసికొనాలి. అందుకని కుమారిలభట్టు బౌద్దభిక్షు 
వేషం దాల్చి తక్షశిల లోని విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా చేరాడు. అందరితో 
బాటు విద్య నభ్యసిస్తూ ఆ మతం లోని గుట్టుమట్టులు కనిపెట్ట గలిగాడు. 
వాళ్ళు చేసే వేదనిందలు దుర్భరంగా ఉన్నా కార్యసాధకదీక్షతో వాటిని 
అన్నిటిని భరించాడు. విద్యాభ్యాసం చివరికి వచ్చేసరికి సహశిష్యులు 
ఇష్టాగోష్టిలో (శుతి స్మృతులను కర్మకాండలను దుయ్యబట్టుతున్నారు. 
ఘోరాతిఘోరంగా సాగుచున్న వారి మాటలకు సహించి మౌనంగా 
ఉండలేకపోయాడు. సహేతుకంగా వారి వాదనలు త్రోసిపుచ్చి వారి 
నోళ్ళు మూతపడేలా తెలియజేసాడు. సహశిష్యులందరు కలిసి కుమారిలుని 
ద్రోహిగా నిశ్చయించి గురువులకు నివేదించారు. అది విన్న గురువు 


88 శ్రీ శంకరావతార చరితము 


అట్టివాడుండ కూడ దనుకొని నిద్రించే సమయంలో అతనిని మేడపై నుండి 
క్రిందకు పడద్రోయిమని ఆదేశించాడు. చూచారా! '“అహింసికు పెద్ద పీట 
వేసిన మతన్థాపకుని శిష్యపరంపర! గురువు చెప్పినంత పనీ శిష్యులు చేశారు. 
అలా పడుతున్న కుమారిలభట్టుకు స్పృహ వచ్చి “వేదములే మహత్తు 
కలవైనచో నాకెట్టి అపాయము రాకుండు గాకి అని తన కున్న నమ్మకాన్ని 
ఒద్దుకొన్నాడు. దూదిలో పడ్డట్టు పడినా చావు తప్పి ఒక కన్ను పోయింది. 
దానితో అక్కడి నుండి తప్పించుకొన నిశ్చయించాడు. 


నూలు పోగుతో బిగించుకొన్న తన కంకణాన్ని ఈ మారు ఉక్కు 
తీగతో బిగించాడు. అమరావతీ పట్టణం చేరుకొని భట్టపాదుడు అనే మారు 
న 
ఎరు పెట్టుకొన్నాడు. 
శీ6 అమరావతిలో కుమారిలభట్టు 


అమరావతీ పట్టణాన్ని అప్పుడు సుధన్వుడు అనే మహారాజు 
పాలిస్తున్నాడు. అతడు ధర్మిష్టి సజ్జ్దనసమ్మతుడు. భట్టపాదు డన్న పేరుతో 
రాజ దర్శనం కోసం వేచి ఉన్నాడు కుమారిభట్టు. మాసిన బట్టలతో ఉన్నా 
అతని ముఖం బహ్మవర్చస్సుతో ప్రకాశిస్తోంది. రాజు వెంటనే స్వాగతం 
పలికాడు. భట్టపాదుడు రాజును వేదోక్తంగా ఆశీర్వదించాడు. ఆ రాజు 
కొలువులో చార్వాకులు చర్చలు చేస్తుంటారు. భట్టపాదుడు వారితో వాదించి 
శాస్తాధారాలను ఎత్తి చూపుతూ వేద మత 'ప్రామాణ్యాన్ని నిరూపించాడు. 
బౌద్దులకూ వేదాలు సరిపడవు. కుమారిలభట్టు రాజాస్థానచర్చలలో పాల్గొని 
సభకు ఒక విలువ తెచ్చాడు. అది గమనించినా రాజు ఏ పక్షమూ చేరకుండా 
మౌనం వహించే వాదు. 


సుధన్వుని రాణి పూర్వాచారపరాయణురాలు. దైవభక్తితో ఉండే ఆమెకు 
మహారాజు నాస్తికు డగుతాడేమో నన్న భయం ఉంది. భర్తతో మాటాడగా 
మహారాజు 'నాస్తిక్యానిదే పైచేయిగా ఉంది కాబట్టి నే నేమీ చేయలేను” అని 
చెప్పాడు. ఈ రహస్యం తెలిసికొన్న భట్టపాదుడు పట్టపుదేవిని ఆశయించాడు. 


విజయ కాంద 89 


భట్టపాదుని మహానుభావత్వం మీద సుముఖంగా ఉంది మహారాణి. 
రాజ సభలో మతాలను గురించి కఠోర పరీక్ష పెట్టేటట్లుగా సుధన్వుని 
ఒప్పించ మని వేడుకొన్నాడు భట్టపాదుడు. రాజు అంగీకరించి మరునాటి 
సభలో మతపరీక్ష జరగాలని ప్రకటించాడు. భట్టపాదుడు లేచి “మహారాజా! 
ఎవరైతే పర్వత శిఖరాగ్రం నుండి క్రిందబడి బతుకుతారో వారి మతమే 
శేష్ట మని ప్రభువులు నిర్ణయించాలి” అని కోరాడు. ముందుగా భట్టపాదుల్లే 
దింపుదామన్న భావంతో చార్వాకులు ఒప్పుకొన్నారు ఆ పరీక్షకు. ఈ సంగతి 
తెలిసిన మహారాణి భట్టపాదుని పిలిపించి అతనితో ఇలా అంది. 
“మహాశయా! ఏమిటీ ఘోర పరీక్ష? శాస్త్రాధారములు చాలవా? యిక్తి 
యుక్తమైన వాదనలతో వేదముల ఆధిక్యాన్ని నిరూపించవచ్చు గదా! తొందర 
పదకండి భట్టూ!” అని ప్రార్థించింది. దానికి సమాధానంగా “అమ్మా! సకల 
శాస్త్రాలు వేదము అభ్యసించిన పిమ్మట జైన మతం లోని రహస్యాలను 
క్షుణ్ణంగా తెలిసికొన్నాను. వేదములు పురుషులు సృష్టించినవి కావు. 
పరాత్పరుని ఉచ్చ్వాస నిశ్వాసాలు అవి. వాటికీ భగవంతునకూ అభేదము. 
ఈ విషయాలు నిరూపించాలంటే మాటలతో అయ్యేటట్లు లేదు. మాటకు 
మాట, యుక్తికి యుక్తి కలిగి తెలివి గల వాళ్ళు ఆ శుష్కపద్ధతులకే తల 
ఒగ్గుతారు. అందుచేత నాకు ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణము కన్న వేరు గతి 
కనిపించడం లేదు. తల్లీ! పరాత్పరుడు సత్యరూపుడు. ఆ సత్యాన్ని నమ్మిన 
నాకు భయమేల?” అని బదులు పలికాడు. 

మరునాడు పరీక్ష పరీక్షకు మొదటి అవకాశం తాను తీసుకొంటా 
నని అభిప్రాయం వెలిబుచ్చాడు భట్టపాదుడు. చార్వాకులకు అది 
ఆనందదాయక మైంది. దీనితో తమ కొక పీడ విరగడ అవుతుందనుకొన్నారు 
జైనులు, బౌద్దులు, చార్వాకులు! భట్టపాదుడు ఒక ఎత్తైన పెద్ద పర్వతం 
ఎక్కి అమాంతం కిందికి దూకివేసాదు. చెక్కుచెదరకుండా నిక్షేపంగా ఉన్న 
భట్టపాదుని చూచి ఆ క్షణంలోనే జయ జయ ధ్వానాలతో ఆయనకు 


90 శ్రీ శంకరావతార చరితము 


నీరాజనాలు సమర్పించారు. భట్టపాదునికి మహారాజసభలో అగ్రస్థానంలో 
వేదఘోషల మధ్య సత్మారం చేశారు. సుధన్వ మహారాజు వేదమతమే 
సర్వశ్రేష్టమనీ, సర్వోన్నతమనీ ప్రకటించాడు. 

చార్వాకులు అంతటితో వదలి పెట్టలేదు. ఇంద్రజాలం, మంత్ర తంత్ర 
విద్యలతో భట్టపాదుడు మనల్ని మభ్యపెడుతున్నాడు అన్న వాదన లేవదీశారు. 
రాజు ఆ వాదనలను అంగీకరించలేదు. అయినా మరొక పరీక్ష 'పెదదా 
మని నిర్ణయించాడు. మూతి గట్టిగా బిగించిన ఒక భాండాన్ని తెప్పించి 'ఈ 
భాండంలో ఏముందో రహస్యంగా పత్రాలపై లిఖీంచండి. సరిగా చెప్పగల 
వారి మతమే గొప్ప దని నిర్ణయిస్తాము. తక్కిన వారికి మరణ శిక్ష” అని 
ప్రకటించాడు. చార్వాకులకు అది ఒక గడ్డు సమస్యగా ఉండి వ్యవధి 
కోరారు. రాత్రంతా కలిసి ఒకచోట మీన మేషాలు లెక్కలు కట్టారు. 
భట్టపాదుడు కుత్తుక బంటి నీటిలో నిలబడి రాత్రంతా పరమేశ్వరుణ్ణి ధ్యానం 
చేశాడు. తెల్లవారింది. రాజ్యసభ కిటకిట లాడుతుండగా రాజు పత్రాలు 
తెమ్మన్నాడు. భాండం లోపల పాము ఉందని చార్వాకులు వ్రాసి ఇచ్చారు. 


భట్టపాదుడు అందు శేషశాయి ఉన్నాడు అని వ్రాశాడు. ఇంతలో 
“'భట్టపాదునిదే సరియైనది” అన్న ఆకాశవాణి వినిపించింది. సందేహ నివృత్తి 
కొకు భాందము తెజచి చూచారు. రాజు ఆశ్చర్యచకితు దడైనాడు. 
శేషశాయియే కన్పద్దాడు. నిజానికి రాజు లోన పెట్టినది పామునే. చార్వాకులు 
ఈ రహస్యాన్ని ఎవరి ద్వారానో సేకరించి ఉంటారు. ఈ పరీక్షలో కూడ 
భట్టపాదుడే నిర్చ్యందంగా నెగ్గినట్లు ప్రకటించి నాటి నుండి వేదాలే 
ఆదరణీయాలు అన్న రాజాజ్ఞ వెలువడింది. 


అప్పుడు జైన బౌద్ధమతవాదులు రాజుతో ఇలా విన్నవించారు: “రాజా! 
మేము ఇన్నాళ్ళూ ప్రత్యక్ష ప్రమాణం కల వేదమతాన్ని దూషించి మహాపాతకం 
చేశాము. అవతార పురుషుడైన ఈ మహాత్మునితో పోటీ పడ్డాము. మేము 
శిక్షార్దులం. శిక్ష త్వరలో అమలు చెయ్యండి” అని వేడుకొన్నారు. వారు 


విజయ కాంద 91 


అంతా కూడి ఇరువది ఒక్కరు. వరుసగా నిలబడి ఉన్నారు. ఖద్గ్దం పుచ్చుకొని 
శిరచ్చేదం చేద్దామని వధ కారుడు సిద్ధమవుతున్నాడు. ఇంతలో అటు నుండి 
నరక మని కేక వినబడింది. సరే నని ఆ పని చేస్తుంటే చివర నున్న వాడు 
అమరసింహడు. తాను భట్టపాదునితో మాట్లాడగోరాడు. ఆ వార్త విన్న 
మవోరాజు భట్టపాదుని తోడ్మొని వచ్చాడు. వారికి నమన్మరించి 
అమరసింహుడు తన కోరికను ఈ విధంగా విన్నవించాడు: “స్వామీ! 
లోకోపకార దృష్టా ఒక ఉద్ధంధాన్ని రచిస్తున్నాను. అది పూర్తి కావచ్చింది. 
అది సంస్కృత భాషాధ్యయనానికి మకుటాయమాన మైనది. నా (గ్రంథం 
పూర్తి అయ్యె వరకు నేను బదికి ఉండడం అవసరం అనిపించి ఈ నా 
ప్రార్థన మన్నిస్తారని వేడుకొంటున్నాను. ఇది జీవితాశతో కోరుకొంటున్నది 
కాదు”. తరువాత తన గ్రంథము లోని కొన్ని శ్లోకాలను వినిపించాడు. 
వెంటనే భట్టపాదుడు అది అత్యంత విశిష్టమైన (గ్రంథము. అట్టి (గ్రంథ 
రచయితను లేకుండా చేసి లోకానికి లోటు కలిగించ కూడ దని చెబుతాడు. 
వధ మానిపించాడు. ఆ (గ్రంథమే “అమరకోశము అనే పేరుతో ప్రఖ్యాతి 
గాంచినది. 


47 తుషానల ప్రవేశము 


“'కర్మాచరణము కన్న మానవునకు కావలసినది వేరాండు లేదనే 
దృఢసంకల్పంతో చేసిన కృషిలో సఫలీకృతుడ నయ్యాను. ఈ యత్నంలో 
కపటవేషం ధరించి గురుద్రోహం చేశాను. ఈ పాపానికి నిష్టృతిగా నాకు 
నేనే శిక్ష విధించుకోవాలి' అని నిశ్చయించు కొన్నాడు కుమారిలభట్టు! 
ఊకను రాశిగా పోయించి అందులో తాను పరుండి నిప్పును తానే 
ముట్టించుకొన్నాడు. ఇలా చేస్తున్నాడన్న వార్త తృటిలో దేశ మంతా వ్యాపించి 
శంకరాచార్యుడు కుమారిలభట్టును దర్శించడానికి బయలుదేరాడు. 
“కుమారిలా! ఏమిటీ ఘోరము? నీవు అపరాధాలు చేసేవాడవా? ఎందుకీ 
[కూర కార్యం చేపట్టావు?” అని శంకరుడు అడుగగా 


92 శ్రీ ళంకరావతార చరితము 


“శంకరానందస్వామీ! మీరు ఇచ్చటికి వచ్చి నాకు తమ దర్శన భాగ్యం 
కల్పించారు. ధన్యుణ్లి. నేను రెండు అపరాధములు చేసినవాడను. ఒకటి 
శిష్యరికం కపటంగా చేసి ఆ గురువు మతాన్ని నాశనం చేయడానికి కంకణం 
కట్టుకొన్న గురుద్రోహిని. రెందవది ఆత్మతత్త్వాన్ని మరుగు పరచి కర్మవాదాన్ని 
ఒక్కటీ అమలు పరచిన వాడను. అందు వలన ఆత్మద్రోహం చేశాను. 
దీనికి శాస్త్రరీత్యా తుషానలప్రవేశం చేసి సజీవదహనమే ప్రాయశ్చిత్తము” 
అని వినయంగా సమాధాన మిచ్చాడు కుమారిలభట్టు. అందుకు శంకరుడు 
“భట్టాచార్యా! నీవు కర్మమతాన్ని ఉద్ధరించుటకే కదా అవతార మెత్తితివి! 
నీవు చేయదలచిన దంతా చేశావు. పవిత్రుడవు నీకు (ప్రాయళ్చిత్త మెందుకు? 
లెమ్ము. ఈ శిక్ష మానుకొమ్ము!” అని ఆదరంగా పలికాడు శంకరుడు. 
“అవతారమూర్తీ! నీకు తెలియనిదేమున్నది? సృష్టి స్థితి సంహారాలు నీ 
అధీనములు. శాస్త్రాన్ని కాదనజాలను. కాదంటే (ప్రపంచమే నన్ను 
నిందిస్తుంది. ఇది మీకు తెలియనిది కాదు. నన్ను బ్రదికించడం తమ కొక 
లెక్కా? మీరు కేవలం శివావతారులు. మీకు జయం తప్పదు. 
మాహిష్మతీపురంలో మండనమిశుడను పేరు కలవాడున్నాడు. అతడు నా 
శిష్యుడు. నా యంతటి వాడు. అతని భార్య అపర సరస్వతి. సూత్రభాష్య్యానికి 
వార్తికాలు వ్రాయగల సమర్భుడతదే. ఆతనిని జయిస్తే మీ అవతారాశయం 
నెరవేరుతుంది. పరాత్పరా! అవసాన కాలమందు అవతారమూర్తుల 
సన్నిధానం లభించడం నా పూర్వపుణ్యఫలం. నాకు ఆత్మతత్త్వాన్ని ఉపదేశించి 
సర్వబంధ విముక్తుణ్ణి చేయండి” అని ప్రార్ధించిన కుమారిలుని కోరిక 
మన్నించి తత్తోపదేశం చేయగా మరుక్షణం కుమారిలుడు బంధనాలను 
త్రెంచుకొని ముక్తుడై మౌనం దాల్చి కన్ను మూశాడు. తుషానలం ఒక్కసారి 
గుప్పుమన్నది. కుమారిలుడు కైవల్యం చేరుకొన్నాడు. 


శ్త్నేి ప్రభాకరాచార్యుడు 


ప్రయాగ కెదురుగా గంగానది కవ్వల ఒద్దున ఉన్నది ప్రతిష్టానపురం. 
ఒకప్పుడు చంద్రవంశపు రాజులు దాన్ని రాజధానిగా చేసికొని పరిపాలించే 


విజయ కాంద 93 


వారు. ఒకప్పుడు అది దగ్ధం కాబడి నేటికీ శిథిలావస్థలో కానవస్తుంది. 
కుమారిలభట్టు శిష్యులలో ఒకడు 'ప్రభాకరాచార్యుడు అనే వాడు ఆ పట్టణంలో 
నివసిస్తున్నాడు. 

అతడు మహాపండితుడు. కర్మకాండ యందే నిష్టతో యజ్ఞయాగాది 
[కతువు లెన్నో చేసి దేవతలను తృప్తి పరచేవాడు. కర్మకాండలో నూతన 
పద్ధతులను ప్రవేశపెట్టిన వాడు. తనంతటి వాడు లేడన్న ధైర్యంతో ఎవ్వరినీ 
లెక్క చేసేవాడు కాడు. అందుచేతనే కాబోలు శంకరాచార్యుల ప్రశస్తి విన్నా 
శంకరుని దర్శనానికి వచ్చే యత్నం చేయలేదు. ప్రయాగలో ఉండగా శంకరుని 
కాయన సంగతి తెలిసి ప్రభాకరాచార్యుని చూడడానికి శంకరాచార్యులే 
బయలుదేరాడు. తన్ను చూడడానికి వస్తున్నాడంటే తానే అధికుడ ననే 
భావన చోటు చేసికుంది ప్రభాకరాచార్యుని మనస్సులో! 


శంకరాచార్యులను కలిసిన తర్వాత ఆ మనోదౌర్చల్యం చెల్లాచెద 
రయ్యింది. శంకరుని తన మతంలో కలుపుకొనడాని కిది మంచి అదనని 
కల గన్న ప్రభాకరుడు శంకరుల వాక్పటిమకు తట్టుకోలేక దాసోహ మన్నాడు. 
ఆ శ్రీశంకరాచార్య వాజ్మయ మహాసముద్రంలో ఎన్ని ఏజఖులు అప్పటికే 
చేరాయో కదా! ఇదొక లెక్కా! ప్రభాకరాచార్యులకు ఒక మూగగా పుట్టిన 
కొడుకు ఉన్నాడు. అప్పటికి పదమూడేండ్ల వయస్సు. పేరు పృథివీధరుడు. 
అయిదేళ్ళ (ప్రాయం నుండి మాటామంతీ లేకుండా మౌనంగా ఉండి 
పోయాడు. అతనికి పైపెచ్చు ప్రాపంచిక దృష్టి లేదు. అమ్మా అని పిలిచి 
ఎజుగడు. వైద్యాలు కాని ఏ విధంగాను పిల్లవాడి పరిస్థితి మెజుగు పడటం 
లేదు. శ్రీశంకరుల దగ్గణకు తీసికొని వచ్చి “స్వామీ! ఈ నా పుత్రుని 
మామూలు మనిషిగా మార్చగల సర్వశక్తి సంపన్నులు మీరు. నా పైన 
దయతో మమ్ములను కాపాడండి” అని ప్రార్ధించాడు 'ప్రభాకరాచార్యుడు. 
శంకరాచార్యుడు బాలుని బాగుగా పరిశీలించారు. అంతర్గర్భితమైన గొప్ప 
భావాలు ఆ బాలునిలో ఉన్నట్లు తెలిసికొన్నారు. తండ్రిది కర్మజీవనం. ఆ 


ర్ర( శ్రీ ళంకరావతార చరితము 


వయస్సులోనే బాలునికి జ్ఞానదృష్టి పెంపొంది తనతో మాటలాడి తన భావాలు 
వినేవారు ఎవ్వరూ లేరన్న నిర్ధారణతో చిన్నప్పటి నుండే మౌనం వహించి 
నటుల తెలిసిపోయింది శంకరునికి. (ప్రేమ, ఆదరము చూపి బాలుని యథా 
జీవన స్రవంతి లోనికి తేవచ్చు నని (గ్రహించారు. బాలకుని తలపై చేయి 
వేసి “బాలకా! నీవెవ్వడవు? నీకు ఎవరితో సంబంధమున్నది? ఎక్కడి నుండి 
ఇక్కడికి వచ్చావు? నీ పేరేమిటి? నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నన్ను 
సంతోషపెట్టుము” అని అడిగారు శంకరస్వామి. 


49 హస్తామలకుడు 


శంకరాచార్యుల వారి ప్రశ్నలకు ఆ బాలకుడు ప్రబుద్దుడై, వెనువెంటనే 
అపూర్వమైన వాగ్దాటితో ఈ క్రింది శ్లోకాలుగా సమాధానాలు చెప్పాడు: 
“నాహం మనుష్యోనచ రేవయక్షాాన బ్రాహ్మణో నైవచవైశ్య శూద్రాః 
న బ్రహ్మచారీ న గృహీ వనస్సా, భిక్షు ర్న చాహం నిజబోధ రూపః॥ 
నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ, నిరస్తాఖిలోపాధి రాకాశ కల్పః 
రవి ర్లోక చేష్టా నిమిత్తం యధాయః, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥ 
యమగ్బు్యుష్ణవ న్నిత్యబోధస్వరూపం, మనశ్చక్షు రాదీన్యబోధాత్మ కాని 
ప్రవర్తన్త ఆశిత్య నిష్మమృ మేకం, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥ 
ముఖా భాసకో దర్చణే దృశ్యమానో, ముఖత్వాత్‌ పృథక్తేన నైవాస్తి వస్తు 
చిదా భాసకో ధీషు జీవోపి తద్వత్‌, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥ 
యథా దర్పణాభావ అభాసహానౌ, ముఖం విద్యతే కల్పనాహీన మేకం 
తథా ధీవియోగే నిరాభాసకో యః, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా!। 


మనశ్చక్షురాదే ర్వియుక్తు స్వయం యో, మనశ్చక్షురాదే ర్మనశ్చక్షురాదిః 
మనశ్చక్షు రాదే రగమ్య స్వరూపః, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥ 


విజయ కాంద 95 


య ఏకో విభూతి స్వతః శుద్ధచేతాః, ప్రకాశస్వరూపోపి నానేవ ధీషుః 
శరావోదకస్తో యథా భాను రేకు, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥ 
యథానేక చక్షుః ప్రకాశో రవిర్న క్రమేణ ప్రకాశీకరోతి ప్రకాశ్యమ్‌ 
అనేకాధియో యస్తదైక ప్రబోధ:, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥ 
వివస్వత్‌ ప్రభాతం యథారూపమక్షం, ప్రగృహ్ణాతి నాభాతమేవం వివస్వాన్‌ 
యదాభాత అభాసయ త్యక్షమేకః | సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥ 
యథా సూర్య మేకో ప్యనేక శ్చలాసు,స్థిరాస్వప్యనన్వగ్నిభావ్యస్వరూపః 
చలాసు ప్రభిన్నాసు ధీప్వేవ మేకం, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥! 
ఘనచ్చన్నదృష్టి రనచ్చన్న మర్మం, యథానిప్ప్రభం మన్యతేచాతి మూధః 
తధా బద్ధవద్భాతి యో మూధదృష్టే:, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥ 
సమస్తేషు వస్తుష్వనుస్యూతమేకం, సమన్తాని వస్తూని యన్న స్పృశస్తి 
వియద్వత్సదా శుద్ధ మచ్చ స్వరూపం, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్నా॥! 
ఉపాధౌ యథా భేదతా సన్మణీనాం, తథా భేదతా బుద్ధి భేదేషు తేపి 
యథా చంద్రికాణాం జలే చబ్బులత్వం తథా చబ్బులత్వం తవాపీహ విష్ణో! 
అట్లు పృథివీధరుడు తన అనుభూతిని శంకరాచార్యస్వామికి 


విన్నవించుకొన్నాడు. విన్న అందరూ ఆ దృశ్యాన్ని చూచి విభ్రాంతులయ్యారు. 
శంకరుని మహిమకు జోహారులర్పించారు. ఆమలకం హస్తంలో ఎంత 


స్పష్టంగా కనిపిస్తుందో ఆత్మతత్వం పృథివీధరునిలో వ్యక్తం కావడంతో అతనికి 


“'హస్తామలకుడు అని నామకరణంచేశారు శంకరాచార్యులు. అప్పుడు 
శంకరులవారు ప్రభాకరాచార్యునితో శం ప్రభాకరాచార్యా! చూచావు కదా! 
ఈనీ పుత్రుడు ఎట్టివాడో! ఈతడు సర్వజ్ఞుడు. ఇటు వంటి వాళ్ళు చూచే 
వాళ్ళకు పిచ్చివాళ్ళలా కనబడతారు. ఇతడు నీ దగ్గణ ఉండడం కల్ల. వీని 
చిత్త మేనాడో పరమేశ్వరాయత్త మయింది. బాహ్యప్రపంచంతో నిమిత్తం 


906 శ్రీ శంకరావతార చరితము 


లేనివాడు. మాతో ఉండదగ్గవాడు. కావున నాతో పంపి వేయి” అని చెప్పగా 
అంగీకరించి సంతోషంతో కుమారుని శంకరుల కప్పుగించాడు. ఈ విధంగా 
పృధివీధరుడు హస్తామలకుడుగా శ్రీశంకరాచార్యుల శిష్యుదయ్యాడు. 


&10 మాహిష్మతీ పురము 


మాహిష్మతీపురంలోని మండనమిశ్రని కలవాలని ఆయత్తపడుచున్నారు 
శంకరాచార్యుడు. అది చాల దూరంలో ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినదకే 
తప్ప వేరు సాధనాలు లేని పరిస్థితి. ఈనాడు యంత్రాలతో జరుగుతున్నవి 
ఆ నాడు యోగశక్తులతో జరిగేవి. వ్యవధి చాల తక్కువగా ఉండడంతో 
యోగబలంతో శంకరుడు శిష్యపరివారంతో సహా గగన మార్గాన 
మాహిష్మతీపురం సమీపించారు. దగ్గణలో నున్న ఒక చక్కని ఉద్యానవనంలో 
ఒక చెట్టు నీడను విశ్రాంతి తీసికొన్నారు. 


మాహిష్మతీపురం ఆ నాటి మహానగరాలలో ఒకటిగా పేరెన్నిక గన్నది. 
తారల కెగబ్రాకు సౌధరాజములు, బహుసుందరమైన దివ్యభవనాలు వారికి 
దర్శన మిచ్చాయి. బిందెలు చంకన పెట్టుకొని వచ్చే పరిచారికలు కనబడి 
మండనమిత్రుని నివాసగ్భృహం జాడ అడిగారు శిష్యులు. ద్వారం దగ్గజ 
పంజరాలు, అందులో రామచిలుకలు, గోరువంకలు ఉంటాయి. అవి ఈ 
విధంగా చర్చిస్తుంటాయి: 


“స్వతః ప్రమాణం, పరతః ప్రమాణం 

ఫలప్రదం కర్మ ఫల ప్రదోషః 

జగ ద్లువం స్యా జ్ఞగ దద్దువం స్యాత్‌” 

అని గీర్వాణభాషలో బదులు పలికారా భామలు! చిలుకలు, 
గోరువంకలు, పరిచారికలు సంస్న్మృతంలోనే మాటలాదదడం చూచిన వారంతా 
ఆశ్చర్యపడ్డారు ఆమండన మిశుడు ఇంక ఎంత మహా పండితుడో కదా 
అని. శిష్యులకు ఆ చిలుక పలుకులకు అర్థం తెలియక తికమకపడి 


విజయ కాంద 9/7 


గురువుగారిని అడిగారు. “చిలుకలు మన మాడిన మాటలే విన్నంత మాత్రాన 
తిరిగి చెప్పుతాయి. వాటికి ఆ నేరుపు ఉండడం సృష్టి విచిత్రం. దేశంలోని 
పండితులకు అన్నీ సందేవాోలే. మండనమిశుని వధకు వచ్చి 
అడుగుతుంటారు. శాస్తాధారాలతో వారి సందేహనివృత్తి చేస్తాడు 
మండనమిశ పండితుడు. ఆ ప్రశ్నలూ జవాబులూ వినిన చిలుకలు వాటినే 
మననం చేసికొంటూ ఉంటాయి. మనకు చెప్పిన మాటలకు అర్ధం ఇది. 
మీమాంసకులు స్వత: ప్రమాణము అందురు. జ్ఞానులు అపారుషేయాలు 
అంటారు. మిగిలిన వాళ్ళు పరత ; ప్రమాణము లంటారు. అంటే 
పౌరుషేయాలని. తరువాతి దాని కిది మూలం : ఎవడు చేసికొన్న కర్మ 
ననుసరించి దాని ఫలాన్ని వాదే పొందుతాడు. సత్మర్మ అయితే సత్ఫలితాన్నీ 
దుష్కర్మ అయితే చెడ్డ ఫలితాన్నీ పొందుచున్నాడు. దుఃఖ 'ప్రారబ్బమయినా, 
సుఖ (ప్రారబ్ధమయినా అనుభవించి తీరాలని శాస్తాలు ఎలుగెత్తి 
చాటుతున్నాయి. ఇందులో పరాత్పరునికి సంబంధం లేదు. అతడు కర్మనూ 
ఇవ్వడు ఫలితాన్నీ ఇవ్వడు. కేవలం సాక్షీభూతుడు. 


ఇంక మూడవ భాగం : జగత్తు నిత్యం కాదని వేదాంతులంటారు. 
త్రాడును చూచి పాము అనుకొంటారు. అది పాము కాదని తేలే వరకు 
అది పాము లాగే కనిపిస్తుంది. త్రాడు పాము కాదని తెలిసిన తర్వాత త్రాడు 
త్రాడుగనే ఉంటుంది. అలాగే జగత్తును తెలిసికొన్న తర్వాత జగత్తు అనిత్యమే 
అవుతుంది. ఇది ఇట్లుండగా విజ్ఞులు జగత్తును “మిథ్య అన్నారు. చూపులకు 
నిజంలా గోచరిస్తుంది. అట్టిది నిజం కానిది ఎట్లు? ఈ జగత్తు ఒకప్పుడు 


నాశం కావలసిందే. 


అందుకే దీనిని “మిథ్య” అన్నారు.” అని వివరంగా బోధించారు 
శంకరాచార్యుడు. పరిచారికలు చెప్పిన గుజుతులు ఆధారంగా తెలిసికొన్నారు 
వారు మండనమిథశుని ఇల్లు. అది మవోరాజగృవాంలా ఉంది. 
శంకరబృందాన్ని చూచిన చిలుకలు కిలకిలారావాలు చేశాయి. 


98 శ్రీ శంకరావతార చరితము 


త్న్షే1 మండనమిశ్రు నింట ప్రవేశము 


సింహద్వారం గట్టిగా బిగించ బడి ఉంది. అన్ని ద్వారాలు మూసివేయబడి 
ఉన్నాయి. ఇక మార్ధాంతరం లేక శిష్యుల్ని అరుగు మీద కూర్చోబెట్టి శంకరుడు 
ఒక్కసారిగా గగనాని కెగిరి మండువా లోనుండి ఇంట్లోనికి ప్రవేశించాడు. 
శంకరుని సమదృష్టి పుట్టుకతో వచ్చినదే. ఇది నా ఇల్లు అది వారిది అన్న 
భేదం ఆయనకు ఎప్పుడూ లేదు. ఆ రోజు మండనమిశుని తండ్రి తద్దినం. 
ఏ లోపమూ రాకూడదని గృహద్వారా లన్నిటినీ మూసి వైచాడు. భోక్తలు 
మరెవ్వరో కాదు. విష్ణుసన్నిభుడైన వ్యాసమహర్షి. ఆయన శిష్యుడు జైమిని 
మహర్షి! మంత్రపూతంగా వారిద్దరినీ ఉచితాసనాల పై కూర్చుండ బెట్టి 
కాళ్ళు కడుగుతున్నాడు మండనవింశుడు. ఆ నమయంలో 
శంకరాచార్యస్వామి ఆ ముగ్గురి ఎదుట ప్రత్యక్ష మయ్యాడు. కర్మభష్టులన్నా 
యతులన్నా మండనుడు మండిపడతాడు. వాళ్ళను చూస్తేనే సచేల స్నానం 
చేయాలన్న మత మాయనది. తలుపు లన్నీ బీగించి ఉన్నా ఎలా 
చొరబడ్డాడీతడు? అని కోపంతో పరవళ్ళు త్రొక్కుచున్నాడు. ఆ నాడు బౌద్ద 
భిక్షువుల (ప్రాబల్యం మూలాన వేదమతస్థులలో సన్వసించే వారు తక్కువ. 
అందు చేత సన్యాసులకు ఆదరణ లేదు. తద్దినం పెట్టే టప్పుడు మౌనంగా 
ఉండాలన్న నియమాన్ని కూడా త్రోసిపుచ్చి మండనమిశుడు అతి కుద్దుడై 
చింత నిప్పుల లాంటి కళ్ళతో శంకరుని వైపు మొగమై ఇలా అదిగాడు: 


మండనుడు: కుతో ముండీ! (1. ఓ బోడీ! ఎక్కడ నుండినీరాక? 2. 
ఎక్కడి వరకు ముండనం చేసి కొన్నావు?) 


శంకరుడు : ఆగళా న్ముండీ! (1. కంఠం వజకే ముండనం చేయించు 
కొన్నాను 2. కంఠం వరకే క్షారం చేయించుకొనే వాడను) 
మందనుడు : పన్ఫా స్తే పృచ్చతే మయా. (నీ మార్గము నాచే 
అడుగబడుచున్నది) 


విజయ కాంద 099 


శంకరుడు ;:  కిమాహి పంథా: (నిన్ను గూర్చి మార్గ మేమనెను?) 
మండదనుడు : త్వ న్మాతా ముండే త్యాహ! (ముండ అని చెప్పింది మీ 
యమ్మ!) 

శంకరుడు : తథైవహి! (బాగు! బాగు! నీవు మార్దం అడిగి నందుకు మీ 
అమ్మ ముండ అని నీకు తగినదే చెప్పింది!) 


మండనుడు : సురా పీతా కిము? (1. కల్లు త్రాగావా ఏమిటి? 2. కల్లు 
పచ్చగా ఉంటుందా?) 

శంకరుడు : నైవ శ్వేతా యత స్మర! (కల్లు పచ్చగా ఉండదు. తెల్లగ 
ఉంటుంది. మరచితివా! జ్ఞాపకం తెచ్చుకో!) 

మండనుడు : త్వం తద్వర్ణం జానాసి కిం? (నీకు అలవాటు కనుక దాని 
వర్ణం బాగా తెలుసు కాబోలు!) 

శంకరుడు :;: అహం వర్ణం, భవా నసం! (నాకు రంగు తెలిస్తే నీవు రుచి 
తెలిసిన వాదవు!) 

మండనుడు : మతో జాత: కలం జాళీ విపరీతాని భాషకే! (1. కలంజ 
భక్షణంతో విపరీతంగా మాటాడుచుంటివే! 2. నా వలన కుమారుడు 
కలంజాన్ని తిన్న వాడై విపరీతంగా మాట్లాడుచున్నావు) 

శంకరుడు : సత్యం బవీతి! పితృవ త్వతో జాత: కలంజ భుక్‌! (నావలన 
కలంజం తినువాడు పుట్టె నని నిజమే పల్మావు!) 

మండనుడు :;: కంథాం సహసి దుర్చుద్దే! గర్జభే నాపి దుర్వహమ్‌! 
శిఖాయజ్ఞోపవీతాభ్యాం కస్తే భారో భవిష్యతి? (దుర్చుద్ధీ! గాడిద మోయలేని 
బరువును ఎలా మోస్తున్నావు? జుట్టూ జందాలు బరువయ్యాయా?) 
శంకరుడు : దుర్చుద్దే! తవ పిత్రాపి దుర్భరామ్‌ కన్ఫాం వవామి శిఖా 
యజ్ఞోపవీతాభ్యాం శశుతిర్భారో భవిష్యతి! (మీ తండ్రి మోయలేని బరువును 


100 శ్రీ శంకరావతార చరితము 


మోస్తున్నాను. శిఖాయజ్ఞోపవీతాలు (శుతికి బరువు కాని నాకు కాదు. శు 
తులు చదువలేదా? విరాగులైన యతులకు అది ధర్మమే. నా ధర్మం గ్రహించే 
శక్తి నీకు లేకపోయింది!) 


మండనుడు : వేదవిహితంగా పెళ్ళాడి పెళ్ళాన్ని పోషించలేక ఆమెను విడచి, 
శిష్యులంటూ ప్రోగు పెట్టుకొని వాళ్ళచేత మూటా ముల్లె మోయిస్తూ త్రిప్పుకొనే 
నీ బండారం బయటపడిందిలే! ఇదంతా వేషంగాక మరేమిటి? 
శంకరుడు : బహ్మచారివై గృహాన్ని విడచి గురువు నాశయించి సకల 
విద్యలు నేర్చి అందులో ఉన్న రహస్యాన్ని (గ్రహించలేక స్రీలోలుడైన వానికి 
బహ్మసాక్షాత్మారం పొందాలంటే ఏం తెలుస్తుంది? 


మండనుడు :; నవమాసాలూ మోసి కని పెంచే తల్గులనే దూషిస్తున్నావు. 
ఇంత కన్న దారుణ ముందా? 


శంకరుడు : ఎంత తెలివి లేనివాదవోయి! నేనేమీ తల్లిని దూషించడం 
లేదు. ఆడుదాని యోని నుండి బయట పద్దావా! ఆమె స్తన్యం కుడిచితివా! 
అలాటి ఆడు దాని కుచాలను పట్టి కులుకుతావా! పుట్టిన స్టానాన్నే 
కామిస్తావా! నీకు పశువులకు తేడా ఏమిటి? 

మండదనుడు ; త్రేతాగ్నులను వదలితే వీరహత్యను పొందుచున్నాడని వేదాలే 
వచిస్తున్నవి. ఇది నీకు ధర్మమే? 

శంకరుడు : భవబంధనాలను త్రెంచే వేదాంత తత్వాన్ని తెలిసికోని వాడు 
ఆత్మహత్య చేసికొన్నట్లే అని వేదంలోనే ఉన్నది. అన్నిటి కన్న మిన్న కదా 
ఆత్మ హత్య! 

మండనుడు : తలుపులు బిగిస్తే లోనికి రాకూడదన్న జ్ఞానం ఉండ నక్కజ 
లేదా? దొంగ వలె దూరావు! 


శంకరుడు : డేగ ఆహారాన్ని తన్నుకొని దూరంగా పోయి (మింగుతుంది. 
ఆ డేగ వఠతెయతుల కివ్వ దగ్గ దాన్ని ఇవ్వకుండా చేస్తున్నావు. కర్మానుష్టానం 


విజయ కాంద 101 
చేయడం లేదా? గృహస్థాశమంలో ఉండి ఎవరికీ కనిపించ కుండా అతిథుల్నీ 
అభ్యాగతుల్నీ పూజించడం మానుకొన్నావా? 

మందనుడు : కర్మకాలే న సంభాపష్య అహమ్‌! (పవిత్ర మైన శ్రాద్ధకర్మ 
సమయంలో ఒక మూర్చునితో సంభాషించ వలసి వచ్చిందే!) 


శంకరుడు : పండితుడవే! కవివే! విద్య లేని వాని వలె, సామాన్యుని వలె 
మాటాడుచున్నావు. నీవు అనవలసినది 'కర్మకాలే న సంభాషాహమ్‌!? యతి 
భంగంగా మాటలాడే తెలివి కలవాడివి! 


మండనుడు : యతిభంగానికై వర్తించే వానికి యతిభంగ దోషం రాదులే! 
శంకరుడు : యతిని అవమానింప వచ్చన్న మాట? 


మందనుడు : ఈ కలి లోనా సన్యాసం? దురాచారాలు, దుష్టబుద్దులు 
చెలరేగుతుంటే బహ్మజ్ఞానమా? పలురకాల రుచుల కోసం కాక యోగి 
వేషా లెందుకు? 


శంకరుడు : అవునులే! కలికాలం కాక ఇలాంటి దురాచారాలు, 
అగ్నిహోత్రాలు ఎందుకు? విషయ వాంఛలు చంపుకోలేక వేసే వేషాలు 


కాక? 


మండనుడు : జదుని వలె అయిపోయావు. అందుకే వేదాలకు వ్యతిరేకంగా 
పలుకుతున్నావు! 


శంకరుడు : పాంచభౌతిక శరీరమే జడం. చిదాత్మ కాదు. 


మందనుడు : దరిద్రుడా! పరమ పవిత్రమైన పురుష జన్మ ఎత్తి జదత్వాన్ని 
పొందితి వేల? 


శంకరుడు : యతిని పూజింపని వాడే దరిద్ర చక్రవర్తి! 
మండనుడు :; మాటలు మంచిగా రావా? 


102 శ్రీ ళంకరావతార చరితము 


శంకరుడు : పాపం చేస్తే మాటలు పరుషము లవుతాయి. 
మందడనుడు : దొంగవై దొంగలచే ఆశయింప బద్దావు. 


శంకరుడు : అరిషద్వర్గాలచే పీడింపబడ్నవాడే దొంగలచే ఆశయింప 
బడిన వాడని తెలిసికోలేవా? 


మండనుడు : నా పిలుపు లేకుండా నా ఇంట్లో ఏల ప్రవేశించావు? 


ఆ వాద ప్రతివాదనలు ఇప్పుడప్పుడే ముగిసేలా లేవని ఎంచిన 
వ్యాసమహర్షి కలుగజేసికొని మందడనమిశునితో ఇలా చెప్పాడు: 
“మండనమిశ్రా! తనంతట తానుగా వచ్చిన యతిని ఆదరింపక ఏవేవో 
అసందర్భపు మాటలు చెబుతా వెందుకు? వచ్చిన యతి సామాన్యుడు 
కాదు. విజ్ఞానఖని. స్వయంగా వచ్చిన అభ్యాగతుడు విష్ణువుతో సమానుడై 
యుండగా పూజించడం మాని దూషిస్తున్నావు. నీ యింటికి నిజంగానే 
విష్ణువు వచ్చియున్నాడు. ఆలస్యం చేయక యతిని ఆనందంతో యథావిధిగా 
సత్మరించు.” వ్యాసమహర్షి ఆజ్ఞతో మండనమిశుడు కోపం చంపుకొని 
శాంతం వహించాడు. 


4.12 వాదభిక్ష 


శంకరాచార్యస్వామికి అర్భ్యపాద్యాదు లిచ్చి భిక్షావందనం చేసి, 
శిష్యసమేతంగా తన యింట భిక్ష గైకొనమని ప్రార్ధించాడు మండనమిశు 
డు. మండనుడు ఇంతకు ముందు శంకరుని పేరు వినడమే కాని చూచి 
ఎజుగడు. “మండనమిశ్రా! నాకు కావలసిన భిక్ష ఇది కాదు. నీ కడకు 
వచ్చినది నీ నుండి వాదభిక్ష కోరి. ఇపుడు వేద వేదాంగాలన్నీ విచారణ 
చేయవలసిన తరుణం. మన ఇద్దరి వాదనలో ఎవరు ఓడితే వారు రెందవ 
వాని ఆ(శమం స్వీకరించాలి. ఇది పణంగా కోరుతున్నాను. అది 
నీకిష్టమయితే సిద్ధపడు. పణం లేని వాదంలో పటుత్వం ఉండదు. ఇది 
నీకు సమ్మతం కాకపోతే '“ఓడిపోతి' ననుముూ అని శంకరుడు మందనునితో 


విజయ కాంద 103 


అన్నాడు. మందనుడు దానికి సమాధానంగా “యతివరా! సన్వ్యాసులు 
వివాదాల జోలికి పోకూడదే! ఒకే పక్షానికి చెందకూడదే?” అని ధర్మం ఎత్తి 
చూపించాడు. “మండనమిశ పండిత వరేణ్యా! లోక క్షేమార్ధమై యతులు 
వాదాలలో పాల్గొనవచ్చును. కేవలం పాందిత్యప్రకర్షకో, వినోదార్థమో 
యతులు వాదంలోనికి దిగరాదు. ధర్మరక్షణార్థం విద్యా వికసనం కోసం 
చేయవలసిన కార్యాలు ఎవ్వరైనా చేయాలి. యతులతో సహా. నేటి పరిస్థితి 
అస్తవ్యస్తమై అపరిణత బుద్దులతో కేవలకర్మ మార్గమే శరణ్యమని చాటుతూ 
వరిష్టమై పరమపదప్రాప్తికి నిశ్చయంగా కావలసిన జ్ఞానమార్గం బొత్తిగా 
అడుగంటింది నీ వంటి వారి వలన. ఆ దారిని సంస్కరించ వలసిన అవసరం 
వచ్చింది. నీవు నిశ్చయంగా (బ్రహ్మ అంతటి వాడవు. వైదికకర్మను తు.చ. 
తప్పకుండా ఆచరిస్తున్నావు. ఇందులో నిన్ను మీరిన వాడు లేనే లేడు. కాని 
నీ పద్ధతి స్వార్ధరహితమైన దైనా అసంపూర్ణమైనది. నా మతమే పరమశ్రేష్ట 
మైన మతం. ఈ విషయం అంగీకరించి నా మతాన్ని స్వీకరించు. లేదా 
నాతో వాదానికి దిగు” అని నిష్కర్షగా తేల్చి చెప్పాడు శంకరాచార్యుడు 
మందనునితో. 


మండనమిథశుడు వాదానికి అంగీకారంగా “నీ మాటలకు బెదరుతానని 
తలపోయకు. నా పాండిత్య పటిమ తెలియక ఈ పణం కట్టావు. నాతో 
వాదించి నెగ్గిన వాడు లేడు. వేదచోదితమైన కర్మసిద్దాంతాన్ని విడనాడి నీ 
ప్రక్క జేరుతా ననుకొంటున్నావు. అది జరుగుట కల్ల!” అని ఒప్పుకొన్నాడు. 
వాద యుద్ధంలో గెలుపు నిర్ణయించడానికి వ్యాసమహర్షిని, జైమిని మహర్షిని 
నిర్ణేతలుగా ఉండమని కోరాడు. అప్పుడు ఈ విధంగా వ్యాసుడు 
సెలవిచ్చాడు. “మండనమిశ్రా! మీ ఇరువురి వాదాలను విని అందుండే 
మంచి చెడ్డలు తెలిసికొని పక్షపాతము లేకుండా నిర్వర్తించుటకు తగిన 
వ్యక్తి స్‌ భార్య ఉభయభారతి. ఆమె సరస్వతి అవతారము. సర్వజ్ఞురాలు. 
మీ ఉభయులు ఉభయభారతి మధ్యవర్తినిగా ఉండడానికి అంగీకరించండి”. 


104 శ్రీ ళంకరావతార చరితము 


ఇద్దరూ తమ అంగీకారం తెలిపారు. మండనమిశుడు శంకరాచార్యుని 
విష్ణున్దాన మందుంచి పితృకర్మను పూర్తి చేశాడు. ఆరాత్రి శంకరుడు 
శిష్యులతో కలిసి రేవాతీరాన గల ఒక దేవాలయంలో బస చేశారు. 


418 పరిషత్సభ 


శంకరునికీ మందనునికీ మధ్య జరిగే వాద చర్చ కేవలం వారిద్దరికే 
సంబంధించినది కాదు. దేశానికి కనువిప్పు కలిగించడానికి జ్ఞానపద్ధతిని 
సుస్థిరం చేయడానికి ముముక్షు జనావళి కందరికీ తెలియ జేయడానికి 
కంకణం కట్టుకొన్న శ్రీశంకరాచార్య మహాత్ముని 'జ్ఞానయజ్ఞం” లోని ప్రముఖ 
ఫఘుట్టమది. ఆ మహాసన్నివేశాన్ని దర్శించే పుణ్యభాగ్యం ఎందరికి 
దొఅకుతుంది? పరిషత్సభ జరుగుననే వార్త వినగానే మాహిష్మతీపురం 
లోని (ప్రముఖ పండితులు, వేదాంతులు సభాభవనానికి ముందుగానే 
చేరుకున్నారు. శంకరాచార్యులు శిష్యసమేతంగా ప్రవేశించి నపుడు వారందరు 
ఘనస్వాగతం పలికారు. ఆధ్యక్షస్థానానికి ఎదమ పార్వ మందు శంకరులను 
ఆసీనులను చేశారు. కుడి వైపు మండనుని స్థానము. దేదీప్యమానమైన 
దివ్యకాంతులతో రాజిల్లుతూ అపర భారతియా అనిపిస్తూ ప్రవేశించిన 
ఉభయభారతికి గౌరవంగా సభికు లందరూ లేచి నిలబడ్డారు. కరతాళధ్వనుల 
మధ్య ఉభయభారతి అధ్యక్ష సింహాసనాన్ని అధిరోహించింది. 


శంకరాచార్యులు లేచి “నారాయణ స్మరణలు” చేసి ఈవిధంగా 
సెలవిచ్చారు: “నారాయణ స్వరూపులారా! బ్రహ్మజ్ఞానసంపన్నులు, 
ముముక్షువులు, వేదాంతులు, శాస్త్రజ్ఞులు, సగుణ నిర్ణుణోపాసకులు మున్నగు 
మహామహు లెందరో ఇచ్చట సమావేశ మయ్యారు. మహోతృృష్ట మైన 
నిర్ణయం ఈ సభలో జరుగనున్నది. అద్వైత సిద్దాంతాన్ని దేశంలో 
స్థిరపరచడమే నా ఆశయం. మండనమిశ మహాశయుని మతాన్ని ఖండించి 
అద్వైతమతాన్ని సిద్ధాంతం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ సభలో నా 
ఈ నిశ్చయాన్ని ధ్రువపరచ లేకపోయినచో పరమ పవిత్రమైన ఈ కాషాయ 


విజయ కాంద 105 


వస్త్రాలను, దంద కమందలాలను విదనాడి శిఖాయజ్ఞోపవీతధారినై 
గృహన్థాశమాన్ని స్వీకరిస్తాను” అని ప్రతిజ్ఞ చేశారు. సూచికాపాత శబ్దం 
లేకుండా గంభీరంగా ఉన్న ఆ సభను మరల ఉద్దేశించి శంకరుడు ఈ 
వాద రణంలోని జయాపజయాలు తేల్చడానికి ఉన్న మహాసభాధ్యక్షురా 
లైన ఉభయభారతి చేసే నిర్ణయానికి బద్దుడ నని పలికారు. శంకరాచార్యుని 
ప్రతిజ్ఞ విన్న మండనమిశుడు తాను కూడ ప్రతిన చేయవలసి ఉన్నదని 
యొంచి ఈ విధంగా పలికాడు. “శంకరాచార్వా! కర్మ వలననే పునరావృత్తి 
రపితవ్హైన ముక్తి సాధ్యం. దీనికి వేదవేం పరమప్రమాణము. 
బతికినంతకాలము జీవి సత్మర్మాచరణము నందే మునిగి యుండాలి. కర్మ 
చక్కగా పూర్తి కావడంతో ముక్తి లభించి తీరుతుందని (శుతులే చెప్పుచున్నవి. 
పరమాత్ముడున్నా దనుటకు ప్రత్యక్షప్రమాణములు కానరావు. వేదాంత మనేది 
పరవిద్య. పైగా ప్రమాణ రహితమైనది. ప్రత్యక్ష ప్రమాణం కలది వేదమొక్కటే. 
ఇయ్యది నా సిద్ధాంతము. దీన్ని నేను ఒప్పించ లేకున్నచో నా తెల్ల వస్త్రాలు 
విసర్జించి, కాషాయపు గుడ్డలు ధరించి గృహస్థాశమం వర్ణిస్తాను. ఈ 
శంకరాచార్యునికే శిష్యుడనై జుట్టూ జందెమూ తీసి వేదాంత తత్వాన్ని 
ప్రచారం చేస్తాను. ఇందులో గెలుపెవ్వరిదో నిర్ణయించే అధికారం నా 
సహధర్మచారిణి ఉభయభారతికి ఉందని ఒప్పుకొంటున్నాను. ఇది 
మండనమిథశుని ప్రతిజ్ఞ. 


4 14 ఉభయభారతి ప్రతిజ్ఞ 


సభలో గల వారికి అనేక సందేహాలు, భావాలు పొడసూపాయి ఆ 
పరిస్థితులను చూచి. 'తన భర్త మండనుడు. ఓడిపోతే ఓడినట్లు ప్రకటించాలి. 
భర్త నెగ్గుతాడన్న నమ్మకం ఏది? భర్త ఓడితే తానోడినట్లు కాదా? భర్త 
ఓడిపోతోంటే చూస్తూ ఊరకుండడమేనా సహధర్మచారిణిగా? భర్తకు 
గౌరవాన్ని సమకూర్చ వద్దా? అలా చేస్తే పక్షపాత బుద్ధి అగుతుంది కదా! 
ఉభయభారతి సర్వసమర్భురాలు. స్తీ ఏం చేసినా చేయగలదు ఈ విధంగా 


106 శ్రీ శంకరావతార చరితము 


కొనసాగుతున్నాయి సభాసదుల మనోభావాలు. కాని మండనమిశ్రుడు 
(బ్రహ్మ అంశలోను, ఉభయభారతి సరస్వతీదేవి అంశలోను జనించారని, 
చిన్నవాడైనా శంకరుడు సర్వజ్ఞుడనీ వారికి తెలియదు. మువ్వరూ మువ్వురే. 
వారికి ధర్మమే రాచబాట. అందు వలననే ఉభయభారతి అధ్యక్ష స్థానంలో 
ఉండడానికి అంగీకరించారు శంకరులు. 


తాను గృహిణి. గృహకృృత్యాలు యథావిధిగా నిర్వర్తించాలి. భర్తకు, 
అతిథి అభ్యాగతులకు కావలసిన వంట తానే చేయాలి. ఇటు వాదోపవాదాలు 
వింటూ కూర్చుంటే సభ ముగిసే వరకూ ఆగాలంటే ప్రొద్దు పోతుంది. 
మధ్యలో నిష్కమించి వాదాల్ని ఆపమనడం సరి కాదు. అందుచేత 
ఉభయభారతి ఈ విధంగా నిర్ణయం తీసుకొంది. రెండు పూలదండలందుకొని 
వాది ప్రతివాదుల గళ సీమల నలంకరించి “ఎవరి కంఠాన గల హారం 
వాడిపోతుందో వారు ఓడిపోయినట్లు నిర్ణయం” అని ప్రతిన చేసి 
వాదోపవాదములకు అనుమతి ఇచ్చి ఇంటి లోనికి వెళ్ళిపోయింది. 


4. 15 వాదోపవాదములు 


బ్రహ్మ అంశమున మండనుడు అవతరించగా సాక్షాత్‌ శివుడే 
శంకరాచార్యుడు. కర్శకే (ప్రాముఖ్యము ఇస్తూ శాస్తాధారాలు చూపుతాడు 
మండనుడు. కర్మకు అతీత మైనది జ్ఞానార్జన. దానికై యత్నించవలె నని 
కర్మలో కూరుకుపో కూడదని శంకరుల వాదన. పరాత్పరు డున్నాడనును 
శంకరుడు. ప్రత్యక్ష ప్రమాణ మున్నదే నమ్మాలని మందడనుడు. జీవాత్మకు 
పరమాత్మకు అభేద మంటాడు శంకరుడు. ఇరువురు శాస్తాధారాలు 
చూపిస్తారు. సత్యాసత్యాలు వినాలనే కౌతుకంతో దేవతలే వచ్చారుఆశు 
భ సభా భవనానికి. 


తొందరపాటు గాని కోపతాపాలు గాని లేకుండా గంగాప్రవాహంలా 
సాగిపోతున్నాయి ఇద్దరి వాగ్ధారలు. అనర్గళమైన పదజాలంతో విస్శృతమైన 


విజయ కాంద 107/ 


శాస్త్రచర్చలతో పండితులకు వీనుల విందే కాక చిత్తాహాదకరంగా 
సాగుచున్నాయి వాదనలు. వేదములు స్వతఈప్రమాణములు కర్మైకపరములు 
అని మందనుదు వచించి తగిన శాస్త్రధర్మములు వినిపిస్తున్నారు. వేదవాక్కులు 
వేయి వినిపించినను కాదంటున్నారు శంకరులు. వేదాల కతీతమైనది 
వేదాంతమే నని ఉపనిషత్తుల ఆధారంతో నిరూపిస్తున్నారు. కర్మకాందను 
ఖండిస్తూ జ్ఞానకాండను ప్రతిష్టిస్తున్నారు శంకరులు. (శోతలకు వారిద్దరు 
ఒకరిని మించిన వారొకరులా కనిపిస్తున్నారు. జయం ఎవరిని వరిస్తుందో 
తెలియరానిదిగా ఉంది. 


ఆరు రోజులు ఆవిధంగా ఖండనలు, ప్రతిఖండనలతో మారుమోగింది 
ఆ మహా పరిషత్సభాప్రాంగణం! క్రమంగా శంకరుని వాదాలకు మందనుని 
దగ్గ సముచిత సమాధానము లభించడం తగ్గిపోయి మందనుని మతబలం 
సన్నగిలింది. ఆయన ముఖ వైఖరి నీరుగారడం చూచి శంకరుడు మందనుని 
మరల ప్రేరేపిస్తూ “మండనమిశ పండిత వరేణ్యా! పలుకాదవేమి? నీ కర్మ 
సిద్దాంతం ఇక మంట గలిసి నట్టేనా?” అని మండనునకు ఒక అవకాశ 
మిచ్చాడు ఆ యతీంద్రస్వామి. ఆ అదను చూచి ఇక వేదాంతము మీద 
సాగించాలి చర్చ అనుకొన్నాడు మండనుడు. 


& 16 జీవేశ్వరాభేదము 


“శంకరాచార్యస్వామీ! జీవేశ్వరులకు భేదం లేదందురు అవి ఒకటే 
కాని రెండు కావందురు. జీవాత్మ పరమాత్మ ఒకటే అనుట శుద్ధ అబద్ధము. 
కంచు కాగడా వేసినా ఈ మాట వేదాలలో ఎక్కడా కానరాదు. పైగా అది 
గొప్ప తత్స మని, జనన మరణ రాహిత్య మని ప్రమాణములు లేకుండా 
వేదాంతులు వింతగా వల్లిస్తారు. ఉపనిషత్తులు పురుషార్దాన్ని వెలిబుచ్చ 
నందున ప్రయోజనం శూన్య మైంది. గడుసుగా చెప్పే ఉపమానాలు కాదు 
ప్రత్యక్షపమాణములు లేనందున మేమంగీకరించ లేము. వేదములే 


108 శ్రీ శంకరావతార చరితము 


స్వత: ప్రమాణములు. కనుక మీరు చెప్పే జీవేశ్వరాభేదము నిరాధారమైనది. 
ప్రత్యక్షపమాణములు ఉన్న చూచెదము గాక!” అని తీవ ధోరణిలో 
హుంకరించాడు మండనమి(శుడు. 


శంకరుడు (బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారి అనుభవములను ఎత్తి 
చూపారు. అవి నమ్మ లేదు మండనుడు. పంచమహాభూతములు ఎలా ఉ 
త్పత్తి అయ్యాయో వాటి కలయిక వలన ఏయే వస్తువులు జనించినవో, 
మానవుని లోని జ్ఞానేంద్రియాలు ఎట్లు సమీకరణ గావింపబడినవో, 
జదములకు అజదములకు గల తారతమ్యము వివరించి, శరీరాంతర్గతమై 
యున్న జ్ఞానము యొక్క విశిష్టతను వివరించి, ఆత్మస్థితిని, ఆ రెండింటికి 
గల సామ్యమును తెలిపారు. మహావాక్య విచారణ గూర్చి చెప్పినా అవి 
మంత్రము లనీ, విధి వాక్యము లనీ త్రోసిపుచ్చాడు మందనుడు. శంకరు 
లంత మోక్ష మన నేమో తెలియజెప్పారు. తత్త్వజ్ఞానం కలిగి సంకల్పములు 
నశిస్తే గాని మోక్షం సిద్ధించ దని చెప్పారు. శ్రుతి స్పృతి ప్రమాణాల ఆధారంగా 
మండన వాదాన్ని శతవిధాల ఖండించారు. శంకరుడన్న దాన్ని కాదన లేని 
స్థితికి వచ్చాడు మండనమిశుడు. అప్పుడు అధ్యక్షురాలైన ఉభయభారతి 
సంతోషభరితురాలవడం అందరూ గమనించారు. శంకరుని మెడలోని మాల 
దేదీప్యమానంగా వెలుగొందడం మండనుని మెడ నున్న మాల వాడిపోవడం 
సభలో నున్న వారందరు చూచారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. 
శంకరుని ప్రతిజ్ఞ సఫలమై ప్రకాశించింది. 


శంకరాచార్యుని శిష్యవర్గంతో సహా సాదరంగా భిక్ష కాహ్వానించి 
మండనమిథశుడు లోనికి తీసుకొని వెళ్ళాడు. భిక్షానంతరం ఉభయభారతి 
శంకరుని ఉద్దేశించి ఇలా చెప్పింది: “యతివర్యా! సత్యలోకంలో ఒకనాడు 
నిండు సభలో దూర్వాసుడు కమలభవుని సమక్షంలో నన్ను భూలోకంలో 
మానవశరీరాన్ని ధరించమని శపించాడు. నీ దర్శన భాగ్యంతో శాపవిముక్తి 
కలుగుతుందని చెప్పాడు. నాకు శాపవిముక్తిగా నా లోకానికి వెళ్ళాలి. 


విజయ కాంద 109 


సెలవు ఇవ్వండి పరాత్పరా!” అని వేడుకొన్నది. అందుకు సమాధానంగా 
శంకరులు “అమ్మా! సత్యలోకానికి నేను అంగీకరించి నపుడే వెడుదువు 
గాని. అనుగ్రహింపుము” ఉభయభారతిని కోరగా ముదంగా సమ్మతించింది 
ఆ అవతారమూర్తి. 


త్త 1[1/ మండనమిథ్రుని సంశయములు 


పరాజయము పొందినా మండనమిశుని కొన్ని సంశయాలు 
పీడిస్తున్నాయి. శంకరునితో ఇలా విన్నవించుకొన్నాడు: “శంకరాచార్వా! 
మహానుభావుడైన జైమిని మహర్షి జగద్దురు వని పేరు పడ్డవాడు. నిష్టతో 
కర్మ ననుష్టించ మని స్పష్టంగా చెప్పిన వారి వచనాలను నిర్వీర్యం చేశావు. 
పైగా ఫ్‌ మతాన్నే సిద్దాంతం చేశావు. ఇది నాకు దుర్భరంగా ఉంది అని 
దీనాననుదై మండన పండితుడు అడగ్గా శంకరు డిట్లా పలికారు: 
“మండనమిశ్రా! నీవన్నట్లు జైమిని మహావిజ్ఞాని. సర్వజ్ఞుడు. అతడు చెప్పిన 
దేదీ ధర్మవిరుద్ధం కాదు. వారి సూత్రాలు అర్ధం చేసికోవడం దుష్కరం. 
కర్మిష్ణులకు కర్మయే శరణ్యమని, వేదాంతులకు కర్మ చేయుట వలన 
చిత్తశుద్ది కలుగునని తోపిస్తుంది. జ్ఞానాన్ని కోరుకొనే వారికి జ్ఞానమార్గమును 
చూపును”. 


మరల ఇంకా ఇలా వివరించారు. “మండనమిశ్రా! ఈ సంసార మొక 
మహాసాగరము. దీనిని ఈది దరి గానడం సామాన్యం కాదు. పామరులకు 
ఎలాగూ సాధ్యం కానిది. వారికై వారి లోని మాలిన్యాన్ని తొలగించడానికి 
కర్మమార్లం విది విహితమై యున్నది. ఇహసుఖాల కంటె గొప్పవైన స్వర్లోక 
సుఖాలను పొందవచ్చు నన్న ఆశ చూపించిన పద్ధతి అది. తత్తోపదేశం 
పొందడం అందరికి సాధ్యం కానిది. అధికారం లేనివానికి తత్వబోధ 
నిరుపయుక్తము. మొదటగా చిత్తశుద్ధి కలగాలి. అందుకు పనికి వస్తుంది 
కర్మాచరణ. తత్వజ్ఞానార్దనలో విధిగా (బ్రహ్మచర్యాది వ్రతములు పాటించాలి. 


110 శ్రీ ళంకరావతార చరితము 


అట్లాచరించినను మోక్షప్రాప్తి కలుగు నని రూఢిగా చెప్పలేదు జైమిని. ఈ 
కర్మకాండ విషయమంతా వేదం మొదటి భాగమందు చెప్పబడింది. పిమ్మట 
జగత్తును తెలిసికొనుచూ, తానెవరో శాశ్వతమైన ఆనందమును పొందు 
టెట్లో జన్మ లేకుండే విధానము మొదలగు పెక్కు విషయాలు తరువాతి 
భాగమందు క్రోడీకరింపబడ్డాయి. జైమిని తత్త్వవేత్త కాడని నిరీశ్వరవాది 
యని కొందరు తలపోశారు. 'వేదాల నెటిగిన వారు పరమేశ్వరుని 
తెలిసికొందురు అను ప్రమాణములను మహర్షులు నిష్కర్షగా త్రోసిపుచ్చారు. 
'కర్మఠుడు నిరీశ్వరవాది' అనుట బుద్ధిహీనత” అన్న మాటలతో జైమిని 
హృదయాన్ని విప్పి చూపించారు. 

4. 18 జైమిని ప్రత్యక్ష మగుట 


ఇంత జరిగినా మండనమిథశుని మనశ్శంకలు తీరలేదు. కాదా మరి! 
ఇన్నాళ్ళు అవిచ్చిన్నంగా అద్వితీయంగా ఎదురు లేకుండా కర్శిష్టి శ్రేష్టునిగా 
బదికినవాడు. జైమిని ముని అడుగు జాడలలో నడచిన వాడు. ఈ నాడు 
తనకు ఎదురు దెబ్బగా తన మతాన్ని తన ఆచారాల్ని త్రోసిరాజని 
శంకరాచార్యుడు నిలబడ్డాడు. ఎట్లా ఈ సందిగ్ధ పరిస్థితిని భరించదం? 
తీవమైన మనో వ్యథతో గత్యంతరం లేక ఆ జైమిని మహర్షినే ప్రార్ధించాడు 
మండనమిథశుడు: “జగద్నురో! మిమ్ములనే నమ్మి మీ పవిత్రమార్గం పట్టీ 
ఇన్నాళ్ళు వ్యవహరించిన వాడను. ఈనాడు శంకరాచార్యుడు అలా కాదని 
'తత్వ మసి” వాక్యాన్ని సమర్ధించి నన్ను పూర్తిగా నిరుత్తరుణ్ణి చేశారు. పైగా 
ఈ శంకరుడు మిమ్ము కాదనడం లేదు సరి కదా మిమ్ము అత్యంత గౌరవంతో 
చూస్తున్నారు. నాకు ఏమీ పాలుపోవడం లేదు. తమరే నా మొజ ఆలించి 
నా సందేహ నివర్తి చేయాలి ప్రభో!”. ఆర్తితో పిలచిన మండనమిశ్రుని 
ఆవేదన తెలిసిన జైమిని మహర్షి సంతోషంగా ప్రత్యక్షమయ్యాడు మండనుని 
ముందు. జైమిని ఈ విధంగా అన్నాడు: “మండనమిశ్రా! ఈ ఆచార్యుడు 
సాక్షాత్తు ఆ పరమేశ్చ్వరుడైన శంకరుడే. సందేహము లేదు. వేద వేదాంగములు 


విజయ కాంద 111 


సమస్తం వేదాంతము, అన్ని శాస్త్రములు క్షుజ్ణంగా అవగాహన చేసికొన్న 
లోకోత్తర పురుషుడు. ఎవరికీ కొరకబడని (బహ్మసూత్రములను అరటి పండు 
ఒలిచి చేత బెట్టి నట్లు తెలియ జేస్తూ భాష్యం వ్రాసిన బ్రహ్మజ్ఞాని. ఆతడి 
కతడే సాటి. ఈయన వాక్కు నుండి వచ్చినది అంతా యథార్థము. నేను 
పలికినా వ్యాసుడు పలికినా ఇంతే. మేము ముగ్గురము ఒకటే అని తెలిసికో. 
కృతయుగంలో కపిలుడు జ్ఞానమును, త్రేతాయుగంలో దత్తాత్రేయుడు 
వేదాంతమును, కలియుగంలో శంకరుడు పరతత్త్వజ్ఞానమును ఉట 
పదేశించడానికి వెలసిన అవతారమూర్తులు. ఈ సంగతి శివపురాణంలో 
చెప్పియే యున్నారు. ఈ స్వామి ప్రబోధములను మన్నించి సంసార సాగరము 
దాటుము అని చెప్పి జైమిని అంతర్థాన మయ్యాడు. 


త 19 మందడనుడు శంకరుని స్తుతించుట 


జెమిని పలుకులతో మందనునికి తగిన ఊరట లఖించి మనస్సు 
పరిపక్వమై శంకరాచార్యుని దిక్కు మొగమై ఆచార్యులను ఈ విధంగా 
స్తోతం చేశాడు: “స్వామీ! మీ ప్రతిభ అపురూపము. నీవు ద్వంద్వాతీతుడవు. 
మీ మహిమ ఎజుగక మిమ్మెదిరించి మీతో వాదనకు దిగిన ఈ అజ్ఞుని 
క్షమించండి. నా పూర్వ జన్మ పుణ్య వశాత్తూ మీ దర్శన భాగ్యం మీతో 
సంభాషించే అవకాశం ఈ దీనునికి దొజకింది. కరుణామూర్తివి. లోకంలోని 
అజ్ఞానాంధకారాన్ని రూపు మాపుటకు అవతరించిన చిత్స్వరూపుడవు. అటు 
సాంఖ్యతత్వ కర్త కపిలుడు, న్యాయదర్శన కర్త గౌతముడు, వైశేషిక దర్శనకర్త 
కణాదుడు, యోగశాస్త్ర నిర్మాత పతంజలి వీరు అందరూ కీర్తి గడించిన 
వారే. (శ్రుతి రహస్యాలు బోధ పదక ద్వైతకూపాంధకారంలో పడి నాస్తికత్వాన్నే 
ప్రచారం చేశారు. తమ రాకతో అద్వైతమత ప్రాముఖ్యాన్ని స్థాపించి నా 
వంటి వారిని తరింపజేస్తున్నారు. పరమేశ్వరా! నేను ఇంత వరకూ అజ్ఞానంతో 
కర్మే అన్నింటికి గతి అని నమ్మి ఆలుబిడ్డలు, భోగభాగ్యములు స్థిరమని 
సమస్తశాస్తాలూ చదివి కూడా తెలివి లేని వాడనై విజ్ఞవీగితిని. మీ 


112 శ్రీ ళంకరావతార చరితము 


సాన్నిధ్యంతో నాకు జ్ఞానోదయమైంది. జననమరణములు లేనిది 
శాశ్వతానందము ఇచ్చునది మీరు ప్రసాదించిన అద్వైతతత్త్వ జ్ఞానమే. మీ 
పాదాల నాశయించ గల సేవాభాగ్యం కలిగితే ధన్యుడను. మిమ్ములను 
శరణు వేడుకొంటున్నాను. నాకుమీ పాదసన్నిధిని కొంత ఆశయ మివ్వండి. 
తమ ఆజ్ఞకు సదా బద్భుడనై ఉంటాను”. శంకరాచార్యుడు ఆదరంగా 
మండనమిథశుని దగ్గణగా చేర్చుకొన్నారు. 


420 ఉభయభారతి కథ 


నిండు సభలో నున్నపుడు ఉభయభారతి శంకరస్వామితో తన చిన్న 
నాటి వృత్తాంత మొకటి తెలియ జేసింది. మా తల్లి కడ నేనుండగా ఒకనాడు 
జడదారి ఒకడు మా ఇంటికి విచేయగా మా అమ్మ వారికి అర్హ్యపాద్యాదు 
లిచ్చి నా భవిష్యత్తు గూర్చి అడిగింది. ఇది ఏ ఇంటికి జేరుతుంది? దీని 
భవిష్యజ్జీవనం ఏ గతిలో ఉన్నదని. ఆ ముని మా అమ్మతో అన్న మాట ఇది: 
“అమ్మా! నీవు ఏమీ చింతిల వలసిన పని లేదు. దేశంలో నాస్తికత 
తాండవిస్తోంది. కర్మమార్గాన్ని పునరుద్దరించడానికి చతురాననుడు 
మండనమిథశునిగా ఉదయిస్తాడు. అతనికి పత్ని కాబోతోంది నీ కుమారిత. 
చిరకాలం దోసపంటగా ఆ కుటుంబం పేరు ప్రఖ్యాతులతో వర్ధిల్లుతుంది. 
మరి కొంత కాలానికి వేదాంతమార్గాన్ని ప్రతిష్టించడానికి పరమేశ్వరుడు 
శంకరాచార్యుడై మండనమి(శునితో వాదయుద్భం చేయగా 
మండనమిశుడు విరాగియై శంకరుని శిష్యుడవుతాడు” . ఆ మాటలు 
నేడు తత్హ్య మయ్యాయి. ఈ విశేషము విన్న అందరూ ఆశ్చర్యపడ్డారు. 


421 ఉభయభారతి శంకరుల మధ్య వాదము 


శంకరాచార్యుల నుద్దేశించి ఉభయభారతి “శంకరాచార్వా! నా భర్త 
మీతో వాదించి ఓడిపోయెను. అంత మాత్రాన తమ జయము పూర్తి కాదు. 
భార్యగా నేను వారిలో సగము భాగాన్ని కాబట్టి మీరు నాతో వాదించి నెగ్గితే 


విజయ కాంద 113 


గాని మీ జయము నిశ్చయము కాదు అని ప్రస్ఫుటంగా పలికిన మాటలు 
విన్నవారు విభాంతు అయ్యారు. “దేవీ! నీ కోరిక సమంజసము కాదు. 
స్త్రీల తోడి వాదము నిషిద్ధము. పైగా అది అపకీర్తి దాయకము” అని శంకరు 
డన్నారు. ఆ మాటను అంగీకరించకుండా ఉభయభారతి ఇలా బదులు 
పలికింది: “మహనీయా! మీకు తెలియని దేమున్నది? శాస్త్రములలో అట్టి 
నిబంధనలు లేవే! పైగా ఇది శాస్త్ర విషయికమైన చర్చ. జనకమహారాజు 
కొలువులో గార్షి యాజ్ఞవల్క్య వువార్నితో వాదించలేదా? 
బృహదారణ్యకోపనిషత్తు లోని మాట ఇది. ఆ జనకునితోనే సులభ వాదించ 
లేదా? ఇవేమియు మీకు తెలియనివి కావు. మీతో తత్త చర్చ చేసే అవకాశం 
నాకు ప్రసాదించండి స్వామీ!” అని నిర్ధారణగా ఉభయభారతి మాట్లాడడంతో 
శంకరు డింక ఏమీ అనలేకపోయాడు. ఆ విధంగా మొదలయిన వారి 
మధ్య వాదప్రసంగాలు పదునేడు దినముల వరకు సాగాయి. మధ్యమధ్య 
కర్మకాండ నిమిత్తమై కొంత కాలాన్ని వినియోగించు కొనగా. వారిరువురి 
వాదం కేవలం వాదం కోసం కాక విన్నవారికి జ్ఞానం పంచి పెట్టడానికే 
జరిగిన చర్చ. పేరుపడిన శాస్రజ్ఞులు హనుమంతుడు, ఆదిత్యుడు, శు 
కుడు దిగి వచ్చారా అనిపించింది. మండనునకు గగుర్పాటు కలిగిన దా 
వాదప్రతిభలతో. ఎన్నివిధాల యత్నించినా శంకరుని జయించడం కష్టమే 
అని గ్రహించిన ఉభయభారతికి ఒక ఉపాయము తట్టింది. బాల్యం నుండి 
బ్రహ్మచారి ఇతడు. ఇతడు కామశాస్త్రము చదివే అవకాశము లేదు. 
అందుచేత చర్చ ఆ శాస్త్రం వైపు మళ్ళించాలని నిశ్చయించింది ఆ మహాతల్లి. 


శ్న22 పరకాయప్రవేశము: శంకరుల వివరణ 

ఆ నిర్ణయం తీసికోవడమే తడవు ఉభయభారతి శంకరునిపై ఈ 
విధంగా ప్రశ్నల వర్షం కురిపించింది: “శంకరాచార్యా! ప్రీపురుషుల మధ్య 
కామకళ శుక్ల పక్ష మందెట్లుండును? కృష్ణపక్షమం దెట్లుండును? అట్టి 
కళ లెన్ని? వాని స్వరూప మేమి నీకు తెలిసిన వివరించెదవా?”. చటుక్కున 


[14 శ్రీ ళంకరావతార చరితము 


వచ్చిన ప్రశ్నలకు సమాధానము చెప్పిన ఒక చిక్కు చెప్పకున్న మరొక 
చిక్కు ఇది ఒక కుయుక్తితో చేసిన పన్నాగము. ప్రత్యుత్తర సమయంలో నీ 
అనుభవ మేమి అనే ప్రశ్నవస్తుంది. అందు వలన ఈ యిక్తికి పై యుక్తియే 
సమాధానము కాగలదని తలచాడు శంకరుడు. “దేవీ! నాకు మూడు 
మాసముల వ్యవధి కావలెను. వాద మధ్యమున ఇట్లు వ్యవధి తీసికొనుట 
సనాతన సంప్రదాయ బద్ధము కదా! ఈ గడువు గడచిన పిమ్మట మన 
వాదము తిరిగి నదచును గాక!” అని పలికారు శంకరులు. ఉభయభారతి 
అంగీకరించడంతో నాటి పరిషత్సభ వాయిదా పడింది. 


సభ ముగిసిన తరువాత శంకరులు శిష్యగణముతో కూడి నదీతీరాన 
ఉన్న ఉద్యానవనం చేరుకున్నారు. వేకువనే లేచి కాలకృత్యములు చేసికొని 
తెల్లవారగనే శంకరాచార్యుడు గగన మార్గాన పయనమై పోతున్నారు. ఒక 
అరణ్యంలో ఆ ప్రోంతాన్ని పాలించే అమరకు డనే మహారాజు వేటకు వెళ్ళి 
మరణించగా రాజు మృతదేహము చుట్టూ చేరి రాజు భార్యలు నూర్జురు 
రోదనము చేయడం చూచారు శంకరుడు. ఆ దృశ్యాన్ని తన శిష్యుడైన 
పద్మపాదునకు చూపించి “పద్మపాదా! పతి వియోగం భరించలేక ఆ రాణులు 
విలపిస్తున్నారు. నేను ఆ రాజు శరీరంలో ప్రవేశిస్తే వారి దుఃఖం పోతుంది. 
పాపమా రాజు తన పుత్రునికి యువ రాజ పట్టాభిషేకం కూడ చేయలేదు. 
నేనా రాజు శరీరంలో ప్రవేశిస్తే ఆ పని కూడా పూర్తి చేసినవాడనవుతాను. 
నేను ఆ కాంతామణులతో విహరించి ఆ కళల విశేషాల్ని తెలిసికొన వచ్చును 
గదా? నేను కేవల సాక్షీభూతుడనై వ్యవహరిస్తాను కాబట్టి నాకు ఎట్టి దోషమూ 
ఉందదు” . 


గురువు గారి మాటలను విన్న పద్మపాదుడు నిశ్చేష్టు డయ్యాడు. 
వెంటనే తేరుకొని గురువుతో ఇలా అంటాడు: “స్వామీ! మీకు చెప్పదగ్గ 
వాడను కాను. పరకాయప్రవేశము కాని దని విన్నాను. దీనికి అనేక దృష్టాంతా 
లున్నాయి. ఒకానొకపుడు మత్స్యేంద్రుదనే మహానుభావుడు తన శరీరమును 


విజయ కాంద 115 


భద్రంగా కాపాడమని తన శిష్యుడు గోరక్షకుని కడ పెట్టి మృతు డైన రాజు 
శరీరంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని వైభవంగా పాలించడం మొదలు పెట్టాడు. 
ఆతని పాలనలో మున్నెన్నడు చూడని మహావైభవం ప్రాప్తించిందా దేశానికి. 
ప్రతిభావంతులైన మంత్రులకు అనుమానం వచ్చింది. మరణించి బ్రదికిన 
రాజుకు అంతకు తమకు తెలిసిన రాజుకు శరీరంలో తక్క ఏ విధమైన 
సామ్యమూ కానరావడం లేదు. ఇదివరకు రాజు ఒక లాగున ఇప్పుడు 
వేరొక లాగున ఉన్నారు. ప్రతిభాపాటవాలతో బహుధర్మా లెజిగిన వాడి 
లాగున ధర్మపరిపాలన చేస్తున్న ఈతడు మన అసలు రాజు కాదు. ఎవరో 
సమర్దుడు రాజు శరీరంలో ప్రవేశించి ఉంటాదని నిశ్చయించుకొన్నారు 
మంత్రులు కలిసి. ఈ వార్త తెలిసిన రాణులు అతనిని ఇతోధికంగా 
సంతోషపెట్టే లాగున వర్తించడంతో, మత్స్యేంద్రుడు భోగలాలసు దైపోయాడు. 
ఇది చూచిన గోరక్షకుడు తన గురువు మహాత్ముడు ఇలా అయిపోయాడని 
చింతించి ఉపాయంతో రాజాంత:పురం చేరి మెల మెల్లగా గురువుకు 
పూర్వస్మృతి కలిగించాడు. తన శరీరాన్ని శిష్యుడు భద్రంగా దాచి ఉన్నాడు 
కాబట్టి తిరిగి మత్స్యేంద్రుడు స్వశరీరంలో చేరగలిగాడు. గురుదేవా! 
విషయానురాగం ఎంతటి వారి నైనా లొంగదీయును. జ్ఞానాన్ని నాశనం 
చేసి మూర్చుణ్జి చేయును. మీకు చెప్పదగిన వాడను కాను. కాని చెప్పకుండా 
ఉండలేకున్నాను. లోకోద్ధరణార్థం పరమ పావన మైన బహ్మచర్యవతం 
చేపట్టిన మీకు ఇదేమి వైపరీత్యము? ఈ మాటలు మీతో అనుటకు తమరు 
నాయందు చూపిన అవ్యాజమైన కరుణ, వాత్సల్యమే బలాన్నిచ్చింది. 
ధర్మసంన్థాపకా! ఆలోచించుడు” అని దీనంగా వేడుకొన్నాడు పద్మపాదుడు 
శంకరస్వామిని. 


ప్రియశిష్యుని భయం పోగొట్టడానికి శంకరులు ఇలా చెప్పారు: 
“పద్మపాదా! నీవు చెప్పిన దానిలో పొరపాటు ఇసుమంత కూడా లేదు. 
ధర్మాసక్తి కలవారు ధర్మరక్షణకే ఎప్పుడూ పాటు పడతారు. శాస్త్రములలో 


116 శ్రీ ళంకరావతార చరితము 


ఈ విషయమై విధినిషేధము లున్న మాట వాస్తవమే. ఆ నిషేధములు 
ముక్తి పొంద వలసిన వారికే వర్తిస్తాయి. ముక్తులైన వారికి ఆ నిషేధములతో 
పని లేదు. సంకల్ప రహితులకు విషయాసక్తు లుందవు. కోరికలు లేని 
మనస్సు సర్వదా పరిశుద్ధమే. సంకల్పములే లేని వారికి కోరికలు మొలకెత్తవు. 
ముక్తి నొందిన వానిని ఎవరూ ఏమీ చేయలేరు. శ్రీకృష్ణుడు అనేక వేల 
గోపకాంతలతో శృంగారలీలలు సల్పినా ఆయన సదా బ్రహ్మచారిగా 
కొనియాడబడుతున్నాడు. విధినిషేధాలకు అతీతమైన పరతత్త్వమున్నది. 
ఉపనిషత్తులలో వజయోలియోగ మనునది ఉన్నది. అది పరకాయప్రవేశము 
వంటిది. ఆ యోగము నొందినవాడు యోగభష్టుడు కాడు సరి కదా 
మహాతేజస్సుతో విరాజిల్లుతుంటాడు. పరకాయప్రవేశములోని అనుభూతులు 
ఏమియు సత్యములు కావు. అవి కేవలము లీలలు. శ్రీకృష్ణుడు 
సర్వాంతర్యామి. నంకల్పరహితుడు. నేనూ అంతే. సందేహము 
విడనాడుము. 


మరల వివరిస్తున్నాడు శంకరుడు శిష్యునికి: “వపద్మపాదా! 
అవతారపురుషుడు సర్వాతీతుడు. వర్ణాశమధర్మములు, కర్మవిధులు అన్నీ 
పరిత్యజించి పరమాత్మే తానన్న నిశ్చయంతో పరిపూర్ణుడై, మాయాతీతుడై 
శాశ్వతానందంలో తేలియుండును. కంటికి కనిపించు చరాచరజగత్తు 
సర్వమూ ఒకటిగనే కన్పట్టును. వస్తుజాలము వివిధాకృతులలో ఉన్నను, 
అవి మట్టి, ఇనుము, బంగారము వంటి వాటితో తయారయినవి. నిజానికి 
ఆ వస్తువులు మట్టి, ఇనుము, బంగారము కంటె వేరు కావు. అదే విధంగా 
ఈ లోకమంతా పరమాత్మ నుండి పుట్టినా అది పరమాత్మ కంటె వేరు 
కాదు. భాంతితో వేరుగా తోచినా, భాంతికి ముందు, భాంతి ఉన్నపుడు, 
భ్రాంతి పోయినపుడు ఈ వస్తువు ఒకటే. దానికి ఆకారం గాని, గుణం 
గాని లేదు. ఆ పరమాత్మ దేనికీ కారణం కాదు. ఆయనకు ఏదీ అక్కణ 
లేదు. ఆయన్ను ఏవీ అంటవు. కాని ఆత డన్నిటికీ ఆధారభూతుడు. ఈ 


విజయ కాంద 11/7 


పరమ రహస్యాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవర్గీతావతరణ మందు వెల్లడించి 
యున్నాడు. 


ఇంద్రియవ్యాపార మంతయు శబ్బాది విషయములపై నుండును. 
తత్త్వజ్ఞ్డునకు వీటితో సంబంధము లేక తామరాకుపై నీటిబొట్టు వలె 
ఉందును. కర్మ యందు బంధింప బడక అతడు ఆత్మలోనే క్రీడించుచుండును. 
త్రికాలములలోను చేయునది, పొందబడినది, పొంద వలసినది తత్త్పజ్ఞానికి 
ఉండదు. ఎల్లవేళలా వానికి అన్ని కర్మలలోను పరమాత్మ మసలుచుంటాడు. 

పద్మపాదా! అజ్ఞాన మున్నంతవరకు ప్రకృతి సత్యమనీ, కర్మఫలములు 
నిజమనీ తోస్తుంది. జ్ఞానము కలుగగానే అవి యెల్ల మిథ్య యనీ 
స్వప్ప్నతుల్యము లనీ తెలుస్తుంది. దీనిని నేను చేస్తున్నాను, దీన్ని నేను 
అనుభవిస్తున్నాను అనే భావన లేని వానికి ఏదియు అంటదు. తత్త్వవేత్త 
సుకృత దుష్కృ్రతములకు లోబడడు. అట్టివానికి విశ్వప్రేమ ఉందును. ఏ 
జీవిని అతడు హింసించడు. ఒకవేళ అలా చేసినా దానికి అంతర్భాగమైన 
కారణ ముంటుంది. ఇందులకు ఒక దృష్టాంతమున్నది. వినుము. త్వష్ట 
కుమారుడు విశ్వరూపుడనే వాడు ద్వాదశాదిత్యులలో ఒకదు. ఆతడు 
మహాగర్వంతో లోకాలను పీడించడం మొదలు పెట్టాడు. అది చూచి 
దేవేంద్రుడు తన వజ్రాయుధంతో అతణ్ణి చీల్చి చెండాడి ముక్కలు ముక్కలుగా 
చేసి కాకులకు (గద్దలకు ఆహారంగా పారవేశాదు. అంత చేసినా దేవేంద్రునికి 
ఏమీ కాలేదు. జనకమహారాజు అనేక యజ్ఞయాగాదులు, దానధర్మాలు 
చేసినవాడు. కాని అనునిత్యం తత్త్వజ్ఞానియె కర్మ ఫలితాలను పొందక 
పరమ నిత్యమైన మోక్షానందమే పొందాడు” అని బోధించాడు శిష్యుని 
సందేహ నివృత్తి కోసం. 


4, 23 శంకరుని పరకాయ ప్రవేశము 


గగన వీధిలో శిష్యసమేతంగా ప్రయాణించి ఒకచోట పర్వతశిఖరం 
మీదకు చేరిన తర్వాత ఒక గుహను సమీపించి దానిని మూయడానికి 


118 శ్రీ ళంకరావతార చరితము 


అనువైన జాతి పలక నొకటి సంపాదించుకొన్నారు. శంకరాచార్యుడు తన 
శరీరాన్ని ఆ గుహలో భద్రపరచి జాగరూకతతో కాపాడమని శిష్యులకు 
ఆదేశించారు. తాను తిరిగి వచ్చేవరకు ఏమరుపాటు లేకుండా ఉండమని 
చెప్పి యోగశక్తితో స్వశరీరాన్ని విడిచి అమరకమహారాజు మృతశరీరంలో 
బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించాడు. వెను వెంటనే (ప్రాణవాయువును 
ప్రవేశపెట్టి ఆపాదమస్తకము సంచరించున ట్లొనరించారు. (ప్రాణము రాగానే 
రాజు శరీరం కదలడం మొదలు పెట్టింది. కండ్లు తెరచి కూర్చొన్నాడు 
రాజు. రాజకాంతలు, పరివారము సంతోషసంభ్రమాలతో కోలాహలంగా 
అయింది. పురములోనికావార్త తెలిసి దివ్యమంగళధ్వనుల మధ్య 
వేదపారగులు స్వస్తి వచనములు చెప్పుచుండగా దివ్యవాహనంపై రాజును 
పురప్రవేశము చేయించారు మంత్రి 'సైన్యాధ్యక్ష ప్రముఖులు. 


కొలది రోజుల తరువాత అమరకవమువోరాజు మంత్రులు, 
దండనాయకులు, సేనాధిపతులు, సామంతులు, న్యాయాధీశులు, కవి 
పండిత గాయక ముఖ విద్యాధికులు, వివిధకళాప్రపూర్జులు, ఉన్న నిండు 
కొలువును ఏర్పరచి అందరికీ ఆదేశ మిచ్చాడు: “ఈ రోజు నుండి మనము 
[కొత్త దీక్షతో రాజ్యాన్ని అన్ని విధాల ఉత్తమరాజ్యంగా నదపుతుండాలి. 
రాజశాసనాన్ని ప్రజలందరూ విధిగా గౌరవించి పాటించాలి. దేశంలోనికి 
శత్రువులు చొరకుండా అప్రమత్తులమై మెలగాలి. రాజోద్యోగు లందరు 
ప్రజాసేవయే పరమావధిగా రాచకార్యములు చకృ్కబెట్టాలి. ఎవరి వృత్తులు 
వారు సవ్యంగా నిర్వర్తిస్తూ ఒకరి కొకరు ఐకమత్యము, (ప్రేమ, సద్భావము 
కలిగి కృషి చేస్తుండాలి. శాసనములను ఉల్లంఘించిన వారు, దుష్టవర్తనులు 
నిర్ణయగా శిక్షకు గురి అవుతారు. ఈ విషయాలను మదిలో నుంచు కొని 
ఎవరి విధులు వారు సక్రమంగా దృథబుద్దితో అమలు పరచాలి. ఇలా 
జరిగేలా 'ప్రధానామాత్యులు నా ప్రతినిధిగా నిర్వహిస్తారు ఇక్కడి నుంది” 


అని ఆజ్ఞాపించినాడు. 


విజయ కాంద 1109 


ఒక కొత్త శకం ఆరంభమైనట్లు రాజ్యం సుఖీక్షమై నెలకు మూడు 
వానలు పడి దేశం సస్యశ్యామలముగా అలరారుతోంది. గోవులు 
కుంభవృష్టిగా క్షీరము లిస్తున్నాయి. బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులతో 
దేవగణాన్ని తృప్తి పరుస్తున్నారు. వస్తోత్పత్తి మెండుగా ఉంది ఆహారవస్తువులు 
సమృద్ధిగా న్యాయవధ్ధతిలో వన్తువిక్రయాలు జరుగుతున్నాయి. 
ప్రధానామాత్యుడు రాజు ప్రతినిధిగా ఎంతో సమర్థనీయంగా నడపుతున్నాడు. 
రామ రాజ్యము అంటే ఇదే నన్న గాఢమైన నమ్మకం కలిగిస్తోంది. 


రాజ్య భారాన్ని మొత్తమంతా 'ప్రధానామాత్యుని పై మోపిన రాజు ఏం 
చేస్తున్నాడు? తానెందులకీ వేషం వేయవలసిందో తన్నిమిత్తవ్లై 
శృంగారకళావిశేషాలు ఆ రాణులందరి సహవాసంతో ప్రత్యక్షసాక్షిగా 
తత్సంబంధమైన శాస్తవిద్య నేర్వకపోయినా విద్యార్థిగా క్షుజ్ణంగా నేర్చుకొనే 
ధార్మిక యత్నంలో నిమగ్నుడై ఉన్నాడు. ఆ యత్న మెలాంటిది? తాను 
పూనుకొన్న అద్వైతమత న్థాపనా యజ్ఞం సంపూర్ణ సాఫల్యాన్ని చేరుకొంటే 
గాని తన అవతారలక్ష్యం సిద్ధించదు. ఆ లక్ష్యసాధనకు ఏ 'ప్రాపంచికమైన 
అవరోధవమూ కలుగకూడదు. (వియశిమ్యుదైన వద్మపాదునకు 
వివరించినట్లుగానే సాక్షీభూతభావంతో లీలా సదృశమైన ప్రవృత్తి చేపట్టినాడు. 
సాక్షాత్తు పరమాత్మకు ఏ భేదము ఉంటుంది? అన్నీ ఎటజుక లేని మనుజుల 
ఇజుకు మనములలో తప్ప? ఈ సర్వ జగత్తూ ఆయన లోనుండి వచ్చింది. 
ఆ జగత్తే ఆతడు. చరాచర జంగమ న్ధావర పదార్థ జీవ నిర్జీవ వస్తు చైతన్య 
సంభృతమైన మనకు గోచరమైనదీ, అగోచరమైనదీ అయిన యావత్తు 
విశ్వానికి అభేదమే కాని అవి వేరు వేరు కావు గదా! ఇక మన దృష్టికి 
కనిపించేదే వారి జగల్లీల. 


ఈలోగా ఒకనాడు మంత్రులందరు కలసి సమావేశమై రహస్యంగా 
ఇలా మాట్లాడుకొంటున్నారు. “చనిపోయి రాజు తిరిగి బతికి వచ్చిన పిమ్మటా 
అంతకు ముందూ ఉన్న పరిస్థితులలో హస్తి మశకాంతర భేదం కనిపిస్తోంది. 


120 శ్రీ ళంకరావతార చరితము 


ఇత: పూర్వము ఎన్ని యత్నాలు చేశాము దేశంలోని సమస్యలను 
సరిదిద్దడానికి? ఏ ఒక్కటీ కించిత్తు కూడ ఫలించ లేదు. ఇప్పుడు ఏ శమా 
లేకుండా అన్నీ చక్కగా జరిగి పోతున్నాయి మహావైభవంగా! అప్పుడు 
శత్రుబాధ లేని రోజు లేదు. ఈ నాడు దేశంలో ఏ విధమైన వివాదాలే లేవే! 
ఆనాటి ఉద్యోగులమే ఈనాడు కూడా చేస్తున్నవారము. ఈ అతి విచిత్రమైన 
మార్పుకు కారణ ముండాలి. మన రాజు చచ్చి బతికిన తర్వాత వచ్చిన 
మార్పులివి. అమరక మహారాజు యొక్క పాలన మనకు తెలిసినదే కదా! 
ఏ మానవాతీతుడో మన రాజు మృతకళేబరంలో పరకాయ విద్యతో 
ప్రవేశించి ఈ మార్పులకు కారణభూతు డై యుండవలెను”. ఏది ఏమయినా 
ప్రజాక్షేమహితమైన ఈ మార్పును మెచ్చకుండ ఉండగలమా?” 


&24 పట్టమహిషి అనుమానము 


వివేకి, బుద్ది కౌశలములు కలది పట్టపు రాణి. తానెజిగిన అమరకునికీ 
చచ్చి బ్రదికిన ఇప్పటి రాజుకీ ఏ విధమైన సామ్యం లేకపోవడం. ప్రతిభలో 
గాని, శాస్త్ర వైదుష్యంలో కాని, వచనా చాతుర్యములో గాని, నడవడిక 
సాబగులో గాని, తేజ సృంపదలో గాని నేటి రాజుకు పూర్వపు రాజుకు 
అణుమాత్రం పోలిక లేదు. పైగా ఇతడు చూడగా చూడగా ఏ మహా 
మహితాత్ముడో జగద్బాంధవు డన దగ్గ కారుణ్య నిధియో అనిపిస్తోంది. 
తన అనుమానమును ప్రధానమంత్రితో విచారించ దలచు కొన్నది ఆ 
నిపుణురాలు. పిలిపించింది. మహారాణి ఆజ్ఞ అందిన అమాత్యశేఖరుడు 
వచ్చి నమస్కరించి నిలబడి వేచియున్నాడు. మహారాణి అడుగుతోంది 
అతడిని: “అమాత్య వర్యా! దేశంలోని విశేషాలు ఏమిటి? మన రాజ్యపాలన 
గురించి ప్రజలు ఏమని తలపోస్తున్నారు?” “మహారాణీ! దేశం ఎల్లవిధాలా 
పరమశోభాయమానంగా మున్నెన్నడు జరుగని రీతిలో సుఖసంపదలకు 
ఆకరమై ఉన్నది. ఈ మధ్యనే మంత్రి మండలిలో సమీక్ష చేసినాము. ఒక 
వంక అత్యంత సమ్ముదము కలిగి ఉన్నా వేరొక వంక మమ్ములను అనుమాన 


విజయ కాంద 121 


భావము పీడిస్తున్నది. మన టేడు ఆనాడు పునర్జీవితుడైన పిదపనే ఈ 
ఆనందకరమైన మార్పులు సంభవించినవి కదా!” మహారాణి: “ఆ భావము 
మిమ్ములను ఎందుకు పీడించాలి? మార్పుల వలన మేలు కలుగుతోంది 
కదా?” 

మహామంత్రి : “ అమ్మా! మహారాజు చనిపోయి మరల జీవించిన తరుణంలో 
ఏ మహనీయుని దివ్యతేజమో రాజులో ప్రవేశించిన దని మా ఊహ. 
మహారాణి : “అగు గాక! దానికి చింతించ నేల?” 

మహామంత్రి : “మహారాణీ! మీరన్నట్లు మేలైన ఈ పరిణామం ఎప్పుడు 
మన చేయి జారి పోతుందో నన్న భీతియే మా బాధకు హేతువు” 
మహారాణి : “మీ అభిప్రాయము శ్రేయోదాయక మైనది. పరిస్థితులను 
కనిపెట్టి రాజ్య క్షేమం కోసం పాటుపడడం మీ బాధ్యత. అందుకు తాము 
సర్వ సమర్భులని మాకు విదితము. ఈ విషయములు పరమ రాజ రహస్యము 
లని మీకు నేను వేరుగా చెప్ప నక్కజ లేదు” 


మహామంత్రి : “ముమ్మాటికీ ఇది పరమ రహస్యము. మహారాణి వారి ఆజ్ఞ 
శిరోధార్యము. నేను సదా ఆ యత్నం లోనే ఉండి నా విధి నిర్వహిస్తాను”. 
పట్టపు రాణితో మాట్లాడిన తర్వాత ప్రధానామాత్యుడు సెలవు తీసికొని 
వెళ్ళాడు. వెను వెంటనే కార్యాచరణకు ఉపక్రమించాడు. అమరకుని 
దేహంలోనికి పరకాయ ప్రవేశము చేసిన మహి వ్యక్తి తిరిగి తన దేహంలోనికి 
ప్రవేశించ గల అవకాశాన్ని అరికట్టాలి. అందుకు చేయవలసినది ఆ వ్యక్తి 
యొక్క పూర్వకాయాన్ని లేకుండా చేయడమే. అందుకై ఆజ్ఞలు జారీ చేశాడు. 
“రాజ్యము లో నున్న మృతదేహాల నన్నిటినీ స్వాధీనం చేసికొని ప్రభుత్వపు 
ఖర్చుతో వాటిని దహనం చేయండి” అని సమర్థులయిన సేవక బృందాన్ని 
ఈ పనిలో పెట్టాడు. 'ఈ మీ కర్తవ్యంలో ఏ అవరోధము వచ్చినా లెక్కచేయ 
వద్దు. రహస్యముగా నున్న శవములను కనిపెట్టి వాటిని కూడా ఆలస్యం 
లేకుండా దగ్దం చేయండి” అని వారికి స్పష్టమైన నిర్దుష్టమైన ఆజ్ఞ లిచ్చాడు. 


122 శ్రీ ళంకరావతార చరితము 


జనులీ వార్తలు విని మన రాజు ఎంత దయామయుడు! అనాథ ప్రేత 
నంస్మారం చేస్తున్నాడని మురిసిపోతున్నారు జనులు అసలు రహస్యం 
ఎజుగక. 


శ, 25 శంకర శిష్యుల అన్వేషణ 


గుహలో భద్రపరచిన గురువు గారి శరీరాన్ని జాగరూకతతో 
కాపాడుతున్న శంకరాచార్యుల శిష్యులు “రావలసిన గడువు దాటిపోతోంది. 
వచ్చే జాడలు కానరావు. ఏమయింది? ఎందులకీ విలంబనము?” అని 
పరి పరి విధాల ఆవేదన పడుతున్నారు. 'మన గురుడు మనకు తిరిగి 
ప్రాప్తించునా లేదా? మహోత్తముదైన గురుసాన్నిధ్యం దొజకిన దని 
సంబరపడ్డాము. ఇప్పుడు మనకు ఏమి గతి?” “స్వామీ! మా అవస్థ చూచి 
మైనా తిరిగి వచ్చి మమ్ము కాపాడు. నీ కన్న కరుణాహృదయుడు 
ఎవరున్నారు? నీవే రక్ష. ఈ రీతిగా వేదన పడుతున్న సహశిష్యులను 
చూచి పద్మపాదుడు వారిని చూచి “మిత్రులారా! ఎందులకీ విలాపములు? 
మన గురుదేవుల ఉనికిని కనుగొని మన వంతు మన విధిని చేసే ప్రయత్నం 
చేద్దాము. హనుమంతుడు సీతాదేవి కోసం వెదకి నట్లు మన గురువును 
మనము కనుగొనే యత్నం చేద్దాము. యత్నంతో సమకూదని పనులుందవ. 
నా భావము ప్రకారము మనం గురుదేవుని ఉనికి తెలుసుకొనడానికి ఎక్కువ 
(శ్రమపడ నవసర ముందదు. అజ్ఞాతవాసంలో నున్న పాండవులను ఎలా 
తెలిసికొన గలం అన్న ప్రశ్నకు భీష్ముడు చెప్పిన రీతిగానే మనం మన 
గురుదేవుని సులువుగా తెలిసికోవచ్చు ననినా అభిప్రాయం. గురువుల 
రూపు రేఖలు కనిపించకపోయినా వారున్న ప్రదేశం వారు తేజోవైభవాలతో 
ప్రభావితం కాక మానదు. అదే మనకు కావలసిన సంకేతం” అని చెప్పి 
మిగతా శిష్యులకు ధైర్యం నూరిపోశాడు. 


అప్పుడు పద్మపాదుడు కొందరు శిష్యులను శంకరుని శరీరాన్ని 
కాపాడడానికి నియమించి, మరి కొందరు సహాధ్యాయులతో కలిసి శంకరుల 


విజయ కాంద 123 


అన్వేషణలో బయలుదేరాడు. కొండ దిగి దగ్గజ నున్న (గ్రామాలు చూస్తూ 
వెదకడం మొదలు పెట్టారు. క్రమంగా అమరక మహారాజు నగరం చేరారు. 


వేళ అతిక్రమించకుండా ఒక బ్రాహ్మణుని ఇంట అతిథులుగా వెళ్ళారు. 
ఆ గృహస్థుడు ఈ శంకర శిష్యులను చూచి “అయ్యలారా! మీరెవ్వరు? ఏ 
ఊరి నుండి వచ్చారు? మీ రాకకు కారణ మేమిటి? మీరు చూడగా 
విశిష్టవిప్రులులా ఉన్నారు” అని అడిగిన ప్రశ్నకు పద్మపాదుడు ఈ విధంగా 
సమాధాన మిచ్చాడు: “మహాత్మా! మా నివాసం కాశి. గురుధనం కోసం 
వచ్చి ఉన్నాము. ఈ దేశాన్ని పాలించే రాజు ఎవరు? ఆయన ఎట్టివాడు? 
పండితులను సన్మానించునా? ఆయన ఏయే విద్యలలో నిష్టాతుడు? ఏ 
విద్య యందు ఆయనకు అభిరుచి మెండు?” అని తిరుగు ప్రశ్నలు వేసెను. 


అందులకు సమాధానంగా ఆ ఇంటి యజమాని ఇలా అన్నాడు: 
“మహాత్ములారా! మా రాజు మంచి వాడనే అనాలి. ఆయన పేరు 
అమరకమహారాజు. సకల విద్యలలోను ఆరితేరిన వాడు. రామరాజ్యమునే 
మైమజపించు పరిపాలనము. ఇప్పుడు మా కెవరికీ ఏ కొజతా లేకుండా 
బదుకుతున్నాము”. 

“మీ రాజునకు వయస్సు ఎంత?” అని అడిగిన ప్రశ్నకు “వయస్సుచే 
పెద్దవా దైనను చూపరులకు చిన్నవాడి లాగునే కన్పట్టును” అని బదులు 
చెప్పాడు గృహస్థుడు. అప్పుడు పద్మపాదుని అనుమానము బలమై, మరల 
ఇలా అడిగాడు: “విప్రోత్తమా! మీ మాటలు కొంచెము సంశయాత్మకంగా 
ఉన్నాయి. మీ రాజు పాలన ఇదివరకు సరిగా లేదా?ముసలివాడై ఉండి 
యౌవనవంతుడిలా కనబడడ మేమిటి? దయతో నా అనుమానం నివర్తి 
చేయండి స్వామీ!” 


అందుకు గృహస్థుడు ఇలా అన్నాడు. “తేజోనిధీ! నీ అనుమానానికి 
కారణము లేకపోలేదు. మా రాజుకు వేట అన్న పిచ్చి. [కూరమృగాలను 


1124 శ్రీ ళంకరావతార చరితము 


వేటాడడం రాజధర్మమే కదా! ఒకప్పుడు వేటకు వెళ పగలంతా వేటాడి 
రాత్రి అయ్యేసరికి అలసి ఒక చెట్టుమొదట జేర్లబడి కన్ను మూసాడు. 
తెల్లవారిన తర్వాత వచ్చిన పరిజనం నిద్రలో ఉన్నా డనుకొని వేచి వేచి 
చివరకు తెలుసుకొన్నారు అది శాశ్వతనిద్ర యని. అందరూ దుఃఖంతో 
పరితపించినవారే. కడకు చితి పేర్చి కళేబరాన్ని దానిపై ఉంచారు 
దహనక్రియకు. ఇంతలో అందరూ చూస్తుండగనే ఆ దేహము కదలి లేచి 
కూర్చున్నాడు రాజు. నేనూ చూశాను ఆ దృశ్యం. పరమాద్భుతంగా మా 
రాజు పునర్జీవితుడయ్యాడు. ఈ సంగతి రాజుకు విన్నవించగా సకల 
మర్యాదలతో పురికి వచ్చి తిరిగి తన కోరిక మేరకు పట్టాభీషిక్తు డయ్యాడు. 
అప్పటి నుండి పరిపాలనా విధానమే మారిపోయింది. రాజ్యపాలనాభారం 
అంతా ప్రధానామాత్యునిపై పెట్టి రాజు అంతఃపుర రాణులతో శృంగారలీలలు 
సలుపుతూ ఉంటాడు. అందు వలన మీ వంటి వారికి రాజ దర్శనం దొరకడం 
బహుదుర్లభం. సంగీత విద్వాంసులకు మాత్రం దర్శనం సులభ మని ప్రతీతి”. 
ఈ కథను విన్న పద్మపాదాదులకు సందేహం పోయింది. రా వలసిన చోటికే 
వచ్చామని తెలిసింది. 


త26 గాయక వేషధారులు 


పద్మపాదుడు, కూడా వచ్చిన శిష్యులు, గాయకుల్లా వేషాలు వేసికొని 
వీధిన బడి (శోత్రమధురంగా పాటలు పాడుకొంటూ రాజవీధులలో వెడలడం 
చూచిన కొందరు అంతపురకాంతలు ఆ విషయం రాజు చెవిన వేసి ఆ 
గాయకులను రాజభవనంలోనికి తీసికొని వచ్చారు. సింహాసనంపై కూర్చున్న 
మహారాజు చుట్టూ రాణులు పరివేష్టించగా తారల మధ్య నున్న రాకా 
చంద్రుడిలా వెలిగిపోతున్నాడు. నవరత్నఖచిత కిరీటము ధరించి 
శ్వేతచ్చత్రము (క్రింద సుందరీమణులు వింజామరలు వీస్తుండగా 
మధురగానాలు వింటూ తన్మయుడై దివ్యకాంతులతో ప్రకాశిస్తున్నాడు. చూచీ 
చూడగనే నములై నమస్మరించారు మన కపటగాయకులు. ఉచితాసనాలపై 


విజయ కాంద 125 


కూర్చుండ బెట్టిన తరువాత గానము వినిపించుటకు అనుమతి ఇచ్చాడు 


రాజు. 


మొదటగా గురుప్రార్థ్ధన చేశాక గానం (ప్రారంభం చేశారు. ఒక 
మిథ్యాఘట్టాన్ని ఈ విధంగా సృష్టించారు. పరివారమును విడచిపోయిన 
(భమరరాజము తోడి ఎడబాటు భరించలేక చిన్న (భమరములు మొఖ 
పెట్టుకొను ఘట్టము. “ఓ భమరరాజమా! మన మధువనంలో ఉండి 
మనందరికి విందు చేస్తూ మాతో బాటు అద్భుత సుఖాన్ని పంచుకొనే 
సమయాలు గుర్హు తెచ్చుకో. నీ ఎడబాటు సహించక వెదక రాని పొదలన్నీ 
వెదకి వెదకి కడకు నిన్ను కనుగొన్నాము. మాతో ఇదివరకు పంచిన సౌఖ్యాన్ని 
మరచి ఈ క్రీకారణ్యంలో చెట్ల చిటారున నీ వాసం ఎన్నుకొన్నావు. 
మత్తెక్కించు మధువు (గోలుతూ రుంకారాలు చేస్తూ ఇక్కడ స్థిరనివాసం 
చేసికొంటివా! నీవే కారణంగా ఈ చోటుకు వచ్చావో నీకే తెలుసును. 
వచ్చిన పని ముగియలేదా? గడువు దాటు నన్న ధ్యాస లేదా! ఓ భ్రమరాగ్రణీ! 
నీ రాక కోసం నీ వారు ఎదురుతెన్నులు చూస్తున్నారని తెలిసికో. నీకు 
నిజానికి తెలియని వేమీ లేవు!”. 


గాయకులు వినిపించిన (భమరగీతం విని శంకరుడు పూర్వస్మృతి 
తెచ్చుకొన్నాడు. అంతలో సింహాసనంపై జరిగి కన్ను మూసాడు. గాన 
మాధుర్యంలో మైమరచి పడ్డాడను కొన్నారు మొదట. తర్వాత తెలిసింది 
ఇక మహారాజు లేడని. శంకరుడు ఆ శరీరాన్ని విడచిపెట్టేశాడు. 


దేశమంతా గాలించి దొరకిన శవాలనెల్లా దహనం చేసి వస్తున్నారు 
రాజ భటులు. తిరుగు యానంలో వారి కంటబడింది శంకరుని శరీరం. 
శిష్యులెంత అడ్డపడినా (ప్రయోజనము లేకపోయింది. శంకరుని శరీరాన్ని 
పటి చితి పేర్చి నిప్పు ముటించే తరుణానికి ఆకాశం నుండి దివ్య తేజస్సు 
అ 9 
ఆ శరీరంలో ప్రవేశించింది. లేచి కూర్చున్నారు గురులు! ఒక్క ఉరకలో 


126 తీ శంకరావతార చరితము 
వెళ్ళి గురువులను దింపుకొన్నారు శిష్యులు. ఆ సమయంలో శంకరాచార్యులు 
సంకట నాశన లక్ష్మీనృసింహస్తోతం చెప్పారు. 

శీ 277 గాయకులు బందీకృతులగుట 


రాజు హఠాత్తుగా ఏ హేతువు లేకుండా మృతి చెందడం చాలా 
అనుమానాలకు దారి తీసి మంత్రులు గాయకులను బంధించి తెమ్మని 
ఆనతిచ్చారు. 


ఆ బందీకృతులైన గాయకుల నిలా ప్రశ్నించాడు మంత్రి: 
మంత్రి : మీరు లోనికి పోవుటకు ఎవరి అనుమతి పొందారు? 
గాయకులు : అయ్యా! మహారాజు గారే మమ్మల్ని పిలిపించుకొన్నారు. 
మంత్రి : మీరు పాడిన పాట లేమి? 
గాయకులు : భ్రమరగీతలండి. 
మంత్రి : ఈ పాట లోని భావ మేమిటి? 
గాయకులు : మాకు తెలియదండి. మేము తెలివి గల వాళ్ళం కామండి. 
మంత్రి : మీరు నిజంగానే తెలివి లేని వారే! నిజం చెప్పంది. 
గాయకులు : ప్రభో! లోకమే నిజం కాదు. ఇంక మా మాటలు నిజమని 


ఎలా చెప్పగలం? 
మంత్రి ఏ; గాయకులారా! ఒకటి మాత్రం నిశ్చయం. పాటలు పాడి మా 
రాజు (ప్రాణాలు తీశారు. 


గాయకులు : స్వామీ! మేము పాటలు పాడినపుడు రాజుగారికి చాలా 
దూరంలో ఉన్నామే! రాజుగారి (ప్రాణాలు తీయడం ఎలా సాధ్యం? 


భటులతో గాయకులను కట్టడిలోనే ఉంచి జాగ్రత్తగా చూడమని చెప్పి 
మంత్రి నిన్సృహతో నిష్క్మమించాడు. ఇంతలో రాజభటులు వచ్చి 


విజయ కాంద 12/7 


శంకరాచార్యుడు తమకు దొరకిన మృతదేహంలో ప్రవేశించిన ఉదంతం 
భయకంపితగాత్రులై మంత్రులకు తెలిపారు. మంత్రి కూడ భయంతో తిరిగి 
గాయకుల దగ్గరకు వచ్చి క్షమించుడని ప్రార్థించాడు. పద్మపాదాదులు కడచిన 
వృత్తాంతం మిగిలిన శిష్యులు వచ్చి చెప్పగా విని ఆనందంతో పరుగు 
పరుగున గురు సన్నిధి చేరుకున్నారు. 
శీ 28 “జితాస్మి” 

శంకరాచార్యస్వామి గగనమార్షంలో మండనమిశుని గృహం 
చేరుకొన్నారు గడువు పూర్తి అయ్యెసరికి. మండనమిశుడు అత్యంత 
గౌరవంతో శంకరునికి ఎదురేగి వందనములు ఆచరించి 
షోదడషోపచారములతో పూజించి గురువులను ఉద్దేశించి “జగద్దురుదేవా! 
తమ కరుణా కటాక్షము వలన పరమేశ్వర తత్త్వం తెలిసికో గలిగాను. నా 
ఇల్లూ, వాకిలీ, నా ధనమూ, నా సర్వస్వం మీ అధీనం. తమరే నా గతి. 
వేరొందు గతి లేదు. ఈ దీనుని శాసించుడు. తమ ఆజ్ఞకు సర్వదా 
బద్దుణ్ణి” అని వేడుకొన్నాడు మండనుడు. నగరంలోని వారందరూ శంకరుడు 
వచ్చిన వార్త విని ఒకరొాకరే వచ్చి పాదాభివందనం చేసికొంటున్నారు. 


ఇంతలో ఉభయబభారతి వచ్చి “సకల విద్యలకు ఆలవాలమైన 
శ్రీభగవానుడా! సర్వభూతములకు ఆధారమైన పరబ్రహ్మస్వరూపా! 
ఆచార్యదేవా! అనుకొన్నటుల నాతో వాదించ వలదు. సర్వశాస్తములలో 
పూర్చుడవై యున్న నీతో మానవులు వాదించ నుద్యుక్తు లగుట వెళ్టితనము! 
మీ తోటి వాదము మీ కొజకు నా కొజకు కాదు గదా! భాస్మరప్రభ ముందు 
దివటీల వలె మా ప్రతిభ వెలవెలబోతుంది. మీతో అపజయమే మాకు 
ధన్యత నిస్తుంది. జితాస్న్మి!” అని పలికను. దానికి బదులుగా శంకరుడు 
ఉభయభారతితో “తల్లీ! నీవు ఆదిజుడైన బ్రహ్మ ఇల్లాలివి. విద్యలకు 
సామ్రాజ్ఞివి. నీకు తెలియనిది విశ్వంలో లేదు. నీ కరుణతోనే ఎవరైనా 
తెలివి నార్జించేది. నీవు [బహ్మలోకానికి తిరిగి వెళ్ళినా ఈ లోకంలో 


128 శ్రీ ళంకరావతార చరితము 


జ్ఞానరూపంలో ఉండాలని నా ప్రార్ధన. ” అని అడగగా ఉభయభారతి సరేనని 
వర మిచ్చి బ్రహ్మలోకానికి చేరుకొంది. 


&29 మండనమిశ్రుని సన్న్యాసాశమము 


అటు ఉభయభారతి నిజలోకానికి తిరిగి వెడలగానే మండనమిశుడు 
తన చేయవలసిన కర్మలను ముగించుకొని, నిత్యకర్మాచరణలను మనస్సులో 
విడనాడి అగ్నిని తనలో ఐక్యం చేసికొని, తనకున్న ధన భాగ్యాలను 
బ్రాహ్మణులకు, పేదలకు పంచిపెట్టివేశాడు. ఇంక తన కనే దేదీ 'ప్రాపంచికపర 
మైన వస్తువులు లేకుండా త్యజించాడు. ఒకప్పుడు తాను నిరసించిన 
సన్వ్యాసధర్మాన్ని శంకరుల కరుణతో చేపట్ట నున్నాడు. ముందుగా ఆ 
తురీయాశమ ధర్మాలను పరిశీలించు కొన్నాడు. వాటిని నిరవశేషంగా 
ఆకళించుకొని, శంకరాచార్యస్వామిని మన:పూర్వకముగా వేడుకొన్నాడు 
సన్యాసాశమము నిప్పించమని. ఆచార్యస్వామి ముందు శాస్త్రీయము గా 
శిఖా యజ్ఞోపవీతములు విసర్జించి, కాషాయాంబరధారిదై, దండ 
కముండలములు చేకొని గురుదేవునికి సాష్టాంగపణామము చేసి 
శిష్యుదయ్యాడు. ఈ పరిణామము కేవలము వాదపరీక్షలో ఏర్పరచుకొన్న 
కట్టడి ననుసరించి కాక నిష్కల్మష బుద్ధితో మనశ్ళుద్దితో కోరుకొని 
నిశ్చయించుకొన్న నిర్ణయం. ఆ క్షణంలో ఆయనకు పూర్వాశమం ఒక 
కలలా అనిపించింది. ఇన్నాళ్ళు అంధకారంలో ఉండి నేడు ఆచార్యుల 
తేజస్సులో వెలుగు లోనికి వచ్చినట్లయింది. మండనుని పూర్వపు శిష్యులు 
కూడా శంకరుని శరణు జొచ్చారు. [కొత్త ఆశమంలో మండనమిశుడు 
'సురేశ్వరాచార్యుడు అయ్యాడు. 
&380 మహావాక్యోపదేశము 


శిష్యుని తనంత వానిగా చేయాలని గురువు లనుకుంటారు. 
మోక్షమార్గమును చూపువాడు గురువు. సురేశ్వరాచార్యునితో శంకరులు 


విజయ కాంద 129 


ఈ విధంగా బోధించారు. “నాయనా! మనం నిద్రలో కలలు కంటాము. 
మెలకువ రానంతవరకు అవి నిజముగానే తోచును. మెలకువ రాగానే 
అవి అసత్యములని తెలుస్తుంది. ఈ సంసారం కూడా ఒక పెద్ద కల. తెరపై 
బొమ్మలు వస్తాయి. అవి రకరకాలుగా ఆడుతాయి. నిన్ను నవ్విన్తాయి. 
ఏదిపిన్తాయి. అంతా అయిన పిమ్మట ఏమీ ఉండదు. బొమ్మలను ఆడించే 
వాడు మనకు కనబడడు. తెరవెనుక ఉంటాడు. మొదట గాని, మధ్యలో 
గాని, చివర గాని నీకు కన్పట్టడు. 


అట్టిదే ఈ జనన మరణ క్రీడ. ఇదంతా ఉన్నది ఉన్నట్లు తెలిసికొనడమే 
తెలివికి సార్ధక్యం. ఈ చూచు చున్నద్రీ లేదు. ఈ శరీరమూ లేదు. జననమూ 
లేదు. మరణమూ లేదు. అన్ని కాలములలో ఉన్నది ఒకటే. అది సద్వస్తువు. 
అదే నీవు. దానినే ఆత్మ అంటారు. అది అంతటా నిండి ఉంటుంది. జీవుడు 
వేరు, ఆత్మ వేరు అనుకోవడం అవివేకం. అజ్ఞానంతో ఈ శరీరాన్ని “నేను” 
అని తలుస్తున్నావు. వస్త్రం చిరిగినపుడు పారవేసి క్రొత్త బట్ట కట్టుకొన్నట్లుగానే 
ఈ శరీరం నశించిన తర్వాత మరో శరీరాన్ని ఆశయిస్తావు. కనిపించే 
వన్నీ నశ్వరాలే. శరీరం కూడా కనిపించేదే కాబట్టి అది కూడ నశ్వరమే. 
“నేను చిక్కాను, బలిశాను, మగవాణ్ణి, ఆడదాన్ని ముసలివాడనయ్యాను...” 
ఇత్యాదులు అన్నీ శారీరకములే కాని, “నీకు” చెందవు. ఆత్మకు 
ఆదిమధ్యాంతములు లేవు. 'దేహమే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ, ప్రాణమే 
ఆత్మ, మనస్సే ఆత్మ, బుద్ధియే ఆత్మ.” ఈ విధంగా ఆత్మను ఎన్నిటి యందో 
ఆరోపించే మతము లున్నవి. దేహము, ఇంద్రియములు, బుద్ధి, ప్రాణము, 
మనస్సు, ఇవి జదపదార్ధములు. అందు వల్ల ఇవి వ్‌ట్పీ ఆత్మ కానేరవ. 
ఆత్మ వీటికి అన్నింటికీ అతీతముగా సాక్షీభూతముగా ఉంటుంది. ఆత్మకు 
వికారములు ఉందవు. చైతన్యముతో స్వయంప్రకాశముగా ఉంటుంది. 
అదియే “నీవు”. సర్వజగత్తుకూ ఆత్మయే కారణమై ఉన్నది. అది పరిపూర్ణము. 
పరిపూర్ణమైన వస్తువు ఒకటియే గాని రెండుగా ఉండదు. ఈ సంగతులు 


130 శ్రీ శంకరావతార చరితము 


ఉపనిషత్తులలో కలవు. తెలియని వారు వేర్వేరు విధములుగా వచిస్తారు. 
ఆ పలుకులు నమ్మిన మూలాననే నాస్తికభావనలు మొలకిత్తాయి. 
పరమాత్మకు నిర్దిష్టమైన గుణములు లేవు. అందువలననే నిర్దుణు దన్నారు. 
సురేశ్వరా! నీకు అనుమానములు మెండుగా ఉన్నవి. *సంశయాత్నా 
వినశ్యతి అన్నట్లు సంశయం గలవానికి నాశనం తప్పదు. కాబట్టి స్స్‌ 
సంశయాల నన్నిటినీ తత్‌క్షణమే విడనాడుము. తెలిసికొనే తెలివే ఆత్మ. 
ఆత్మవస్తువును నేనే అని నమ్మినవారలు అరుదు. శ్రీకృష్ణభగవానుడు తానే 
ఆత్మగా లోకానికి వెల్లడి చేశాడు. ముత్యాలహారంలో సూత్రమున్నది. 
సూత్రములో ముత్యాలు ఉందవు. సూత్రం తెగినచో ముత్యాలు వేరవుతాయి. 
జగత్తు ముత్యాల వంటిది. ఆత్మ సూత్రము. “తత్‌ - త్వం” అనే ఈ రెండు 
పదములే జీవేశ్వరులు. పదములు వేరయినా అందులో నున్న వైతన్య 
మొక్కటే! ఉపాధులకు అదిష్టానంలో ఏకత్వాన్ని చూచుకోవాలి. కుందడకూ 
మట్టికీ అధిష్టానం ఒక్కటే. అట్లుగానే “తత్‌ - త్వం” లోని వాచ్యార్దాన్ని 
విడచి లక్ష్యార్థాన్నె గ్రహించవలెను”. 

అప్పుడు సురేశ్వరునికి ఒక సందేహం పొదచూపింది: “గురుదేవా! 
బ్రహ్మపదార్థం ఉంది కాని మనకందరికీ కనిపించే ఈ జగత్తే లేదంటున్నారు. 
అది ఎట్లా? ఉన్నది తలియబడుచున్న దానిని లేదు అంటున్నారు. కనిపించని 
ఆత్మపదార్థమే ఉన్నదంటున్నారు. ఇది ఎలాగ? దయతో సెలవిస్తారా?” 


శంకరాచార్యులు ఈ విధంగా ఆ శంకకు ఉత్తర మిస్తారు: “స్పరేశ్వరా! 
భావాభావాలు, ఉనికి లేములు వ్యవహారదశ లోనివి మాత్రమే. పరమార్ధంలో 
ఇది వర్తించదు. లేనిది అనుకొన్నది తెలియబడవచ్చును. ఉన్నది 
తెలియబడాలనే నియమం లేదు. జగత్తు లేకపోయినా తోచవచ్చు చున్నది. 
ఈ తోచబడేది అంతా ఆత్మయే. “రజ్జు సర్బ భాంతి” వలె సర్పభ్రాంతికి 
కారణము త్రాదే. ఈ మాట చాలా చోట్ల విశదంగా కనిపిస్తుంది. బంగారంతో 
తయారైనది ఉంగరం. మట్టితో తయారయినది కుండ. నీటి స్వరూపమే 


విజయ కాంద 131 


మంచు గడ్డ. ఇలాంటి వస్తువులలో నీకు పూర్వరూపం కనిపిస్తుందా? కాని 
వాటికి వీటికి తేడా మృగ్యం. 


ఆ పూర్వావస్థ ప్రచ్చన్నంగానే ఉంటున్నది. “సర్వభూతేషు ఆత్మని అని 
(శ్రుతి. ఆత్మ యందు జగత్తు ఉన్నది. సర్వశరీరాలలో ఉన్న ఆత్మ ఒక్కటే! 
ఇన్ని శరీరాలలో పెక్కు ఆత్మలు లేవు. సూర్యుని ప్రతిబింబం జలాలలో 
చూచినపుడు అనేకంగా గోచరించినా సూర్యు డొక్కడే కదా! జీవులను 
ప్రకాశింప జేసేది ఆత్మ ఒక్కటే. అది బుద్ధినీ, ఆ బుద్ధి ఇంద్రియాలనూ 
ప్రకాశింపజేస్తున్నాయి. ఈ మూడింటికీ సాక్షి ఆత్మ ఒక్కటే. ఇంకొక మాట. 
ఆత్మతత్వం తెలిసికొనాలనే సంకల్పం అందరికీ కలగదు. బహు పుణ్యం 
చేసికొన్నవానికి గాని కలుగదు. 'సర్వం బ్రహ్మ' అని ప్రతి వానికి చెప్పరాదు” 
మరొక సంశయం లేవనెత్తాడు సురేశ్వరుడు: “స్వామీ! (బ్రహ్మము మారి 


జగత్తు అయిందా?” 


శంకరాచార్యుడు: “నీ వన్నట్లు అట్లనే వారు లేకపోలేదు. కాని నిజం 
వేరుగా నున్నది. పెరుగు వెను తిరిగి పాలు అవుతుందా? ఎన్నటికీ కాదు. 
ఇది సాంఖ్యుల మతం. మట్టి కుంద అయినట్టు, నూలుపోగులు 
వస్తమయినట్లు, బంగారం నగ అయినట్లు ఆత్మ జగత్తుగా అయినది. కాని 
జగత్తు వలె కన్పట్టును. కాని జగత్తుగా పరిణామం పొందలేదు. జగత్తు 
రూపంలో మిథ్య, ఆత్మరూపంలో సత్యము. (త్రాడు రూపం సత్యం. సర్పరూపం 
మిథ్య. (బ్రహ్మం ఉన్నదని, తానే ఆత్మ అని (గ్రహించడం పరోక్షజ్ఞానం. “తానే 
పరమాత్మ అనుకోవడం అపరోక్షజ్ఞానం. దీనినే పరమానందనస్థితి లేక 
స్వస్వరూపస్థితి అంటారు. జగద్భావన విడచి బ్రహ్మభావననే చేయుము 


481 దక్షిణ యాత్ర 


మండనమిశుని, ఆతని భార్య ఉభయుబారతిని ఓడించి 
మండనమిశనికి సన్వ్యాస మిప్పించిన వార్త దేశం నలుమూలలా 


132 శ్రీ ళంకరావతార చరితము 


వ్యాపించింది. శంకరాచార్యులను ఎందరెందరో కలిసి జోహారులర్పించి 
వారికి శిష్యు లయ్యారు. శంకరుల లక్ష్యసాధన ఇంతటితో పూర్తి కాలేదు. 
ఇది మొదలు మాత్రమె. అందుకు శిష్యసమేతంగా మాహిష్మతీపురం నుండి 
బయలుదేరారు దక్షిణ దిశగా. దారిలో అనేక (ప్రాంతాలు దర్శించుచూ, 
వాటి స్థలమాహాత్యాలను చెప్పుకొంటూ శాస్త్ర చర్చలతో నడుస్తూ, మధ్యమధ్య 
కనిపించిన పర్వతాలను, సెలయేళ్ళను, అరణ్యాలను చూస్తూ ఆ ప్రకృతి 
సౌందర్యాలను తిలకించుచూ మధ్య మధ్య గ్రామాలలో ఆగి ఆ జనులకు 
దర్శనము ఇస్తూ సాగిపోతోంది వారి కాలి నడక ప్రయాణము. మొదట 
తగిలినది మహారాష్ట్రము. ఎందరో మహాభక్తులూ, మహావ్యక్తులూ ప్రభవించిన 
రాష్ట్రమది. మహా యతీశ్వరుడు వచ్చాడని తెలిసి శంకరుని కలిసి వారికి 
శిష్యులయిన వారు ఎందరో! మహారాష్ట్ర మంతటా పర్యటించక ముందుకు 
వెళ్ళారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చారు. 


482 శ్రీశైలక్షేత దర్శనము 


అక్కడికి చేరుకొనే ముందు కుతూహలంతో శిష్యులు అడుగగా 
శ్రీ శ్రైలమాహాత్యము గురించి శంకరులవారు ఇట్లా సెలవిచ్చారు: “ద్వాదశ 
మహాలింగములు ప్రసిద్ది ఆక్కి యున్నవి. అందు బహుప్రఖ్యాతి గాంచిన 
త్రిలింగములలోను శ్రీశైలమందున్న దొకటి. క్షేతమందున్న దేవుడు 
శ్రీమల్లికార్డునస్వామి. 


శ్రీ భ్రమరాంబిక అమ్మవారు. ఈ క్షేత్రమహిమ వర్ణించుటకు అపూర్వమై 
వినుటకు తనివి తీరనిది. “శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే” అని 
పురాణ వాక్కు అంటే శ్రీశెలశిఖరం చూచినంత మాత్రాన జన్మరాహిత్యం 
లభిస్తుందని. మన దేశం లోని పుణ్యక్షేత్రాలలో సాధారణంగా దేవునికో 
దేవికో లేదా క్షేత్రానికో మహిమ లుంటాయి. రెండింటికి మహిమలు గలవి 
అక్కడక్కడ కలవు గాని మూడింటికి మహత్తు గల పుణ్యక్షేత్రము ఇదొక్కటే. 


విజయ కాంద 133 


ఈ క్షేత్రము ముప్పది ఆమడల పొడవు, వెడల్పు కలిగి నాలుగు 
ద్వారములున్నవి. తూర్పున ఉన్న ద్వారము త్రిపురాంతకము, దక్షిణమున 
నున్నది సిద్ధవటము, పశ్చిమాన అలంపురము, ఉత్తర దిక్కున 
ఉమామహేశ్వరము అనే ద్వారము. ఒకానొకప్పుడు ఈ క్షేత్రములో 
మూడువేల ఎనిమిది వందల నివాస మందిరములు, విశాలమైన వీధులు 
కలిగి ఉండెడి దని ఇటీవల ఆధారములతో తెలిసిన విషయము. 


క్షేత్రములోని జాళ్ళు, మట్టి, చెట్లు, దుంపలు, తీగలు, ఓషధులు, 
నీరు, గాలి మున్నగు సకల జడపదార్థములు మహామహిమ కలిగి యున్నవి. 
సిద్దులు, యోగులు మొదలగు వారు ఆకాశగమనము, స్వేచ్చాగమనము, 
అదృశ్యగమనము, భూగర్భదృశ్యము వంటి అద్భుతముల నెన్నో సాధించు 
చుంటారు. తప మాచరించుటకు బహు యోగ్యమైన తావిది. జ్యోతిర్లింగము 
నాశయించుకొన్న శక్తి ఉండవలెను కదా! అమవ్రాదశ మహాశక్తులలో 
వ్రధానవ్హాన [భమరాంబికాళక్తి ఇచటనే వెలనినది” అని ఆ 
పవిత్రక్షేతమహిమను వెల్లడించారు. 

“గృర్లుదేవా! ఈ క్షేత్రమునకు శ్రీశ్రైలమనే పేరు ఎలా వచ్చింది?” శిష్యులు 
అడిగారు. శంకరులు ఇట్లా వివరించారు: “పూర్వకాలమందు వసుమతి 
అను పేరు కల ముని కన్య పరాత్పరుని గూర్చి తపస్సు చేసి తన పేరు 
స్థిరంగా ఉండవలె నని, తన పేరుకు బదులుగా శివుడు వేంచేసి యున్న 
శైలమునకు మొదట శ్రీ చేర్చమని ప్రార్థించినది. ఇది కృతయుగము 
నాటి కథ. మరియొక గాథ - కొన్ని యుగాల క్రితం శిలాదుడనే మహర్చికి 
పర్వతు డన పుత్రుడు శ్రీదేవి అనే కుమార్తె ఉన్నారు. ఈ యిరువురూ 
ఈశ్వరుని గూర్చి తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం 
కోరుకొమ్మన్నాడు. పర్వతుడు తానొక పర్వతాకారములో నుండగా ఆ 
పర్వతంపై లింగాకారముగా పరమేశ్వరుడుండాలనీ అర్థించాడు. ఆ పర్వతం 
పేరులో ముందు “శ్రీ” చేర్చమని అర్ధించింది శ్రీదేవి. 


134 శ్రీ ళంకరావతార చరితము 


“ భూమి పుట్టినప్పుడే ఈ క్షేత్రంలో మల్లికార్జునుడు వెలసె నని భక్తుల 
విశ్వాసం. హిరణ్యకశిపుడు, శ్రీరామచంద్రుడు, పాందవులు ఈ క్షేత్రాన్ని 
దర్శించి స్వామివారిని అర్చించినట్లు పురాణగాథ. వ్యాసభగవానుడు, 
ఘంటాకర్ణ శివాచార్యుడు ఇచ్చటనే తపమాచరించినట్లు ప్రతీతి.” స్నానం 
చేసినంత మాత్రాన సర్వపాపాలు హరించి శాంతిని చేకూర్చే పాతాళగంగలో 
శిష్యులతో సహా న్నానాలాచరించి మల్లికార్జునస్వామి ఆలయంలోనికి 
ప్రవేశించారు. అప్పుడు శంకరాచార్యుడు ఈ విధంగా స్తోతం చేశారు 
స్వామిని; 

సన్ఫారంభ విజ్బంభితం శ్రుతి శిరన్భానాన్తరాధిష్టితం 

స్మప్రేమ (భమరాభిరామ మసకృత్సద్వాసనా శోభితం 

భోగీంద్రాభరణం సమస్త సుమన: పూజ్యం గుణావిష్కృతం 

సేవే శ్రీగిరి మల్లికార్జునమహాలింగం శివాలింగితమ్‌ ॥ 


భృంగీచ్చానటనోత్కట: కరి మద గ్రాహీ స్ఫురన్మాధవా 

హ్లాదో నాద యుతో మహి సిత వపు: పంచేషుణాచాదృత: 

సత్బక్ష స్సుమనో వనేషు సపున స్సాక్షాన్మదీయే మనో 

రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు: ॥ 

ఈ క్షేతంలో కొన్ని నాళ్ళు ఉన్నారు శంకరాచార్యులు. 
ఆగమశాస్తానుసారము భమరాంబికా దేవిని మహాశక్తిగా న్థాపన చేశారు. 
(ప్రతిదినము పాతాళగంగా తీరానికి పోయి గంగలో స్నానం చేసి, 
జపతపాదులు ముగించుకొని తత్తీరమందే శిష్యులకు పాఠాలు చెప్పేవారు. 
చుట్టు ప్రక్కల గల పండితులు వచ్చి అప్పుడప్పుడు శంకరుని అద్వైత మార్గాన్ని 
బోధింపజేసుకొని వెళ్ళేవారు. పాశుపతాది మతస్థులు వచ్చి అద్వైతమతాన్ని 
అంగీకరించక వాదాలకు దిగే వారు. అట్టివారితో పద్మపాదాది శిష్యులే 
ఎదుర్కొని ఓడించి పంపించే వారు. ఇలాంటి వారిలో తార్మికులు, 
సాంఖ్యులు, వీరశైవులు, వీరవైష్టవులు, నాస్తికులు, న్యాయవాదులు, 


విజయ కాంద 135 


మీమాంసాదర్శకులు, జైనులు ఉన్నారు. వారందరు తుదకు శంకరతత్త్వం 
ముందు నిలబడలేక నిర్జితులై వెడలే వారు. 


4.88 కాపాలికుల కుట్ర 


శంకరుని (ప్రతిభాపాటవాలు, తేజో వైభవాలు అనన్యసామాన్యమైన 
శాస్త్ర వైదుష్యం అపార జ్ఞానసంపద చూచిన ఇతరమతవాదు లందరూ ఆ 
ధాటికి నిలువ లేక పాదాక్రాంతు లైన వారే. కాని కొందరు వివేకహీనులు 
కూడా ఉన్నారు ఆ పరిస్థితిని సహించక అపమార్గంలో అద్వైతవ్యాప్తిని 
అద్దుకోకపోతే తమ మనుగడకే ముప్పు వస్తుందనే దురభిప్రాయంతో. 
అందులో కాపాలికులు అనబదేవారు (ప్రముఖులు. ఒక కాపాలికుని 
పంపించారు శంకరుని వద్దకు. అతడు అవధూతవేషంలో శంకరుని చేరాడు 
వారు పాతాళ గంగాతీరంలో ఒంటరిగా ఉన్న సమయం చూచి. అతి 
వినయ విధేయతలు ఉట్టిపడుతుండగా బహు నమభావంతో నిలబడి ఈ 
విధమైన వింత కోరికను వెలిబుచ్చాడు: 


“స్వామీ! పరమపావనమూర్తీ! కృపాసాగరా! తమ దర్శనం కోసం 
నేను ఎప్పటి నుండియో ఎదురు చూస్తున్నాను. నేటికి సిద్ధించింది నా 
పుణ్యఫలంగా. మీరు సర్వశాస్త్రవిద్యావిజ్ఞానస్వరూపులు. అపార కరుణా 
సముద్రులు. అహంకార మమకారాలు ఏనాడో మీచే హతమైనవి. 
సర్వజ్ఞత్వంతో లీలామానుషమైన ఈ శరీరాన్ని ధరించి లోకోపకారం 
చేస్తున్నవారు. మీ దయ ఉండాలే కాని అసాధ్యములు సాధ్యము కాకపోవు. 
నాకొక కోరిక ఉన్నది. 


అది సిద్దించడానికి మీ సహాయం తప్ప వేరు దారి లేదు. నేను 
కాలభైరవస్వామి అనుగ్రహం కోసం బహు భంగులుగా ప్రయత్నించి విఫలుడ 
నయ్యాను. ఇప్పుడు ఆ కోరిక మీ కరుణతో సిద్ధించవచ్చు. ఘోరతపస్సు 
చేయగా కాలభైరవుడు ప్రత్యక్షమై నాతో ఈ విధంగా సెలవిచ్చాడు: (ఫి 


136 శ్రీ శంకరావతార చరితము 


కోరిక సఫలం అవ్వాలంటే ఒక సార్వభౌముని శిరమును గాని, ఒక 
యతీంద్రుని శిరస్సు గాని అగ్నిలో హోమం చేయి” అని చెప్పి అంతర్జాన 
మయ్యాడు. మహాత్మా! నాకు భూమండలంలో సార్వభౌముడన దగిన వాడు 
కాన రాడయ్యె. ఇక యతీంద్రుని కొరకే నా అన్వేషణ. కాని ఏ యతి నాకు 
శిరోదానం ఇవ్వడానికి సిద్ధపడతాడు? అలా చేయడానికి తగిన విజ్ఞాన 
పరిణతి, వైరాగ్యపరిపక్వత, మహాదానసంకల్పం ఎవరికి ఉంటుంది? మీరు 
ఒకరే నాకు కనబడ్డారు ఇంద్రియములమీద, దేహం మీద పూర్తిగా వ్‌ 
విడచిన వారు. మీ ఒక్కరికే నిజంగా అవగతమయింది ఈ జగత్తు అంతా 
అసత్యమని. సత్యమైనది వేరేదో ఉన్నదని. ఆ ఆత్మజ్ఞానపరిపూర్జ్ణులైన మీరు 
నా ప్రార్థనను మన్నించి నన్ను ధన్యుణ్ణి చేయాలి. గతంలో దధీచి దేవతలకు 
తన ఎముకలను దానం చేసి అజరామరమైన కీర్తి సంపాదించాడు. అలాగే 
శివి తన తొడనో కడకు శరీరాన్నే ఇచ్చాడు దేగ ఆకలి తీర్చడానికి. మీ 
కరుణాకటాక్షం కోసం నిలబడ్డాను” ఆ కపట సన్వాాసి కోరికకు తలయూపి 
శంకరుడు ఇలా అన్నాడు: “ఓయి సిద్ధపురుషుడా! ఎప్పటి కయినా విడువ 
దగినదే ఈ శరీరం. నా తల తీసికొని నీ పని కానిమ్ము. కాని ఒకటి 
గుర్తుంచుకో. ఇది చాల రహస్యంగా కావలసిన పని. కాబట్టి ఒక 
రహస్యప్రదేశం చూసుకో. నా శిష్యు లెవరి కయినా తెలిస్తే నీ పనికి 
అంతరాయం కలుగుతుంది” అని శంకరుడు కపాలదానానికి సిద్ధపడ్డాడు. 


అనుకొన్న రహస్యప్రదేశం చేరి శంకరాచార్యుడు సుఖాసీనుడైై, గెద్దాన్ని 
కంఠం కుతుకున ఆని, రెండు చేతులూ, మోకాళ్ళనూ తాకి, నిమీలిత 
నేత్రుడై, (భూమధ్యాన్ని చూస్తూ, సంకల్ప వికల్పములు లేనివాడై 
ఇంద్రియవ్యాపారాన్ని అరికట్టి పరమాత్మను తానుగా భావిస్తూ అలా 
యోగసమాధి లోనికి వెళ్ళాడు. ఇక కాపాలికుడు తన మనోరథం పూర్తి 
కానున్నదన్న ఆనందంతో ఒడలంతా ఎముకల బూడిదను పూసుకొని, 
మత్తుగా మద్యపానం చేసి, ఒకచేత కరవాలం వేరొక చేత త్రిశూలంతో 


విజయ కాంద 13/7 


కాలభైరవ వేషధారిగా వచ్చాడా చోటికి. వస్తూనే దూరాన నుండి కనబడినదా 
కండ్లు మిరుమిట్లు గొలిపే దివ్య దృశ్యం. ఏనాడో సుకృతం చేసికొని 
ఉండాలి ఆతడు. లేకపోతే ఎలా లభ్యమవుతుంది యోగ సమాధిస్థితుడై ఉ 
న్న పరమేశ్వరుని దర్శనం! 


శీ ప్రశ పద్మపాదుని నృసింహావతరణ 


కాలకృత్యాలకు వెడలిన శిష్యులు స్నానాలు చేసి, సంధ్య నుపాసించి 
ధ్యానంలో ఉన్నారు. పద్మపాదుడు కూడా ధ్యాననిమగ్నుడై ఉండగా అతనికి 
గోచరించింది కరవాలము ధరించి జగద్దురువుల శిరమును ఖండించడానికి 
ఉద్యుక్తుడై ఉన్న కాపాలికుని దృశ్యం. వెంటనే పద్మపాదుడు తన ఇష్ట 
దైవాన్ని తలచుకొన్నాడు. తలచిన మరు క్షణమే పద్మపాదునికి నృసింహస్వామి 
రూపు వచ్చింది. కాపాలికుడు గురుదేవుడు ఉన్న రహస్య స్థలంలో అదే 
క్షణంలో ప్రత్యక్ష మయ్యాడు. అగ్నిజ్వాలలు కక్కుతున్న ముఖంతో, వాడి 
కోరలతో, చీల్చి చెండాడే కత్తుల వంటి గోళ్ళతో చింత నిప్పు వంటి నాలుకతో 
భీకర రూపం దాల్చి సింహగర్జనను మించిన గర్జనతో ఒక్క ఉరకలో 
కాపాలికుని మీదికి లంఘించినాడు పద్మపాదుడు. పృథివి దద్దరిల్లింది. 
సకలభూతములు ఛీతిల్లాయి. దేవతలు అడలి అవనికి దిగి వచ్చారు. 
హిరణ్యకళిపుని బారి నుండి ప్రహ్లాదుని కాపాడినట్లు కాపాలికుని సంహరించి 
శంకరుని రక్షించు కొన్నాడు. ఇంతలో శంకరుడు యోగసమాధి నుండి 
వెలువది జరిగినది (గ్రహించాడు. ఆకాశం విరిగి మీద పడినట్లు అట్టహాసంతో 
ప్రత్యక్ష మయిన ఆ ఉగ్ర నరసింహ స్వామిని చూచి ఇలా ప్రార్ధించాడు: 


“కల్పంతో జృంభమాణ ప్రమథ పరివృఢ ప్రౌఢ లాలాట వహ్ని 
జ్వాలాలీఢ త్రిలోకే జనిత చటచటధ్వాన ధిక్కార ధుర్య: | 

మధ్యే బ్రహ్మాండభాండోదర కుహర, మనైకాంత్య దుస్భా మననస్థాం 
ప్రాప్తస్యానో మమాయం దళయతు దురితం శ్రీనృసింహాట్టహాస: 11 


138 శ్రీ శంకరావతార చరితము 


ఉగ్రరూపాన్ని ఉపసంహరించ మని శంకరులు అర్ధించగా ఆ రూపం 
అదృశ్యమై పద్మపాదాచార్యుడు గోచరించాడు. పద్మపాదుడు ఆనంద్యాశు 
వులతో గురువు పాదాలకు అభిషేకం చేశాడు. 


4385 పద్మపాదుని కథ 


పద్మపాదుడు గురువులను రక్షించిన తెజగు చూచి అద్భుతపడిన 
శిష్యులు శ్రీన్సృసింహస్వామి పద్మపాదునకు ఎలా ప్రసన్ను డయ్యాడో 
తెలుపమని కోరగా పద్మపాదుడు వారికి ఈ కథ చెప్పాడు. “అహోబిలమనే 
పర్వతం మీద మహారణ్యముంది. ఆ అడవిలో చాల కాలం తపస్సు 
చేస్తున్నాను. అప్పుడు ఒక కిరాతుడు వచ్చి '*ఎందుకు ఇలా తపస్సు 
చేస్తున్నావని అడిగాడు నన్ను. ఈ అడవిలో ఒక విచిత్రమృగ ముంది. 
ఎప్పటి నుండో వెదకుతున్నాను. ఇప్పటి దాకా కనిపించలేదు. అందు చేతనే 
ఎప్పుడయినా కనిపించకపోదా అనే నమ్మకంతో ఇక్కడే తపస్సు చేస్తున్నాను”. 
అప్పుడు కిరాతునికి నాపై జాలి కలిగి నా కోసం ఆ అడవి అంతా వెదకి 
ఆ మృగాన్ని లతలతో బంధించి నా యెదుట నిలబెట్టాడు. నీకెలా దొజకింది 
అడిగే లోపలే నేను చూస్తున్నది సాక్షాత్తు శ్రీనరసింహస్వామినే అని తెలిసి 
సాష్టాంగవందనం చేశాను ఆ అపురూపమైన అవతారికి. అప్పుడు ఆ 
స్వామికి నమస్మరించి ఇలా అడిగాను: “పరమాత్మా! ఘోరమైన తపస్సు 
లాచరించే మహర్షులకు కూడ తమ దర్శన భాగ్యం దొరకదే! ఈ కిరాతునకు 
ఎలా వశమయ్యావో సెలవియ్యండి” అందుకు స్వామి మందహాసంతో 
“సనందనా! మునులు గాని, (బహ్మర్నులు గాని ఈ కిరాతుని వలెనా 
రూపమును నిశ్చలులై ధ్యానం చేసిన వారు లేరు. అందు చేత ఇతని 
నిర్మలచిత్తానికి మెచ్చి పట్టుబడ్డాను. ఇంక ఇతని గురించిన సంశయము 
వీడుము అని చెప్పి అంతర్జితుడయ్యారు. పరమానందభరితులైన శిష్య 
గణం ఈ కథకు ఫలశ్రుతి చెప్పమని కోరగా పద్మపాదుడు చెప్పాడు: “ఈ 
నృసింహస్వామి కథ చదివినా, విన్నా చెప్పినా, వ్రాసినా స్వామివారి 


విజయ కాంద 139 


అనుగ్రహానికి పాత్రులగుతారు. అట్టివారికి అసాధ్యమైన రోగములు, 
బ్రహ్మరాక్షస, భూతప్రేత, పిశాచ, శాకినీ, థాకిన్యాది సర్వ దుష్ట గ్రహబాధలు, 
ప్రయోగాది బాధలు తొలగి, సుపుత్ర ప్రాప్తి పొంది, కోరికలు సిద్ధించును. 
భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని బడయుదురు.” 


శంకరాచార్యులు శిష్యులతో కొన్ని దినములు శ్రీశెలములో గడపి 
పశ్చిమతీరాన గల గోకర్ణక్షేతమునకు బయలు దేరారు. 


436 గోకర్ణక్షేత్రము 


గోకర్ణం ఆకారంలో సముద్రుడు భూభాగంలోనికి చొచ్చుకు వచ్చినందు 
వలన ఈ క్షేత్రానికి ఈ నామం కలిగింది, ఆ పేరు శివుడే పెట్టాడంటారు. 
పండ్రెండు తేజోలింగములలోని దైన మహాబలేశ్వరలింగం ఇక్కడ ఉన్నది. 
ఈశ్వరుడు రావణాసురునికి ఇచ్చిన లింగములలోని భాగమే ఇది అంటారు. 
కాశీ క్షేత్రము కన్న ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమని అచ్చోట గల చిహ్నములను 
బట్టి యందురు. రావణ సంహారానంతరం శ్రీరాముడు ఈ క్షేత్రంలో కొన్ని 
నాళ్ళు ఇక్కడ ఉండి ఆత్మలింగాన్ని అర్చించినట్లు అందుచేత కొండ దరిని 
గల స్థలాన్ని 'రామతీర్థము” అని స్థలపురాణము. శ్రీశంకరాచార్యులు ఈ 
పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి అందు వేంచేసి ఉన్న పార్వతీ పరమేశ్వరులను 
స్తుతించారు. తరువాత హరిహర దివ్యక్షేత్రానికి బయలుదేరారు. 


4౩7 హరిహర క్షేత్రము 


ఈ క్షేత్రము చాల విశిష్టమైన పుణ్యస్థలం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో 
వీరశైవమని ఒక తెగ, వీరవైెష్ణవ మని మరొక తెగ - రెండు తెగల 'భక్తులు” 
పరస్పరం స్పర్థలతో ఒకరి నాకరు ద్వేషిస్తూ, దూషించుకొంటూ మితిమీరిన 
వైరాలతో చెలరేగుతూ ఉండే వారు. ఒకరి పొడ ఒకరికి కిట్టేది కాదు. 
బొట్టూ, కట్టూ వేరు వేరు. దేవుళ్ళు వేరు. ఆచారాలు వేరు. ఆగమాలు 
వేరు. పద్ధతులు వేరు. పేళ్ళు వేరు. మా దేవుడు అధికుడు, మా దేవుడే 


140 శ్రీ ళంకరావతార చరితము 


అధికుడు అని ఇరు తెగల వారూ తెగని తగని శత్రుత్వాలు పెంచి 
పోషించుకొనే వారు. ఇది చూచిన పరమాత్మ దయామయుడై శివుడు, 
విష్ణువు కలిసి ఉన్న రూపంలో ప్రత్యక్ష మయ్యాడు. ఈ విషయం వేదం 
లోనే ఉందని అజ్జప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినదీ హరిహరనాథ రూపం. 
స్వామిని దర్శించుకొని అప్పుడు శంకరాచార్యుడు దశావతారస్తోతం చేశారు. 
మొదటిగా మత్స్యావతారాన్ని తరువాత వరుసగా కూర్మావతారాన్ని, 
వరాహావతారాన్ని నరసింవావతారాన్ని వామనావతారాన్ని పరశు 
రామావతారాన్ని రామావతారాన్న్సి బలరామ కృష్ణావతారాలను, 
బుద్ధావతారము, కల్యవతారమును సోత్రము చేశారు. ఈ విధంగా 
శంకరస్వామి శివకేశవుల అభేదత్వాన్ని నిరూపించినారు. అక్కడి నుండి 
ప్రయాణము మూకాంబికా క్షేత్రమునకు. 


4,388 మూకాంబికా క్షేత్రము 


ఏ క్షేత్రాన్ని దర్శించినా శంకరాచార్యులు మొదటగా ఆ క్షేత్రం లోని 
ఆలయం ప్రవేశించి తరువాత మిగతా విషయాలను చూచుకొనే వారు. ఆ 
ఆచారాన్ని వీడకుండా మూకాంబికా క్షేతం వచ్చాక తిన్నగా ఆలయం 
లోనికి వెడలుచుండగా వారి కొక విషాద దృశ్యం కనిపించింది. 
దేవాలయానికి ఎదురుగా చచ్చిన బిడ్డను ఒడిలో ఉంచుకొని తల్లిదండ్రులు 
రోదన చేయుచున్న దృశ్య మది. శంకరులు అది చూచి జాలినొందారు. 


“వీరలను రక్షించుటకు ఎవడు సమర్థుడు కాదో వాడున్నూ ఏద్చిన 
వాడగుచున్నాడు” అన్న ఆకాశవాణి వినిపించింది గట్టిగా. ఆ పలుకులు 
విన్న శంకరుడు అవి దేవి పలుకులుగా గుర్తించారు. 


“పరమేశ్వరీ! దయామయీ! తమ దయయే ఈ లోకాన్ని పాలిస్తున్నది. 
ఆ దయయ లోకాన్ని రక్షిస్తోంది. కనుక 'కటాక్షించు' అని శంకరుడు ఆ 
దేవికి బదులుగా పలికాడు. వెంటనే ఆ బాల శిశువు బతికి లేచి 


విజయ కాంద 141 


కూర్చున్నాడు. తల్లిదండ్రుల ఆనందమునకు అవధి లేదు. ఆ దృశ్యం చూచిన 
వారందరూ చకితులై శంకరస్వామిని వేనోళ్ళ కొనియాడి నమస్కరించారు. 
సాక్షాత్తు శంకరుడే అని భావించారు. శంకరాచార్యుడు ఆలయ ప్రవేశము 
చేసి, మూకాంవబికాదేవిని స్తుతించారు. “అమ్మా! నీ మపామలు 
కొనియాడడానికి మాటలు చాలవు. నిన్ను నుతించినా, దర్శించినా, 
స్మరించినా మూగవాళ్ళు వాగ్జారలతో వెలుగొందుతున్నారు. సృష్టి స్థితి 
లయములకు కారకురాలివి. జగదంబా! బ్రమవ్మాది దేవతలు నిన్ను 
తెలిసికొనజాలరు. పరిపూర్ణంగా నిన్ను తెలిసికొన్నవారు జీవన్ముక్తులే గదా!” 
అని స్తోతం చేశారు. ఈ క్షేత్రంలో కొన్నాళులుండి తత్వప్రచారం చేస్తూ 
తరువాత బల్యగ్రహారానికి బయలుదేరారు. 


శీ, పరి బల్యగ్రహారము 


రెండు వేల (బ్రాహ్మణుల కుటుంబములు కలది బల్యగ్రహారము. 
అందున్నవారికి సత్మర్మలు చేయుటే గాని దుష్మర్మల జోలికి ఎన్నడూ పోరు. 
అకుంఠితదైవభక్తితో, శద్ధతో దీక్షతో ఎల్లపుడూ సత్మర్మాచరణల లోనే కాలం 
గడిపే వారు ఆ అగ్రహారవాసులు. యధావిధిగా ప్రతి యింట అగ్నిని 
ఆరాధించే వారే. ఎక్కడ చూచినా వేదఘోష. అట్టి పరమపవిత్రమైన ఆ 
అగ్రహారంలో మృత్యువు ప్రవేశించడానికి భయపడి చుట్టూ తిరిగి 
వెళ్ళిపోవలసిందే! ఆ విప్రులను దర్శించి శంకరులు వారికి తత్పబోధ గావించి 
వారిని సంతుష్టులను చేశారు. 


&40 శృంగగిరిలో శారదా పీఠము 


ఇంక మధ్యలో ఎక్కడా ఆగక శంకరాచార్యస్వామి తిన్నగా శృంగ గిరి 
చేరుకొన్నారు. శృంగగిరి అతి విశిష్ట మైన చరిత్ర కలది. పూర్వము 
బుశ్యశ్చంగుడు అనే మహర్షి తపస్సు చేసిన పావన భూమి అది. తుంగభద్రా 
నదీతీరాన ఉన్నది ఈ గిరి. ఇది పండితులకు తపోధనులకు నిత్యావాసము. 


142 శ్రీ ళంకరావతార చరితము 


సర్వకాల సర్వావస్థల యందు వేదఘోష వినబడుతూనే ఉంటుంది. ఈ 
'ప్రాంతమందున్న వారు యజ్ఞయాగాది [క్రతువు లాచరించిన వారు. వైదిక 
కర్మనిరతులై శాంతము, దయు, శవముము, దవుము కలిగి 
కరుణాంత:కరణలతో అతిథి అభ్యాగతులను ఆదరిస్తూంటారు. 
వితరణబుద్ధిలో కల్పతరువు, కామధేనువును మించినవారు. దేవతలు కూడ 
అచ్చోట ప్రీతిగా వసింప నెంచేవారు. శృంగగిరి వాసులు విఘ్నాలు వచ్చి 
యెజుగరు. ఇటువంటి మేటి సజ్జనులకు నివాసమైన శృంగగిరిలో 
శంకరాచార్యస్వామి ఎక్కువ కాలము గడుపుతూ ఆ పండితజనులకు 
ప్రన్ధానతయభాపష్యమును బోధిస్తూ ఉపనిషత్తుల సారాంశాన్నీ వేదాల 
సారాంశాన్ని పవిత్రులు, పాత్రులూ అయిన విద్వజ్ఞన సమాజాన్ని ఆకట్టుకొని 
అధ్యాపకు లయ్యారు. తృటికాలంలో ఆ కుశాగ్రబుద్ధులు శంకరునికి 
శిష్యులైపోయారు. 


శంకరాచార్యులకు ఆ చోట శారదాపీఠంగా నెలకొల్పాలన్న సంకల్పము 
వచ్చి అనువయిన స్థలాన్ని ఎన్నుకొన్నారు. శుభముహూర్తాన శంకుస్థాపన 
గావించి ఆగమశాస్త్రరీత్యా అన్ని ఏర్పాట్లు చేసి ప్రవీణులయిన శిల్పులతో 
మనోహరమైన మఠనిర్మాణం చేయించారు. ఇంద్రాది దేవతలు సర్వదా 
పూజించే శారదాదేవిని అందు (ప్రతిష్టించారు. వేదవిపాొతంగా 
సకలోవచారాలు శాశ్వతంగా జరిగే విధంగా అమలువరచారు. 
శ్రీసురేశ్వరాచార్యులను ఆ పీఠమునకు అధిపతిగా నియమించారు. నేటికిని 
ఆ పీఠము అద్వితీయముగా అలరారుచున్నది. చతురామ్నాయ పీఠములలో 
మిన్నగా ప్రతిభ ఆక్కి యున్నది. 


&41 తోటకాచార్యుడు 


ఆనందగిరి అనే పేరు గల ఒక (బ్రహ్మచారి శృంగగిరికి వచ్చి 
శ్రీశంకరాచార్యుల పాదపద్మములకు (మొక్కి క్రింది విధంగా ప్రార్ధించాడు: 


విజయ కాంద 143 


“మహాత్మా! ఏమియు తెలియని వాడిని. చదువుకొన్న వాడిని కాను. 
మీ శిష్యుదనై మీ సేవ చేసికోవాలని వచ్చాను. తాము ఎందరినో చదువు 
లేనివారిని జేర దీసి విద్వాంసులను చేశారని విని పేరాసతో వచ్చాను. 
నాకుమీ సేవాభాగ్యం ఇప్పించండి. మీ సేవలు చేసికుంటూ ధన్యుడి 
నగుతాను. 


అతడి వైఖరి, మాట పొందిక శ్రీశంకరులకు నచ్చి ఆ బ్రహ్మచారిని 
శిష్యునిగా తీసుకొన్నారు. 


ఆనందగిరి శాస్త్రాలు చదువక పోయినా, వేదాధ్యయనం చేయక 
పోయినా వేదాల్లో చెప్పినట్లే నడచుకొంటున్నాడు. వినయవిధేయతలతో, 
మృదు మధురమైన మితభాషణలతో చక్కగా గురుసేవ చేస్తున్నాడు. వేకువనే 
గురువులు లేవక ముందే లేచి తన కాలకృత్యములు, అనుష్థానములు 
ముగించుకొని సిద్ధంగా ఉంటాడు. గురువులకు ఆసనం అమర్చడం, 
కాలకృత్యాదులకు అన్నీ సిద్ధం చేయడం, తానే గురువులకు స్నానం 
చేయించడం, వారికి శుభమైన కాషాయవస్తం ఇవ్వడం వంటివి అతని 
దినకృత్యాలు. గురువులు విడచిన కౌపీనము, శాఠీలను ఉతికి ఆరవేసి 
భద్రపరచడం ఇవన్నీ తానే ఆనందంగా (శద్ధగా చేసే చర్యలు. తిరిగి పాఠము 
వినే వేళకు తన కార్యక్రమాలు ముగించుకొని వస్తాడు. గురువులను నీడ 
వలె వెంటాడుతూ, పరుండదినపుడు పాదములు ఒత్తుతాడు. ఈ విధంగా 
గురుసేవలో తనను తానే మరచి ఉందే వాదు. 


ఒకనాడు గురువుల కౌపీనములు, శారీలు శుభపరచుటకు 
తుంగాతీరానికి వెళ్ళాడు. పని పూర్తి కాలేదు. ఈ లోగా కూడా వచ్చిన 
సహశిష్యుడు ఆనందగిరిని తొందర చేశాడు పాఠానికి వేళ అవుతోందని. 
తన పని అయ్యే దాకా వేచి ఉండమని ఆనందగిరి కోరినా ఆ శిష్యుడు 
ఉందక విడచి వెళ్ళాడు. అక్కడ భాష్య పాఠాన్ని ఆరంభించడానికి శంకరుడు 


శే44 శ్రీ ళంకరావతార చరితము 


శిష్యులు ఆసీనులై ఉన్నారు. గురువులు ఆనందగిరి లేకపోవడం చూచి 
అతని కోసం వేచి ఉందా మని పాఠం మొదలు పెట్టలేదు. “నందగిరి 
తుంగభద్రానదికి శారీలు శుభ్రపరచడానికి వెళ్ళాడు. అతడు వచ్చుటకు 
ఆలస్య మగుతుంది” అని శిష్యులు గురువు గారిని పాఠం 'ప్రారంభించమని 
కోరారు. పద్మపాదుడు తన మాట గురువు మన్నించు నని ఎంచి “గృర్రుదేవా! 
ఆనందగిరికి ఈ పాఠములు అత్యంత అవసరమా? ఈ గోడ ఎంతో అతడంత. 
మీకు తెలియని విషయమా!” అని విన్నవించాడు. వారి అందరి అజ్ఞానము, 
అహంకారము చూచిన శంకరాచార్యునకు వారికి కనువిప్పు కలిగించాలని 
నిశ్చయించారు. వారి అపార కరుణా సంపత్తితో ఆనందగిరిని ఆ క్షణంలో 
మార్చివేశారు. అతని లోని అంధకారము మటుమాయ మయ్యింది. 
పదునాలుగు విద్యలలో ఒక్క క్షణంలో నిష్టాతు డయ్యాడు! తత్వవిచారము 
కరతలామలక మయింది. గురుదేవుని స్మరిస్తూ తొందరగా అడుగులు వేస్తూ 
ఆ(శమం చేరుకొన్నాడు. వచ్చీ రాగానే ఈ శ్లోకాలు వినిపించాడు: 


“భగవన్ను దధా మృతి జన్మ జలే, సుఖదుఃఖ రుషే పతితం వ్యధితమ్‌ 
కృపయా శరణాగత ముద్ధర మా, మనుశాధ్యుపసన్న మనన్యగతిమ్‌।!” 


“వినివర్య రతిం విషయే విషయాం, పరిముచ్య శరీర విబద్ధ మతిమ్‌ 

పరామాత్మ పదే భవనిత్వరతో జహి, మోహమయాం (భమమాత్మ మతే।॥[” 
“విసృజాన్న మయదిషుపంచసుతా, మహ మస్మి మమేతి మతిం సతతమ్‌ 
దృశిరూప మనంత మజం విగుణం, హృదయస్థ మవేహి సదాహ మితి।గ” 


“బలభేదకృతా బహుతేవ రవేర్షటికాదికృతా నభసోపి యథా 
మతి భేద కృతా తు తథా బహుతా తవ బుద్ధి దృశో వికృతస్య సదా॥” 


“దినకృత్పభయా సదృశేన సదా జనచిత్తగతం సకలం స్వచితా 
విదితం భవతావికృతేన సదాయత యేవ మతోసి సదేవ సదా॥[” 


విజయ కాంద 145 


ఈ విధంగా పలికి గురువు సన్నిధానంలో నిలబడి తనకు తెలిసిన 
తత్వ రహస్యాన్ని నివేదించాడు. అది విని నిర్విణ్ణులయిన శిష్యగణం తాము 
ఎంత తక్కువ శ్రేణిలో ఉన్నారో అర్ధం చేసి కొని గురుకరుణకు దీటు 
లేనిదని ఆనందగిరిని గౌరవాదరదృష్టితో చూశారు. తోటక వృత్తములతో 
వేద తత్వాన్ని అంత చక్కగా విశ్లేషించిన ఆనందగిరికి 'తోటకాచార్యుడు'గా 
నామకరణం చేశారు శంకరస్వామి! శ్రీ శంకరాచార్యుల శిష్యులు నలుగురు: 
పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వరాచార్యుడు, తోటకాచార్యుడు. 
ఒకరిని మించిన వారొకరు. శ్రీమవావిషమ్ణువు చతుర్భుజాలతో 
ధర్మార్ధకామమోక్షములనే నాలుగు పురుషార్థాలను ధరిస్తాడంటారు. 
శ్రీశంకరాచార్యుడు నాలుగు వేదాలను నాలుగు భుజాలుగా ధరించాడు. 
నిష్మామకర్మయోగము, ధ్యానయోగము, భక్తియోగము, జ్ఞానయోగము 
అనునవి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యము లనే నాల్గు మోక్షాలను 
ఇచ్చేవి. చతురాననునకు సనక, సనందన. సనత్ముమార, సనత్సుజాతులనే 
నలుగురు కుమారులు. శంకరులకు నాలుగు మహావాక్యాలను పాలించే 
నలుగురు శిష్యులు నాలుగు బాహువులుగా భాసిల్లారు. 

442 “నైష్మర్యసిద్ధి 

శృంగగిరిలో ఉందగా సురేశ్వరాచార్యుడు శంకరాచార్యస్వామి దగ్గణకు 
చేరి పాదాభివందనము చేసి “స్వామీ! నాకొక ఉద్దంథమును వ్రాయాలని 
కోరిక ఉన్నది. మీ ఆజ్ఞ సెలవియ్యండి” అని చెప్పాడు. శంకరుని హృదయము 
ద్రవించి తాను రచించిన సూత్రభాప్యములకు వార్తికములు వ్రాయమన్నాడు. 
దానితో సురేశ్వరాచార్యుని ఆనందానికి పట్టపగ్గములు లేవు. ఈ వార్త 
విన్న శిష్యులు ఆ నిర్ణయానికి సుముఖులుగా లేరు. సూత్రభాష్యాలకు 
వార్తికాలు వ్రాయడ మంటే మాటలా? అసలు ఆ భాష్యాలను అర్థం 
చేసికొనడమే అసాధ్యం. ఇక వార్తికాలు రచించగల సామర్థ్యము మాటలతో 
వస్తుందా? తమలో తాము చర్చించుకొని శంకరులను చేరి ఈ విధంగా 


146 శ్రీ ళంకరావతార చరితము 


విన్నవించారు: “స్వామీ! సురేశ్వరాచార్యుడు నిన్న మొన్నటి వరకు కర్మలో 
మునిగి యుండి పరమాత్మతత్వాన్ని కాదన్నవాడు. వాదసమరంలో మీచే 
విజితుడై మార్గాంతరము లేక విధిగా సన్వ్యాసస్వీకారము చేసినవాడు. పూర్వ 
వాసనలు ఊరక పోగలవా? మా అందరి అభిప్రాయము సురేశ్వరుని పాల 
బడిన అధ్యాత్మతత్వమునకు ముప్పే గాని మేలు జరగదని భావిస్తున్నాము. 
తరువాత మీ దయా” అని వినయంగా విన్నవించుకొన్నారు. శంకరులు 
ఆలోచనలో పడ్డారు. ఈలోగా హస్తామలకాచార్యుడు వచ్చి గురువులకు 
వందనము చేని ఇట్లా చెప్పాడు: “జగద్గురో! వద్మపాదుడు 
బహ్మచర్యాశమములో నుండి నేరుగా మీ దగ్గరకు వచ్చి శిష్యుడై 
వేదవేదాంగాలను క్షుణ్ణంగా ఆకళించుకొని సర్వమూ తెలిసిన వాడు. వార్తిక 
రచన అతని చేతిలో కదు సమర్థంగా జరుగగలదు. మీకు ఎజుగనిది 
లేదు. ఒకవేళ అతడు కాదనుకుంటే తోటకాచార్యుడే ఇందుకు సర్వ 
సమర్భుడు” అని విన్నవించి వెళ్ళిపోయాడు. తరువాత వచ్చిన పద్మపాదుడు 
శంకరులను కలసి వందనము చేసి, వార్తిక రచనకు హస్తామలకుని పేరు 
సూచించి అతడు వ్రాస్తే “'బంగారమునకు పరిమళం అప్బినట్లుంటుంది” 
అన్నాడు. శంకరాచార్యుడు ఆ మాట విని “పద్మపాదా! నీవన్నది నిజం. 
నీకు తెలుసును. అతడు బాహ్యప్రపంచంతో సంబంధం లేని వాడు. 
పుట్టిననాటి నుండి జడుడై యున్నప్రుడు అతని తండ్రి నా కడకు వచ్చి 
వానికి జ్ఞానభిక్ష ప్రసాదించ మని అర్ధించాడు” అనగా పద్మపాదుడు 
“గురువర్యా! అంతటిలో అతనికి అంత జ్ఞానం ఎలా లభించింది? ఆశ్చర్యంగా 
ఉంది.” అని శంకరుని ప్రశ్నించాడు. అప్పుడు శంకరాచార్య స్వామి 
హస్తామలకుని పూర్వగాథ పద్మపాదునికి ఈ విధంగా తెలియజేశారు. 


“ఒకప్పుడు యమునా నదీ తీరాన సిద్దు డొకడు పరమాత్మతత్త్వమందే 
విహరించే వాడు ఉండగా రెండేండ్ల ప్రాయము కల తన కొడుకుని తీసికొని 
ఒకామె నదీతీరానికి వచ్చింది. చంకలో నున్న బిడ్డను సిద్ధుని దగ్గణ ఉంచి 


విజయ కాంద 14/7 


బిడ్డను చూస్తుండమని సిద్దునికి చెప్పి నదిలోనికి స్నానానికి దిగింది. సిద్దునకు 
ప్రాపంచిక స్పృహ లేదు కాబట్టి ఆమె మాటలు చెవికి వినబడ్డా సిద్ధుని 
మనస్సుకు అందలేదు. తప్పటడుగులు వేసుకొంటూ పిల్లవాడు మెలమెల్లగా 
నీటి లోనికి జారి మునిగిపోయాడు. ప్రాణాలు పోయిన తరువాత నీళ్ళపై 
తేలింది పిల్లవాని శవం. తల్లి స్నానం చేసి వచ్చేలోగా జరిగిపోయిన ఘోరం 
చూసి తల్లి లబో దిబో అని ఏద్వడం మొదలు పెట్టింది. సిద్ధుని ముందు 
శవాన్ని ఉంచి ఎలాగైనా బ్రదికించమని దీనంగా వేడుకొంది. ఈ లోగా 
సిద్ధునికి తెలివి వచ్చింది. చూచి జాలి పడ్డాడు. కాని ఏమి చేయగలడు? 
చచ్చిన బిడ్డను బ్రదికించడం సాధ్యమైన పనియేనా! ఏమీ చేయలేక తల్లి 
దు:ఖం పోగొట్టుదామన్న సంకల్పంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. 
యోగశక్తితో బాలుని మృతకళేబరంలో ప్రవేశించాడు. పిల్లవానికి (ప్రాణం 
వచ్చి లేచి కూర్చున్నాడు. ఆ బాలుడే మన హస్తామలకుడు” అని చెప్పి 
మరల ఇలా అన్నారు శంకరులు: “అలాంటి వాడు హస్తామలకుడు. అతడికి 
లోకంతో పరిచయం పూర్తిగా మృగ్యమే! వార్తికాలు వ్రాయడానికి పనికి 
రాదే! పైగా మండనమిశుడు సామాన్యపండితుడు కాడే! ఇక వేరొకడు 
కానరాడయ్యెనే!” అప్పుడు శిష్యులు శంకరునితో “స్వామీ! ఇది మహా 
కార్యము. మీరు తొందర పడకండి” అని వేడుకొన్నారు. సరే నన్నారు 
గురువు. ఆ తరువాత సురేశ్వరుని కలిసికొని శంకరుడు “'సూత్రభాష్యాన్ని 
వ్రాయడం మానుకో. దానికి బదులు నీ స్వతంత్రరచనగా ప్రపంచానికి 
పనికివచ్చే ఒక ఉద్దంధాన్ని వ్రాయి” అని ఆదేశించారు. వార్తికరచనకు 
అవరోధం కలిగినా ఒక మహాగ్రంధాన్ని రచించమన్న గురుదేవుని ఆజ్ఞ 
శిరసావహించి ఆ పనికి ఉపక్రమించాడు సురేశ్వరుడు. అనతికాలంలో 
పూర్తి చేసి గురుదేవునికి చూపాడు. శంకరుడు ఆ రచనను ఆమూలాగ్రం 
పరిశీలించి మెచ్చి శిష్యులకు చూడమని ఇచ్చారు. ఆ గ్రంధం సామాన్యమైనది 
కాదని, ఆధ్యాత్మికతత్త్వాన్ని విపులీకరిస్తూ ముక్తిపథానికి యుక్తియుక్తముగా 


148 శ్రీ ళంకరావతార చరితము 


చక్కని బాట వేసిన (గ్రంధమని కొనియాదబడుచున్న ఆ (గ్రంధమే 'నైష్మర్యసిద్ధి 
అన్న సార్థక నామంతో ఈ నాటికీ యతిలోకానికి శిరోధార్యమై ఉన్నది. ఈ 
(గ్రంధం తరువాత సురేశ్వరాచార్యుడు తనకు సూత్రభాష్యాలకు వార్తికాలు 
రచించే అవకాశం దక్క నీయ లేదన్న కోపంతో *“ఎంతటివాదడైనా 
(బ్రహ్మసూత్రాలకు వార్తిక (గగ్రంధరచన చేసినచో అది నశించు గాక! అని 
శవీంచాడు. తర్వాతి కాలంలో శంకరుని ఆదేశానుసారవేు 
బృహదారణ్యకోపనిషత్తుకు, తైత్తిరీయోపనిషత్తుకు శంకరులు వ్రాసిన 
భాష్యాలకు వార్తికాలు వ్రాశాడు. 


పద్మపాదుడు సూత్రభాప్య టీకా గ్రంథాన్ని వ్రాసి శంకరాచార్యులకు 
సమర్పించాడు. మొదటి భాగానికి 'పంచపాదికి అని, రెండవ భాగానికి 
“వృత్తము అని పేరు పెట్టాడు. పంచపాదికను ఆమూలాగ్రం గురువుకు 
చదివి వినిపించాడు. ఈ భాగానికి చిరతరకీర్తి కలుగుతుందని శంకరుడు 
అను[గపాంచారు. దానితో ఆ విధంగా నురేశ్వరుని శావం 
పరిహరింపబడింది. శంకరుడు హస్తామలకాచార్యుని పిలిచి అతనిని కూడా 
అద్వైతప్రచారమునకు అనువైన (గ్రంధాలను వ్రాయమని (ప్రోత్సహించారు. 
ఒకనాడు సురేశ్వరుని పిలిచి “సురేశ్వరా! నీవు మరల ఈ లోకంలో 
“వాచస్పతి? అనే పేర జన్మించి భామతీవ్యాఖ్యానము అను పేర 
సూత్రభాష్యమునకు వార్తిక గ్రంథమును వాస్తావు. అది వేదాంతులకు చాలా 
ఆదరణీయ మవుతుంది”. 


శ 48 ఆర్యాంబ అవసానదశ 


శ్రీశంకరుని తల్లికి వృద్దాప్యం వచ్చింది. శరీరపాటవం తప్పుకొన్నది. 
నిత్యకృత్యములు స్వయంగా చేసుకోలేకపోతోంది. జ్ఞాతులు ఆమెను ఎంతో 
భక్తితో చూచుకొంటున్నారు. వేళకు తప్పకుండా స్నానం చేయించి మంచి 
బట్ట కట్టి భోజనం తినిపిస్తున్నారు. పుణ్యకథలు వినిపిస్తున్నారు. మలమూత్ర 


విజయ కాంద 1409 


విసర్జ్షనలు మంచం దగ్గరే జరుగుచున్నవి. తన స్థితి తెలిసికొని ఇక ఎక్కువ 
రోజులు జీవించ నని ఒకనాడు మనస్సులో తలచుకొంది తనయుడు 
ఇచ్చిన మాట. 'నన్ను తలచిన మరు క్షణం నీ దగ్గర ఉంటా నమ్మా! అని 
శంకరుడు చెప్పిన సంగతి. నాకు ఏ కొరతా లేకుండా అన్నీ అమరుస్తున్నారు 
నాయనా! నీ చెతులలో వెళ్ళిపోవా లన్న కోరిక తప్ప నాకే కోరికా లేదు 
ఇలా మంచం మీదనే ఉండి చీకటి పడిన తరువాత తలపోసింది. అదే 
తలపుతో ఆ రాత్రి చాలా సేపు నిద్ర పట్టక తెల్లవారు రూమున కునుకు 
పట్టింది. ఆ రాత్రి శృంగగిరి లోనున్న శంకరాచార్యునికి నిద్ర రాలేదు. కోడి 
కూసిన సమయంలో తల్లికి ఇచ్చిన మాట స్పృహకు వచ్చింది. తన తల్లికి 
అవసాన సమయం వచ్చిందని (గ్రహించాడు. ఆలస్యం చేయకూడ 
దనుకొన్నాడు. ఒక్కసారిగా యోగశక్తితో వాయుమార్గాన వచ్చి తల్లి పాదాల 
దగ్గర వాలాడు. కళ్ళు తెరచి చూడగానే కనిపించిన శంకరుని చేరదీసికొని 
ఆ మాత కౌగలించుకొన్నది. “అమ్మా! నీ కోరిక ప్రకారం నేను వచ్చాను. 
నీకు కావలసిన వన్నీ తీరుస్తాను. బెంగ వలదు” అని తల్లికి ధైర్యం చెప్పాడు 
శంకరుడు. అతని మాటలలోని ఆంతర్యం ఎరిగిన ఆర్యాంబ “నాయనా! 
ఎన్నాళ్ళకు నిన్ను చూస్తున్నాను! నిన్ను చూడా లన్నదే నా కోరిక. తండ్రీ! ఈ 
శరీరం పని చేయడం లేదు. శక్తి ఉడిగింది. లేవలేకున్నాను. ఈ కాయం 
ఎన్నాళ్ళు మన్నుత్రుంది? ఇంక విడిచి వేయాలి. నీ చేతులతో దీనిని బూడిద 
చేయి. జ్ఞానబోధ చేసి అందర్నీతరింప జేస్తున్నా వట. నాకు కూడ 
పుణ్యలోకాలకు పోవాలని ఉన్నది. ఆ భాగ్యం నీ వల్లనే చేకూరుతుంది” 


అని పలికింది ఆర్యాంబ. 


శంకరుడు సంగాన్ని వీడినా సత్యాన్ని వీడ లేదు. లోకంలోని వారందరినీ 
తల్గులుగా భావించిన శంకరుడు ఆర్వాంబను జగన్నాతగా భావించాడు. 
తన తల్లికి పునరావృత్తి రహితమైన పరమపద సిద్ధి కలిగించడం తన ధర్మం. 
అప్పుడు పరాత్పరుని గూర్చి ధ్యానం చేశారు. అపుడు పరమేశ్వరుడు 


150 శ్రీ శంకరావతార చరితము 


సపరివారుడై వచ్చాడు ఆమెను తీసికొనే సంకల్పంతో. అప్పుడు ఆర్యాంబ 
“నాయనా! వీళ్ళు మరోలా ఉన్నారు. నాకు విష్ణులోకానికి వెళ్ళాలని ఉంది” 
అని కోరుతుంది. వెంటనే శంకరుడు శ్రీకృష్ణుని మదిలో నిల్పుకొని 
ప్రార్ధించాడు ఆర్యాంబకు అప్పుడు లభించింది శ్రీ మహావిష్ణుదర్శనం. 
చతుర్భుజుడై శంఖ చక్ర గదా శార్హ ఖడ్గ ధారియై వైజయంతీమాల కంఠాన 
మెజయగా శేషతల్పుడై మహాలక్ష్మీసహితుడైన శ్రీహరి! పార్వముల నుండి 
భూదేవి, నీలాదేవి వింజామరలు వీస్తున్నారు. ఆర్యాంబ తన అభీస్టసిద్ధిగా 
వైకుంఠవాసురాలైంది. జగజ్జననికి చేసిన వాగ్గానములో మిగిలినది దహన 
సంస్కారము. “శంకరా! నీవు యతివి. నీకు కర్మ చేయ నర్చత్ర లేదు. 
కావలసిన వారము మేము ఉన్నాము కదా! విధ్యుక్తంగా మేమే ఆ కార్యం 
నిర్వహిస్తాము. నీవు తొలగు ” అని జ్ఞాతులు, బంధువులు నివారించ 
ప్రయత్నించారు. వారికి సమాధానంగా “నారాయణ స్వరూపులారా! 
సన్యసించుటకు ముందే నేను ఈమెకు వాగ్గానము చేసి యున్నాను. అది 
నా ధర్మము. పైగా ఈ జగన్మాత కోరిక కూడా. లేకున్నచో జరిగే ధర్మ 
అతిక్రమణమే నివారింపదగినది. నన్ను నమ్మి ఈ నా విధి నిర్వహణధర్మానికి 
తోడవ్వండి” అని వారందరికీ నచ్చజెప్పాడు. కాలడి లోని ఇంటి వెనుక 
దొడ్డి భాగములో చితి పేర్చి, దానిపై తల్లి భౌతిక కాయాన్ని అమర్చి, తల్లి 
కుడి భుజమును మధించాడు. అందు నుండి అగ్ని పుట్టు కొచ్చినది. 
యధావిధిగా అగ్ని సంస్కారము పూర్తి అయింది. కాలడి వాసులు మొదటిలో 
వైరుధ్యం చూపినా తరువాత నేటికీ ఈ పద్ధతినే పాటిస్తున్నారు. 


444 పద్మపాదుని తీర్థయాత్రలు 


పద్మపాదాచార్యునికి శృంగగిరిలో ఉండగా తీర్థయాత్రలు చేయాలనే 
అభిలాష కలిగింది. శ్రీశంకరాచార్యుని అనుమతి కోసం వారిని అడిగాడు. 
శంకరుడు యాత్రలో అనుసరించ వలసిన పద్ధతులు, జాగ్రతలు వివరంగా 
బోధించారు పద్మపాదునికి. ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య మధ్య గల 


విజయ కాంద 151 


పుణ్యతీర్థములలో [గ్రుంకు లిదుతూ దేవుళ్ళను, మహాత్ములనూ దర్శించు 
కొంటూ సాగుతోంది పద్మపాదుడు, కూడా వచ్చిన సహశిష్యుల ప్రయాణం. 


శ్రీకాళహస్తికి చేరుకొన్నారు. శ్రీ (సాలె పురుగు), కాళ (పాము), హస్తి 
(ఏనుగు) ఈశ్వరుని అర్చించి ముక్తిని వడసిన మహాక్షేత్ర మది. 
పంచమహాభూతములు, పంచలింగములుగా మారినవి. జలలింగము 
జంబుకేశ్వరములోను, అగ్నిలింగము అరుణాచలము లోను, ఆకాశలింగము 
చిదంబరమున, వాయులింగము శ్రీకాళహస్పిలోను, పృథివీలింగము కంచి 
లోను వెలసి యున్నవి. ఈ క్షేత్రంలో అగస్యముని తపస్సు చేయగా (బ్రహ్మ 
మెచ్చి, స్నాన పాన యోగ్య మైన సువర్ణముఖరీ నదిని ప్రసాదించి రని 
ప్రతీతి. ఆ నది నగరం ప్రక్కగా ప్రవహిస్తుంది. గర్భగుడిలోనికి గాలి చొరదు. 
మూలవిరాట్టుకు పైభాగమున ఒక జ్యోతి వెలిగించబడి ఉంటుంది. అది 
సదా కదలుతోనే ఉంటుంది. అది వాయులింగ మనుటకు చిహ్నము. 
అచ్చట ఈశ్వరునికి, జ్ఞానప్రసూనాంబకు (మొక్కి కాంచీ క్షేత దర్శనానికి 
బయలుదేరారు. పృథివీలింగము వెలసిన పుణ్యక్షేత్రము కంచి. ఇందున్న 
ఈశ్వరుని ఆమ్రాధీశ్వరుడని, ఏకాంబరేశ్వరుడని పిలుస్తారు. మామిడి చెట్టు 
క్రింద వెలసిన లింగం కావున ఆమ్రాధీశ్వరుడను పేరు వచ్చింది. ఆ చెట్టు 
నీడనే పార్వతీదేవి తపస్సు చేసిందట. అమ్మవారిని కామాక్షి అంటారు. ఈ 
చోట నూట ఎనిమిది శివక్షేత్రములు, పదునెనిమిది విష్ణుక్షేతములు కలవట. 
కామాక్షి అమ్మవారికి మూడు కన్నులుండుటచే త్రినేత్రిణి అని పిలుస్తారు. 
మధ్య కన్ను అగ్ని మిగిలిన రెండు కళ్ళూ సూర్యచంద్రులు. 

కంచి నుండి బయలుదేరి పుండరీకక్షేత్రము వెళ్ళారు. శివుడు 
నాట్యమాడుతున్నప్రుడు జటా జూటము విరగగా అందుండి గంగ హద్దు 
మీరి క్రింద పడిం దని దానిని శివగంగి అంటారు. పద్మపాదుడు ఆ 
పవిత్రమైన శివగంగలో స్నానం చేసి నటరాజస్వామిని దర్శించుకొన్నాడు. 
తరువాతి క్షేత్రము కావేరీ తీరమున గల శ్రీరంగము. శ్రీరంగనాథస్వామిని 


152 శ్రీ శంకరావతార చరితము 


దర్శించుకొని వెళ్ళుతుందగా దారిలో వారికి పద్మపాదుని మేనమామ ఉన్న 
ఊరు తగిలింది. పద్మపాదుడు వస్తున్నాడని మేనమామ బంధుమిత్రులతో 
సహా అమితానందభరితుడై చూడవచ్చిను. చాల కాల మయింది పద్మపాదుని 
చూచి వారు చాలా సంతోషంతో “యతి వర్యా! మిమ్ములను ఇంతకాలానికి 
చూడగలిగాము. మీరు సన్వ్యాసము స్వీకరించారని మాకు తెలిసింది. మీ 
ఆశమమే గొప్పది. మీరు సదా విరాగులై దైవచింతనతో ఇహదు:ఖాలకు 
దూరంగా స్వేచ్చగా ఉంటారు. మేము ఆలుబిడ్డల పోషణతో ఈ 
జంరూూటంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాము. మా పాపముల నుండి 
కాపాడి మాకు జ్ఞానము ప్రసాదించ గల దిట్టలు మీరు. మమ్ము కరుణించండి. 
మాకు జ్ఞానం ప్రసాదించండి” అని వేడుకొన్నారు. 


4&4ర్‌ టీకాగంధము 


మేనమామ పద్మపాదుని తన ఇంటికి భిక్ష ఇవ్వడానికి తీసికొని వెళ్ళాడు. 
శిష్యులతో సహా భిక్ష ముగించుకొన్న తర్వాత మేనమామ పద్మపాదుని వద్ద 
నున్న గ్రంథాన్ని చూచి అది యేమి గ్రంథమని అడిగాడు. పద్మపాదుని 
మేనమామ మహావిద్వాంసుడు. కర్మిష్టి మీమాంసామతస్థుడు. ఆ పుస్తకాన్ని 
చూడగానే అది చాలా ప్రభావవంతమైన అద్వైత తత్త్వ ప్రతిపాదక మని 
(గ్రహించాడు. అది శ్రీశంకరాచార్యులు వ్రాసిన భాష్యమునకు పద్మపాదుడు 
వ్రాసిన టీకాగంథము. మేనమామకు అప్పుడు ఒక దుర్చుద్ధి పుట్టినది. ఈ 
(గ్రంథము వ్యాప్తి చెందితే తమ మతానికి తీరని దెబ్బ తగులుతుంది. దీనిని 
వెలుగు లోనికి రానీయకుండా అంతం చేయాలి. లేని సంతోషము 
ఉత్సాహము తెచ్చుకొని తానా (గ్రంథం చదవాలని ఆసక్తిగా ఉందని తనకు 
ఇవ్వమని అడిగాడు మేనమామ. సరే నని సేతుయాత్ర ముగించుకొని 
వచ్చేవరకు భద్రంగా కాపాడమనీ మరీ మరీ మేనమామను హెచ్చరించి 
వెళ్ళాడు పద్మపాదుడు. పద్మపాదుడు అక్కడినుండి సేతుక్షేత్రం దర్శించడానికి 
బయలుదేరాడు. లంకాపట్టణాన్ని ముట్టడించి రావణ సంహార నిమిత్తమై 


విజయ కాంద 153 


శ్రీరామచంద్రుడు వారిధిపై వారధి నిర్మించిన పుణ్యభూమి అది. సేతు 
నిర్మాణం అయ్యాక వానరసేనతో లంకపై దండెత్తి వెళ్ళిన స్ధల మది. అచ్చట 
రామలింగేశ్వరాలయము, దర్భశయనం చూదవలసినవి. సముద్రాన్ని ఎట్లు 
దాటాలని ఆలోచన చేసిన చోటది. శ్రీరాముడు దర్భలపై శయనించిన 
చోటు. తిరిగి వెనుకకు ప్రయాణ మయ్యాడు పద్మపాదుడు శిష్యులతో 
కూడి. తన మేనమామ ఊరు చేరుకొన్నాడు. అనుకొన్న కుట్ర ప్రకారం ఆ 
(గ్రంథాన్ని దగ్దం చేసేశాడు. అనుమానం రాకుండా ఆ (గ్రంథం ఉంచిన 
ఇల్లును కూడా (గ్రంథంతోబాటు దగ్ధం చేశాడు. ఎంతో (శ్రమపడి వ్రాసిన 
గ్రంథమది. దానికి చింతించడం గతజలసేతుబంధనం కదా మరల 
వ్రాయవచ్చు ననుకొన్నాడు. కపట భావాలతో (గ్రంథం కాలిపోయినందుకు 
విచారం నటిస్తున్న మేనమామతో ఇలా అన్నాడు: “నారాయణా! చింతించకు. 
నీవేమి చేయగలవు? దైవవిధి అలా ఉంది. మరల వ్రాసుకొందునులే” అని 
ఊరుకో బెట్టాడు. మళ్ళీ గ్రంథాన్ని యధా తథంగా వ్రాయడం మొదలు 
పెట్టాడు. అది చూచిన మేనమామ అచ్చెరువంది మరింత క్రూరంగా 
ఆలోచించాడు. ఇంటికి భిక్షకు పిలిచి మందులు కలిపిన భోజనం పెట్టాడు. 
ఆ భిక్ష తర్వాత పద్మపాదుని మేధ దెబ్బ తిన్నది. (గ్రంథరచన ఆగిపోయింది. 


446 పద్మపాదుడు గురువు కడకు రాక 


శ్రీశంకరాచార్యుడు కేరళదేశములో ఉన్నాదని తెలిసిన పద్మపాదుడు 
హుటాహుటిని వారి కదకు శిష్యసమేతంగా చేరాడు. శంకరాచార్యుడు 
కూడ తన ప్రియశిష్యుని రాకకు ఎదురు చూస్తున్న వారు పద్మపాదుని 
చూడగానే ఆనందపడ్డారు. యాత్రావిశేషాలు గురువు గారికి విన్నవించాడు: 
“గురుదేవా! వివిధవ్లాన వుణ్యతీర్థాలలో స్నానమాడి, ఆయా 
పవిత్రక్షేతములలోని దేవతామూర్తులను దర్శించి పులకితుడ నైనాను. మీ 
కరుణాకటాక్షములే నన్ను ఈ యాత్రలను ఎంతో సఫలీకృతం చేశాయి. 
ఎందరో ద్వైతవాదులతోను, వైష్ణవ శైవ తీవ మతస్థులతోను తలపద వలసిన 


154 శ్రీ శంకరావతార చరితము 


సమయాలలో మీ శుభాశీస్సులే నన్ను సరియైన దారిలో నడిపించాయి. 
నాపై మీకు గల అపారదయతో నాకు ముమ్మారు సూత్రభాష్యం పాఠం 
చెప్పారు. ఆ భాప్యపాఠాలే నాకు పరమతవాదుల తోడి చర్చా యుద్దాలలో 
శార్ణకోదండము వలె ఉపయుక్తమైంది. కాణాదులతోను, వైశేషిక 
దార్శనికులతోను బాహాబాహీ పోరు తటన్టించింది. కాపిలులతో 
కలియబదవలసి వచ్చింది. ఇక సాంఖ్యులు ప్రశ్నపరంపరలు కురిపించారు. 
ఆ విధమైన చతుర్ముఖబంధనం నిర్మించినా, మీ కరుణతో ప్రస్థానత్రయమనే 
వజ్రాయుధంతో నిర్భయంగా పోరు సలిపి జయశణ్రీని చేపట్టితిని. అది 
యంతయు మీ సేవా ఫలము. మీ దివ్యానుగ్రహము. ఈ విజయ పరంపర 
అంతయు మీదే. ఇదే మీకు వినముడనై మీకు పాదాక్రాంతుడనై 
అర్పిస్తున్నాను” అని విన్నవించాడు పద్మపాదుడు. మరల మాట్లాడుతూ 
“దారిలో నా మేనమామ ఊరు చేరినపుడు వానితోను, ఆ పురవాసులతోను 
సంభాషించాను. మా మేనమామ కర్మమార్ద గామి. ప్రసిద్ధుడైన ప్రభాకరుని 
శిష్యుడు. అతనిని కూడ ఒప్పించి అద్వైతమతస్సుణ్ణి చేశాననిపించింది. 
దురదృష్ట వశమున నేను తమ దయతో వ్రాసిన టీకాగంథము వాని ఇంటితో 
బాటు దగ్ధమైపోయింది. తరువాత అతని వైఖరి మాటలను బట్టి నాకు 
అనుమానము కలిగింది. (గ్రంథం దగ్ధం అవ్వడం అతడు కావాలని చేసిన 
దుశ్చర్యయే అని తట్టింది. తరువాత ఆతడు నాకు ఇచ్చిన భిక్ష తీసికొనిన 
వెంటనే నాకు జడత్వము కలిగి రచనకు భంగ మేర్చడింది. నా లోప 
మేమైనా చేసిన పాపమో దీనికి హేతువు కావచ్చు. అవతారమూర్తీ! శరణు!” 
అని గురువులకు జరిగిన ఉదంతాన్ని నివేదించాడు. 


శ్రీపద్మపాదాచార్యులు చెప్పినది విన్న శ్రీశంకరస్వామి అతనితో ఈ 
విధంగా పలికారు: “పద్మపాదా! దైవవిధి దాట నెవ్వరి తరము?అందు 
వలననే కర్మలు జాగ్రత్తతో ఆచరించమన్నారు. వానియం దెట్టి లోపమున్నను 
తత్భలితము అనుభవించక తప్పదు. ఇదంతయు మనస్సులో నిడుకొనియే 


విజయ కాంద 155 


సురేశ్వరుని అందుకు నియమించితిని. ఎవరి కర్మ ఎవరి కెజుక? 
బుద్ధిమంతుడు కడచిన కష్టపరిస్థితికి వగవడు. నీవు దిగులు పడకు. 
ఇదివరలో నాకు ఐదు పాదాలు చదివి వినిపించావు. జ్ఞాపకమున్నది. నేను 
చెబుతా వ్రాసుకో!” అని స్వామి అద్భుత మేధాశక్తితో ఉన్నది ఉన్నట్లుగా 
ఒక్క అక్షరం విడువకుండా టీకాగంథము లోని పంచపాదుకలను తిరిగి 


వ్రాయించారు. 
4.47 కేరళ రాజు 


శంకరుడు పూర్వాశమంలో పిన్న వయస్సులో ఉండగా కేరళదేశపు 
రాజు న్వామిని దర్శించుటకు వచ్చాడు. ఆ తరుణంలో శంకరునికి రాజు 
తాను వ్రాసిన మూడు నాటకములను చదివి వినిపించాడు. ఈ విషయం 
మనం మొదట్లో ముచ్చటించుకొన్నదే. రాజు రచించిన నాటకాలు 
శంకరునకు నచ్చాయి. ఆ నాటకాలు కారణాంతరముల వల్ల దగ్ధమై 
పోయాయి. శ్రీ పద్మపాదుని దగ్ధమైపోయిన (గ్రంథాన్ని స్వామి తిరిగి తన 
జ్ఞాపకశక్తితో వ్రాయించారన్న వార్త విని కేరళ రాజు కూడ ఆశతో స్వామిని 
దర్శించాడు. రాజశేఖరుడు వందనములు అర్పించి నిలబడి యుందెను. 
శంకరుడు కుశలప్రశ్నలు తర్వాత “నీ నాటకములు బాగా ప్రచారములో 
ఉన్నవా? అని రాజును అడిగారు. రాజశేఖరుడు ఖీన్నుడై అంజలి ఘటించి, 
“స్వామీ! దైవవిధి అటులున్నది కాబోలు. అగ్నిలో బడి నా నాటకములు 
కాలిపోయాయి. తమ అనుగ్రహం ఉంటే తిరిగి అవి దక్కునేమో!” అని 
ప్రార్థించాడు. 


ఒకసారి ఎన్ని ఏండ్ల పూర్వమో విన్న ఆ రాజు రచించిన మూడు 
నాటకాలను తన అపూర్వమైన జ్ఞాపకబలంతో జ్ఞప్తికి తెచ్చుకొని రాజుతో 
తిరిగి వ్రాయించారు. అచ్చెరువుతో శంకరులకు వందనములు అర్పించి 
“తమ దాసుజణ్సి నన్ను శాసించండి అని వేడుకొన్నాడు రాజశేఖరుడు. 
జనానురంజకంగా ధర్మపాలన చేయమని రాజుకు చెప్పారు యతీంద్రులు. 


156 శ్రీ శంకరావతార చరితము 


448 మధ్యార్దునేశ్వరము 


శ్రీ ఆచార్యస్వామి కేరళదేశములో ఉన్నారు. దక్షిణదేశమందున్న 
కార్యక్రమం వెనుకబడి యున్నది. ఎంతో మంది శిష్యులు చేరుకున్నారు. 
పద్మపాదుడు హస్తామలకుడు, తోటకాచార్యుడు కాక శాస్త్రనిష్టాతులైన 
వారెందరో శిష్యులయ్యారు. వారిలో చిద్విలాసుడు, బుద్దివృద్ధుడు, 
భానుమరీచి, విరించిపాదుడు, విష్ణుగుప్తుడు, శుద్ధకీర్తుడు, శుద్దానందుడు, 
నమిత్రానుడు మున్నగు వారున్నారు. సుధన్వమహారాజు పరివారం 
వెంటబెట్టుకొని యున్నాడు. రావేశ్వరయాతకై బయులువెదడలి 
మార్గమధ్యమందున్న మధ్యాక్షరమనే శివక్షేత్రము చేరుకున్నారు. ఈ క్షేత్రము 
మహామహిమతో గొప్ప పుణ్యస్థలమై విరాజిల్లుతోంది. అచ్చోట గల స్వామి 
వారిని దర్శించిన మాత్రాన సమస్తవిద్యలు లభించును. సమస్త పాపములు 
హరించును. అన్ని కోరికలు నెరవేరును. అట్టి మహేశ్వరుని శ్రీశంకరులు 
దర్శించుకొన్నారు. అక్కడి భక్తులందరూ ద్వైతమతావలంబులు. ద్వైతమే 
సరియైన తత్త్సమని గట్టిగా నమ్మిన వారు. అద్వైతమతవ్యాప్తి వారికి 
సుతరామూ కిట్టదు. అందుచే మంచి పట్టుదలతో ఉన్నారు ఈ శంకరుని 
వాదాన్ని పూర్తిగా త్రోసిపుచ్చి తమ భావాన్నే స్థిరంగా నిలబెట్టాలన్న గట్టి 
పట్టుదలతో ఉన్నారు అక్కడి పండితులు. శ్రీశంకరాచార్యస్వామి రాగానే 
వారితో తీవ్రమైన వాదాలకు దిగారు. శ్రీశంకరాచార్యస్వామి ఆ వాద 
ప్రక్రియను [క్రమబద్ధం చేసి [క్రమంగా వారి సందేహాలకు అన్నిటికి తగిన 
సమాధానాలు ఇచ్చి, వారు లేవదీసిన అభ్యంతరాలను తోసిపుచ్చి, 
సప్రమాణంగా, సహేతుకంగా, నిర్వంద్వంగా అద్వైత తత్త్వ పరమార్దాన్ని 
నచ్చ జెప్పారు. దానితో సరిపుచ్చక ప్రత్యక్ష ప్రమాణము కన్న మిన్న లేదన్న 
భావంతో స్థానిక దేవతామూర్తి దిక్కు మొగమై, ఇలా అర్థించారు: 

“పరమేశ్వరా! జ్ఞానస్వరూపా! జ్ఞానదాతా! ఈ వచ్చిన విద్వన్ముఖ్యులు 
ఇంకా సంశయాత్ములై ఉన్నారు. ద్వైతమో అద్వైతమో ఏది నిజమో 


విజయ కాంద 15/7 


పోల్చుకోలేక. ఏది సత్యమో భగవన్నాక్కుగా వినాలని ఉంది. అనుగ్రహించు 
తండ్రీ!” వెను వెంటనే ఆ దేవాలయములో నున్న లింగముపై ఒక దివ్యకాంతి 
పుంజము ఉద్భవించి, అందున్న పరమేశ్వరుడు చిద్విలాసవదనుడై. కుడి 
చేయి పైకెత్తి “అద్వైతమే సత్యము! అద్వైతమే సత్యము! అద్వైతమే సత్యము!” 
ముమ్మారు గర్జించి అదృశ్యుదడయ్యాడు. కని విని ఎజుగనీ ఆ అనుభూతి 
వారందరిని విభ్రాంతుల్ని చేసింది. శంకరాచార్యునికి జోహారు లర్పించి 
వారి అనుగ్రహం కోరారు. శిష్యగణంతో శ్రీశంకరాచార్యులు బయలుదేరి 
కొన్ని రోజులకు రామేశ్వరం చేరుకొన్నారు. 


ఇది శ్రీశ్రీశ్రీ పరమహంస పరివాజక శేఖర ముముక్షు జన నిధాన 
శ్రీదేవకీనందన స్వామి కరుణావిశేష లబ్ద విజ్ఞాన వితాన 
స ఇ 
యజ్ఞాప్రగడ వెంకట సూర్యనారాయణమూర్వభిధాన విరచిత 
శంకరావతారచరితము నందు విజయకాండ సమాప్తము 


158 


ల. ఉద్దార కాండ 
ర్‌ 1 రామేశ్వరములో శాక్తేయులు 


శక్తి నుపాసించు వారిని శాక్తేయులందురు. వీరిలో వామాచారులని 
ఒక తెగయున్నది. వారి ఉపాసనలో మద్యము, మాంసము, ముద్ర, మైధునము 
అను మకారపంచకము నుపయోగిస్తారు. శాక్తేయులలో కొందరు 
వామాచారులు కాని వారున్నారు. లక్ష్మీ ఉపాసకులు, సరస్వతీ ఉపాసకులు, 
భవానీ ఉపాసకులు, సారస్వతులు అను పలు తెరంగులుగా నున్నారు 
శాక్తేయులు. వీరందరూవారి ఇష్టదేవిని పరాశక్తిగా భావించెదరు. 
రామేశ్వరప్రాంతమందు శాక్తేయులు కొల్లలుగా నుండిరి. వారందరు 
శ్రీశంకరాచార్యులు వచ్చారన్న వార్త విని ఒక చోట సమావేశమైనారు. ఆ 
సమావేశమందు. 'శంకరాచార్యులు, ఎన్నెన్నిమతాలనో కాదనుచున్నారట! 
ప్రతీ మతమందును తప్పులున్నాయని పలుకుచున్నారట! మన మతాన్ని 
కూడ నిర్మూలనం చేయా లనిన సంకల్పంతోనే మన తావుకు వచ్చారట! 
ఆయన మతమే గొప్పదట! ఆతడు మన మతాన్ని జయించడంకాదు, మనమే 
ఆయన కడ కేగి జయించాలి. లేనిచో అడవిలో కాచిన వెన్నెల వలె మన 
మతం నిరర్ధకం కాగలదు. మనలో మనకున్న మనస్పర్ధలు కట్టిపెట్టి శత్రువును 
జయించడంలో ఐకమత్యం వహించాలి. ఆయన కూడ సరస్వతిని 
ఆరాధించేవాదట. కనుక యతికి అన్యమార్దం లేదు. చూడగా మన 
మతమును కాదన జాలడు.” అని తీర్మానించుకొన్నారు. 


అంతట శాక్తేయులు ధీమాతో బయలుదేరి రావేశ్వరములో 
శ్రీశంకరాచార్యులను దర్శించి సాష్టాంగ వందనాలర్చించారు. 
శంకరాచార్యస్వామి నారాయణ స్మరణలు పలికి కుశలప్రశ్నలు వేశారు. 
అంతట వారలలో నొకడు లేచి, 


“'యతివర్యా! లోకంలో బహుమతాలను మీరు కాదనుచున్నారట. మా 
కందులకు సంతోషమైంది. అట్టిది మా మతమెకాదు. ప్రతీవారు ఆచరించి 


ఉద్ధ్దార కాంద 


గౌరవించ తగ్గ మా మత మందు మోక్షోపాయ మున్నది.'అని విన్నివించిన 
తరువాత, 


“స్వామీ! సకలభూతములకు తల్లియనునది గలదు. ఆ తల్లిని ఆదిశక్తి 
యందురు. ఆమె పరమేశ్వరుని కంటె అతీతమైనది లోకాలన్నీ ఆదిశక్తి 
వల్లనే ఉత్పన్న మగుచున్నవి. ఆమె శక్తిని వర్ణించ ఎవరి తరము గాదు. 
సర్వాధారభూతురాలై అందరి చేతను పూజింప తగి యున్నది. అట్టి పరాశక్తి 
అంశనే భవానీదేవి యందురు. భవానీ సేవాతత్పరులమై ఆమె అనుగ్రహానికి 
పాత్రులమై బంగారంతో చేయబడిన ఆమె పాద చిహ్నాలను కంఠమున, 
భుజముల యందు ధరించుచున్నాము. ఆమెను ఉపాసించిన వారు జీవన్ముక్తు 
లగుచున్నారు.” అని మరి యొక శాక్తేయుడు శ్రీశంకరులకు వివరించాడు. 
అంతలో వేరొకడు లేచి. 


'పరాత్పరా! విద్య-అవిద్య ఈ రెండును తెలిసిన వాడే జ్ఞాని. అట్టి 
వాడు మరణము నొందక మోక్షమునే బదయుచున్నాడు. ఆదిశక్తి యొక్క 
కటాక్షంతో ముక్తి కలుగుచున్నది. కోరిన వారికి ఆమె మోక్షము నిచ్చును. 
ఓంకారము నుండి అకార, మకార, ఉకారము లుద్భవించినట్లే లక్ష్మి, భవానీ, 
సరస్వతులు మువ్వురు ఆదిశక్తి నుండి ఉద్భవించారు. ప్రకృతి, పురుషుడు 
వేరు గారు. వారిరువురు ఒక్కటే. సదేవ సౌమ్యాది వేద వాక్యాలు ఇందుకు 
ప్రమాణములే కదా! ఈ సకల చరాచర ప్రపంచమునకు సర్వదేవతలకు 
ప్రభువైన పరాత్పరునకు పరాపరమై జ్ఞానస్వరూపిణియై చంద్రకాంతివలె 
వెలుగు నిస్తూంది. యతివర్యా! ఆమహాశక్తి భర్తను తన స్వాధీనమం 
దుంచుకొన్నది. ఆమెయే భవానియై వెలసింది. తామును చాల గొప్పవారి! 
కావున మాదేవి చిహ్నాలనే ధరించి ఆమెనే ఉపాసించుడు!” అని వచించాడు. 
శ్రీశంకరాచార్యులు వారల విధానము నాలకించి వారల లోపాలను సరిదిద్ద 
నుద్యుక్తులయ్యారు. 


160 శ్రీ శంకరావతార చరితము 


5.2 భవానీ ఉపాసకులు 


చిన్నచిన్న లోపములు జ్ఞానాన్ని మరుగుపరచి అంధకారంలో 
బడద్రోయును. చిన్న తప్పునకు పెద్దశిక్ష కూడదని శ్రీశంకరాచార్యులకు 
కరుణ కలిగి శాక్తేయుల లోపాలను సరిదిద్దుటకు తలంచి భవానీ ఉపాసకుల 
నుద్దేశించి. 


“మీరు పలికిన పలుకులు నిజమే! కాని, సకలశాస్తములలోను ప్రకృతికి 
పరాపరమైన పరమాత్మ యొక్క బోధనల వలన ముక్తి కలుగుచున్నదని 
నిశ్ళ్శంకగా నిర్వచించబడినది. మోక్ష మనగా మరేమీ కాదు, అజ్ఞానము 
నుండి బయట పడుటయే. అనగా ఆత్మను తెలిసికొనుటయే. ఆత్మను 
పరమాత్మగా భావించమని శ్రుతి స్కృతులు ప్రమాణములై యున్నవి. 
అజామిత్యాది మంత్రములలో ఉత్పత్తి లేని మాయాస్వరూపమును వివరించి 
ఆత్మతత్వాన్ని మోక్షం కొరకు విపులముగ తెలియ జేసిరి. కనుక ప్రకృతి 
కంటె విలక్షణ మైనది పరమాత్మ యని తెలిసికోవలెను. అట్టి పరమాత్మను 
ఆత్మగా తెలిసికొనుటయే స్థిరమైన ముక్తి యని శ్రుతులు ఘోషించుచున్నవి. 
ప్రకృతిపరమైన పురుషుని చక్కగా తెలిసికొన్నదో ముక్తి కలుగునని సాంఖ్యులు 
నిర్వచించారు. కనుక ఆలాటి పరమాత్మ జ్ఞానంవల్ల ఈ ప్రకృతిలో నున్న 
అంటు ఊడిపోయి స్థిరమైన ఆనందమును పొంది ముక్తులగుచున్నారు. 
ఇదియే యదార్ధమైన మార్గము. 


పరమాత్మకు, పరమాత్మ జ్డానం కలవారికి భేదం లేదని 'బ్రహ్మవిద్హృ హ్మైన 
భవతి” శ్రుతివాక్యము. పరమాత్మ తత్పము నెరుగని వాడు ఎన్నటికీ పరమాత్మ 
కాజాలడు. కనుక మీరందరు ఆత్మతత్వాన్ని ఆకళింపు జేసికొనుడు. భవానీదేవి 
నారాధించుటవలన చిత్తశుద్ధి మాత్రమే కలుగును. ఆ యమ్మ అద్వైతమునే 
బోధించును. భవానీదేవి నుపాసించుట వలన ముక్తి కలుగదు. కనుక 
భవానీదేవి చిహ్నాలను విడనాడి ముముక్షువులు కండు అని భవానీ 
ఉపాసకుల లోపాలను సరిదిద్దిరి. 


జీద్దార కాంద 161 


శాక్తేయులు, శంకరులు వెలువరించిన తత్త్వమును సావధానంగా 
విని తమ లోపాలను తెలిసికొని ఆశ్యర్యపడి తమతమ బాహ్యచిహ్నాలను 
విసర్జించారు. విమ్మట లక్ష్మీఉపానకుడు శ్రీఆచార్యస్వామి తమ 
మతప్రభావమును వినిపించుటకై లేచాడు. 


ర్‌తి లక్ష్మీ ఉపాసకులు 


భవానీ ఉపాసకులు తమ లోపాలను సరిదిద్దుకొను విధానము లక్ష్మీ 
ఉపాసకులు విన్నారు. తమ మతధర్మములను వినవలసిన దని కోరగా 
శంకరు లంగీకరించిరి. 


శంకరస్వామీ! మహాలక్ష్మియే జగజ్జనని. ఆమెయే మొదటి వేదములో 
చెప్పబడినది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలయిన వారందరు ఆమెలో 
పుట్టి ఆమె యందు లయ మగుచున్నారు. ఆమె సృష్టి స్థితి, లయాలకు 
కారకురాలు. కనుక మోక్షం కావాలని కోరు వారందరు ఆ జగజ్జననినే 


ఆరాధించాలి. 


యతీశ్వరా! పద్మబీజమాలను, తులసిమాలను కంఠాన ధరించి, 
బాహువుల యందు పద్మచిహ్నాలను, తలను, ముఖమున మంగళకరమైన 
కుంకుమను అలకరించుకొని ఎవరు ఆ మహాలక్ష్మిని ఉపాసించెదరో వాళ్ళకు 
మోక్షం వాస్తామలకం వలె నుండును. తామున్ను మవాోలక్ష్మినే 
ఉపాసించుడు.” అని యొక లక్ష్మిఉపాసకుడు తెలియజేసెను. 


శ్రీశంకరులు లక్ష్మిఉపాసనా విధానము విని, మీ మతంలో ఎంతో 
గొప్పతనము లేకపోలేదు. కాని అందొక సత్యాన్ని మాత్రం గ్రహించవలసి 
ఉన్నది. వినండి! లక్ష్మి ప్రధానమైన పరమాత్మ కానేరదు. సర్వం 
సృష్టించినవాడు, అద్వితీయుడు, తనకు తానే పుట్టినవాడు, స్వయంప్రకాశం 
గల వాదు అయిన పరమాత్మ నీర్వికారుడై, నిరంజనుడైై, సర్వాంతర్యామియై 
వెలుగొందుచున్నాడు. ఆ పరమాత్మే నీవై యున్నావు. ఆ పరమాత్మ సదా 


162 శ్రీ శంకరావతార చరితము 


ఆనందస్వరూపుడు. జడవస్తువైన ప్రకృతికి ముక్తి నిచ్చుటకు సామర్ధ్యం 
ఎన్నడూ ఉండదు. ఈ ప్రకృతికి లోనుకాకుండ, ఆ పరమాత్మను నేనే అని 
ధ్యానం చేస్తూ మననం చేస్తూంటెే, అట్టి సంకల్పం దృఢమైనప్పుడు ముక్తి 
తేలికగా లభిస్తుంది. అనిత్యమైన దేవతలను ఆరాధించిన ఊరకపోదు. 
వారివారి యధీనమం దుండే లోకాలను పొందగలరు. కాని ఆ లోకమందు 
నివాసం మాత్రం శాశ్వతం కానేరదు. చేసికొనిన పుణ్యం క్షీణించుటతో 
పుణ్యలోక నివాసం సంపూర్తి యగును. అప్పుడు ఒక్క క్షణ మచట నుండ 
వీలుండదు. అంతట మరల మనుజుడై పుట్టవలసినదిే. కనుక అశాశ్వతమైన 
పదవుల కొరకు ప్రాకులాదక లక్ష్మీదేవీ చిహ్నాలను విడనాడి పరమాత్మ 
తత్త్వాన్ని విచారణ చెసి జ్ఞానము నార్దించుకొనుడు!” అని శ్రీ శంకరాచార్యులు 
తత్వరహస్యాన్ని వెలువరించారు. 


శ్రీశంకరాచార్యులు వెలిబుచ్చిన తత్త్వ్వవిచారణ లక్ష్మీ ఉపాసకులు విని. 


'జగద్దురో! మా లోపాలను తెలిసికొని మమ్ములను పునీతులు చేశారు. 
మేమంతా ధన్యులం! మాలోపం చిన్నదైనా అది మాకు పెద్ద అడ్డమై 
ఇంతవరకు అంధకారంలో ముంచింది. మాపాలిట అవతారమూర్తివై 
ప్రత్యక్షమైనారు. మీ యెదుటనే మా బాహ్యచిహ్నాలను విడనాడుచున్నాము. 
మమ్ము శిష్యులుగా స్వీకరించుడు.” అని వేడుకొన్నారు. అంతలో సారస్వతులు 
లేచి వారి గొప్పలను వెల్లడించ నుద్యుక్తులైరి. 


ర్‌ 4 సారస్వతులు 


భవానీ ఉపాసకులు, లక్ష్మీఉపాసకులు శ్రీశంకరాచార్యస్వామికి 
శిష్యులగుట జూచి జంకు గొంకు లేకుండ సారస్వతులలో ఒక దిట్ట లేచి 
శ్రీశంకరుల నుద్దేశించి, 


“'శంకరాచార్యవర్యా! వేదా లెటుల స్థిరమైనవో మా ఉపాసనా దేవత 
యగు శారదయు అంత శాశ్వతమైనది. లోకాల కామె కారణ భూతురాలైనది. 


ఉద్దార కాంద 163 


అందువల్ల పరాపర మైనది. ఆత్మ, (బ్రహ్మ, విష్ణువు ఈ మొదలయిన పేర్లతో 
పిలవబడుచున్నది. అట్టి పరదేవత మోక్ష మిచ్చుననుటకు సందియం లేదు. 
కావున తామును మావలెనే శారదాదేవిని ఉపాసించి మోక్షము నొందుడు! 


వేదమే శారద. శారదే వేదరూపము. అట్టి శారదను క్షుణ్ణంగా 
తెలిసికొనవలెను. వేదార్ధం తెలియని వాడజ్ఞుడు. అట్టి వాడు శారద నెట్లు 
తెలిసికొన గలడు? మోక్షం కావాలన్నవారు వేదార్ధం తెలిసికొని మా శారదను 
సర్వదా ఆత్మానుసంధానం చేసికోవలెను. అప్పుడు మోక్ష్మ మజిచేత 
నుండును.” అని వివరించాడు. శంకరాచార్యులు సారస్వతుల పలుకులు 
విని. 


“సారన్వతులారా! మీ వలుకులలో ఎంత నత్యమున్నదో 
యోచించుకొనుడు. వేదమెట్లు ఉత్పన్న మగుచున్నదో చూడుడు. కంఠము, 
నాలుక, పెదవులు మొదలయిన వాని కదలికవలన గదా వేద 
ముచ్చరింపబడు చున్నది. అట్టిది ఎట్లు నిత్యమగును? ప్రళయం వచ్చినపుడు 
సర్వం నశించునదే గదా! వేదము పరమేశ్వరుని ఉచ్చ్వాస నిశ్వాసలలో 
నుండి పుట్టుచున్న దని శ్రుతి తెలుపుచున్నది. పుట్టినది నిత్య మెట్లగును? 
వేదాలు నశించినపుడు సూర్యుడు మహర్షులకు ఉపదేశించునది సూర్య 
సిద్ధాంతమం దున్నది. అందు వలన వేదాలు నిత్యమను అస్మ్కారము లేదు. 
శారద వేదస్వరూప మనుచున్నారు. అందు శారదను వేదస్వరూపిణి యనుట 
కాస్మ్కారము లేదు. బ్రహ్మ కానప్పుడు సరస్వతి నిత్య మెట్లగును? జ్ఞానులు 
బ్రహ్మను, సర్వ వేదమును నిత్యమని పలుకరు. నిత్యమైన దొక్క పరబ్రహ్మమే. 
అదియే శాశ్వతానంద స్వరూపము. ఆయన కన్యమైన దంతయు అశాశ్వత 
మగుచున్నది. ముక్తి కావలెనన్న వారు జ్ఞానము నార్జించు కొన వలయును. 
అట్లు శ్రుతులు తెలుపుచున్నవి. ఈ ఉపాసనలు మంచి మార్గము కాదు. 
సత్మర్మ లాచరించిన చిత్తశుద్ది కలుగును. తద్వారా జ్ఞానార్జన 
చేసికొనవచ్చును. ఆ (ప్రకార మాచరించుడు.” అని తత్వమును 


164 శ్రీ శంకరావతార చరితము 


వెలువరించుటతో వేరు గత్యంతరం గానక సారన్వతు లందరు 
శ్రీశంకరాచార్యస్వామి వారి శిష్యగణ మందు చేరిపోయారు. అంతట 
వామాచార్యులు శంకరాచార్యుల విధానము నచ్చక అందొకడు లేచి 
శంకరుల నోడించవలెనన్న పట్టుదలతో విజృంభించి శంకరులను 
నమీపించెను. 


5.5 వామాచారులు 


అంత వరకు శాక్తేయులలో సదాచారము ననుసరించిన వారు 
శ్రీఆచార్యస్వామితో తలబడుట జరిగినది. వామాచారు డొకడు తన ప్రతిష్ట 
నెలకొల్పుకొనుట కుద్యుక్తుడై నిలబడి. 


శంకరా! చిద్రూపంలో నున్న భగవంతుని తెలిసికొన జాలక ఏదో 
వేషం తగుల్చుకొని వృధా ప్రలాపము లాడుచున్నావు! నీ కేమియు తెలియదు. 
అంతే. నాలుగు ముక్కలు నాల్మకు తగిలించుకొని నానా చోట్లకు పోయి 
నవ్వులాట పాలగుచున్నావు! నీప్రయాస వృధా. ప్రలాపము లాడుచున్నావు! 
అద్వైతుణ్లి అంటూ ఏదో జెండా తగిలించావు. ఇదిగో నీజెండా ఈనాటితో 
దింపవలసిందే చూడు నీ బండార మేమగునో! 


ప్రళయ మందు ప్రకృతి పురుషుడు, వీరిద్దరు ఎన్నడు నశించరు. 
అప్పుడు నీ అద్వైత మేమగును?పరాశక్తి లేనిది ఈశ్వరు దేమి చేయగలడు? 
పురుషుడెప్పుడు శక్తి నాశ్రయించి యుండవలెను. ఆ శక్తినే ఆదిశక్తి 
యందురు. సర్వస్వతంత్రం గల దామె. లోకాలను సృష్టించుచున్నది. 
పరమేశ్వరునకు మూలకారకురాలామె. కావున అట్టిశక్తి నుపాసించు వారలకే 
మోక్షము లభించేది. ఆమె వలననే త్రిమూర్తు లుద్భవించారు. వారొక్కరి 
కొక్కరు ఒక్కొక్క గుణమున కధిపతియై లోకాలను పాలిస్తూన్నారు. అంతే! 
మేమందరం జ్ఞానపూర్చ్ణులం! ఈ పని చేయవచ్చు, ఆ పని చేయకూడదు, 
అనే విధి నిషేధములతో నిమిత్తం లేనివారలం! త్రిగుణాల కతీతులమై 


ఉద్దార కాంద 165 


యున్నవారం! భృగుమహర్షి శక్తి నుపాసించారు. ఆయన ఎంతో సిద్ధుడు! 
ఆయన అడుగు నీడ ల్లోని వారం. ఆయనే మాకు పరమషప్రమాణుడు. 
మిగిలిన దేమి మా కవసరం లేదు. శంకరాచార్యా! మా వలెనే ఆ పరాశక్తి 
నారాధించి ముక్తిని పొందుడు!? అని హుంకరించాడు. 


వామాచారుని ఉరకలు చూచి శ్రీశంకరాచార్యులు జాలి నొందిరి. 
వామాచారం నీచమన్న దాయనకు తెలుసును. విశ్వప్రేమ వారికి ఒకరియెడ 
ద్వేషము, మరి యొకరిపై ప్రేమ జనించదు. అందరిని మంచి మార్గమం 
దుంచి ఉద్ధరించా లన్నదే ఆయన కంకణం. 


'వామాచారుడా! ఏది సత్యమో తెలిసికొని దానినే పరమాత్మగా 
నిశ్చయించుకోవాలి. సత్యేతరమైన వన్నియు అనిత్యము లన్నది లోకవిదితమే. 
మూలప్రకృతి మాత్రం సత్యమనుటకు ఆధార మెందున్నది? సత్యం కాని 
దాన్ని ఉపాసిస్తే ముక్తి ఎట్లు ప్రాప్తించును? సత్య వస్తువు నుపాసించిన 
నాడే ముక్తి విధిగా ప్రాప్తించును. పరమాత్మ ప్రకృతికి అతీతుడై, నిత్యుడై, 
స్వతంత్రుడై, స్వప్రకాశకుడై వెలుగొందుచున్నాడు. అట్టి పరమాత్మ 
మోక్షమిచ్చుటకు అద్దు గలదా? పరమాత్మను తెలిసికొన లేని వారు మూర్చులై 
ఇతరమును ఉపాసిస్తూ మోక్షాన్ని పొందలేకున్నారు. మీరందరు పవిత్రమైన 
బ్రాహ్మణ కులంలో జన్మించి శాస్త్రాల నతిక్రమించి కళంజాన్ని సేవిస్తూ 
మద్యపానం చేస్తూ ఒళ్ళు తెలియని స్థితిలో పడి పాపులై పోవుచున్నారు. 
మీకింక ప్రాయశ్చిత్తమే గత్యంతరము. మీ బ్రాహ్మణీకమును నాశనం 
చేసికొన్నారు. శాస్త్రవిధి ననుసరించి బ్రాహ్మణీకమును మరల పొందుటకు 
ప్రయత్నం చేసికొనుడు. 


భృగుమహార్ని విష్ణువును తన్నుటకు గల శక్తి, అగస్వునకు 
సముద్రాన్నంతను ఆచమించిన శక్తి మీకు రాదేల? వారిరువురి మహిమలు 
వర్ణించడం ఎవరి తర మగును? అని ఆచార్యస్వామి యుక్తి యుక్తంగా 


166 శ్రీ శంకరావతార చరితము 


బుద్ది చెప్పారు. శ్రీశంకరాచార్యుల హితోపదేశములను విని తమ అవినీతిని 
గ్రహించి లజ్జించి, వామాచారానికి నీళ్ళు వదలి, ప్రాయళశ్చిత్తాలను 
యధావిధిగా చేసికొని, శ్రీశంకరాచార్యుల మతము నవలంబించి 
శిష్యులయ్యారు. 

శ్రీశంకరాచార్యస్వావి. రావుశ్వరయా(త్ర ముగించుకొని 
కాంచీపురమునకు శిష్యగణంతో బయలు వెదడలారు. 


5.6 పాశుపతులు 


రావుశ్వరమునుండి బయలుదేరి మార్గమధ్యమం దనేక 
పుణ్యస్థ్టలములను దర్శించుచు శ్రీశంకరాచార్యస్వామి కాంచీపురం 
చేరుకొన్నారు. 


శ్రీరామచంద్రమూర్తి కాంచీపురమందు రామేశ్వర ప్రతిష్ట స్వయంగా 
చేసియున్నారు. రామేశ్వరుని దర్శించి గంగాజలాలతో అభిషేకంగావించి, 
మారేడు దళములతోను, కుంకువముతోను, చక్కగా అర్చించారు. 
శ్రీఆచార్యస్వామి వచ్చారన్న వార్త విని చుట్టుపట్ల వారనేకమంది చూడవచ్చి 
దర్శనం చేసికొన్నారు. శివమతస్థులు కట్ట కట్టుకొని శంకరునితో 
వాదించుటకు వచ్చారు. శిరస్సున శూలం, మెడలో లింగం ధరించి, 
వారందరు నుదుటను, వక్షస్థలమున, నాభీస్థాన మందు, బాహువుల యందు 
కాల్చిన శూలచిహ్నములను ధరించి యున్నారు. అందు కొందరు బాహువుల 
యందు దమరుక చిహ్నములను ధరించి యండిరి. శైవులలో వీరశైవులను 
నొక శాఖవారున్నారు. పశుపతి భక్తులగుటచే వారిని పాశుపతులని 
యందురు. అందొకడు విచ్చుకత్తిలా లేచి శ్రీశంకరాచార్యస్వామికి 
నమస్మరించి, 


“స్వామీ! లోకాలకు ప్రభువు, సర్వాధికారి, పరమశివు డొక్కడే 
అయియున్నాడు. అట్టివారి చిహ్నాలను ధరించి సేవిస్తే సర్వ శుభములు 


ఉద్దార కాంద 16/7 


చేకూరును. కావున తామ ట్లాచరించుడు! “సత్యం, శివం, సుందరంి అయిన 
పరమాత్మకు వందనములు ! అట్టి పరమాత్మకు స్వర్గము శిరముగను, 
ఆకాశము నాఖభిగను, సూర్యచంద్రులు నేత్రములుగను, దిక్కులే 
మొగముగను, వేదములే వాక్కుగను ఉన్నవని వేదమే వచించుచున్నది. 
అట్టి వేదమయుణ్ని మోక్షం కొరకు వేడుచున్నాను. అలాటి వేదవాక్కుతో 
తెలుపబడుచున్న పరాత్పరుని ఆయా స్థానములలో లింగము, శూలము 
మొదలయిన చిహ్నములను ధరించి పరమభక్తితో నుండువానికి శివలోక 
నివాసం ప్రాప్పించి తీరును. 


యతివర్యా! ఒకానొకప్పుడీ లోకాలన్నింటికి పరమకారణమ్మెన వాడెవడని 
దేవతలందరు ఆలోచిస్తున్న సమయంలో ఆకసంలో పరమ శివుడు 
ఆవిర్భవించి మొట్ట మొదటి వాడు తానే అని చెప్పుకొన్నాడు. తన కంటె 
గొప్పవాడు వేరొకడు లేడని వక్కాణించాడు. ఎప్పుడు తానే ఉన్నానని అదంతా 
సత్యమని వచించాడు. అందు వల్లనే పరమశివుడు సర్వలోకాలకు ప్రభువై 
ప్రకాశిస్తున్నాడు. ఆత్మ, సత్తు, బ్రహ్మ అను మాటలతో తెలియబడుచున్నాడు. 
ఈజగళత్తే ఆయన. ఆయనే ఈ జగత్తు. 


సృష్టి పూర్వమందు వాసుదేవు డున్నాడు. బ్రహ్మ లేదు శంకరుడునూ 
లేదు పరాత్పరుని యందు లోకము లన్నియు ఉన్నవి. అట్లు సర్వలోకాలకు 
ఆధారభూతుడై యున్నాడు. లోకాలకు సుఖాన్ని కలుగజేయు వాడగుటచే 
అతడు శంకరుడని పిలుపబడుచున్నాడు. విష్ణువు రక్షించే వాడైనా సర్వం 
లయ మగునపుడు ఉండడు. పరమళివు డొక్కడే నిత్యమైనవాడు. 


శంకరా! దూర్వాసునితో శంకరు డాడిన మాటలు చెప్పెద 
నాలకించుడు. 


'క్షరం కాని వాడను లోకాలన్నింటికి కర్తను. అన్నిటికి పరమ మైన 
వాడను, నత్తును, ఆత్మను, వురాణ వురుషుణ్ని నేనె; అన్నిటికి 


168 శ్రీ శంకరావతార చరితము 


ముందున్నవాడను నేనే. జ్యేష్టుడును నేనాక్కళ్లే. నాపైని ఏ దేవుడు లేడు. 
లోకాలను సంహరించే శక్తి నా ఇష్టరూప మందున్నది. నా ఇచ్చాశక్తి 
నాలోనే లయిస్తుంది. సృష్టించ వలసిన సమయ మాసన్నమైనపుడు నా 
ఇచ్చాశక్తిని సృష్టించెదను. తలచుకొన్నంత మాత్రాన సృష్టి స్థితి లయాలను 
చేయుచున్నాను. ఆ విధానమంతా వివరించెద నాలకించుము. 
త్రిగుణములకు కారణమైన మహత్తత్రాన్ని ఉత్పత్తి చేయును. నా ఇచ్చాశక్తి, 
తద్వారా అహంకారం పుట్టును. ఆహంకారం త్రిగుణరూపకమైన 
పదకొండుగురు రుద్రుల నుత్పత్తి చేయును. ఈ పదకొండుగురును పాలకు 
లగుదురు. రాజస రుద్రులు సృష్టినిమిత్తము, సాత్విక రుద్రులు పాలన 
నిమిత్తము. తామస రుద్రులు లోక సంహారార్థము ఏర్పాటగుదురు. ఈ 
మూడు ప్రకృతులు అ కార ఉ కార మకారముల నుంది ఉద్భవించినవి. 
అ వర్ణము నుండి రజోగుణముతో బ్రహ్మ, ఉ వర్ణమునుండి సత్త్వగుణ 
ప్రధానుదైన విష్ణువు, మ వర్ణమందుంది తమోగుణములో రుద్రుడు 
ఉద్భవించారు. పిమ్మట లోక ముత్పన్న మయ్యెను. అ+ఉ+మ్‌ (4ంకారము) 
నుండి సర్వం జనించిన దన్నమాట. ఏకాదశరుద్రులు త్రిమూర్తులకు 
అనువర్తనులై ప్రవర్తించెదరు. సమస్త దేవతలు, చరాచర లోకము ఏకాదశ 
రుద్రుల యొక్క విభూతులైయున్నవి. వారందరు ఒక్కలాగున పుట్టినను 
వాళ్ళ వాళ్ళ ఉద్యోగ ధర్మముల ననుసరించి వేరు వేరు పేర్లు పొంది యుండిరి. 
మహాప్రళయ మందు వాళ్ళందరు నా తేజస్సులో లీన మగుచున్నారు. 
మొదట బ్రహ్మ విష్ణుదేవునిలో లయమొందెను. పిమ్మట విష్ణువు నాయందు 
లయమగుచున్నాడు. ఆ రుద్రుడు సాత్పికతేజస్సుతో ప్రకృతి యందు తనకు 
తానుగా లయ మొందును. పరిశుద్ధమైన ప్రకృతి నా సంకల్పంతో నా 
యందిమిడి యుండును. సర్వాధారభూతుండనైన నన్ను అనంతమైన 
వేదములు గూడ తెలిసికొన జాలకున్నవి. నామహిమ అంతు లేని దని 
తెలిసికొని సర్వదా రుద్రుణ్ని భజిస్తూ రుద్రసూక్తాన్ని పఠిస్తూ పంచాక్షరీ 


ఉద్దార కాంద 169 


మహామంత్రమును పఠిస్తూ విభూతిని ధరించి, రుద్రాక్షల నలంకరించుకొని 
సదా ధ్యానిస్తూ ఉపాసించు వారికి ముక్తి అరచేతిలో నుండును. ఇది 
ముమ్మాటికి నిజం! కావున ఆ ప్రకారం మహాదేవుని భక్తితో పూజించుమా!” 
అని చెప్పి అదృశ్యుదయ్యాడు. 


నారాయణమూర్తి ప్రజలను సృష్టించాలని సంకల్పించాడు. పృథివి, 
జలము, తేజస్సు, వాయువు, ఆకాశము లను పంచభూతములు, (బ్రహ్మ, 
ప్రజాపతి ఉద్భవించారు. పిమ్మట మిగిలినవి పుట్టినవి. నారాయణ శబ్దంలో 
నార యనగా బ్రహ్మేంద్రాదులు, విష్ణువు మొదలయినవారు, నరులు, వీరల 
యొక్క సమూహము. అందరు పరమాత్మక న్ధానమైన వారు. కావున 
నారాయణ శబ్దమునకు ఈశ్వరు దనియే అర్ధము. సమస్త దేవగణములు 
శ్రీమన్నారాయణమూర్తి అంశతో నున్నవే. దానికి వేదమే ప్రమాణము. 
అన్నిటికి ఆధారభూతు డగుటచే జ్యేష్టత్వం వచ్చింది. కార్యరూపంలో మాత్రం 
కనిష్టుడై యున్నాడు. 


'సత్యం, జ్ఞానం, అనంత) ఈ మూడు రూపములలో ఏ పరమాత్మ 
ఉన్నాడో మహాప్రభువు అని ఎవడు తెలిసికొనునో' - ఇట్టివి వేదవాక్యాలు. 


పూర్వ మొకప్పుడు నిర్దుణు డైనను, ఆ పరమాత్మ చిరకాలముండే 
సృష్టి చేయుటకు సంకల్పించి తన తేజస్సును సూర్యునిగను, మనసు చేత 
చంద్రుని, సత్వగుణంతో కుజుని, వాబ్బ్యయముతో బుధుని, సుఖము, జ్ఞానము 
ఈ రెండింటితో గురుని, శుక్లాన్ని శుక్రుని, క్లేశముతో శనిని సృష్టించాడు. 
సూర్యచంద్రులు నృష్టించబడినను వారు మాత్రం పరాత్పరుని 
ప్రకాశింపజాలరు. పరాత్పరుడే అఖండంగా వెలుగుచుండ మిగిలిన 
వారందరు ఆయన ఆశ్రయాన్ని పొంది యుండ పరాత్పరుని ప్రకాశింప 
జేయదమంటూ ఉండదు గదా! సర్వం నశించినను పరాత్పరుడు మాత్రం 
నశించడు. ఆత డదెప్పుడూ నిత్యమైనవాదే. 


1/0 శ్రీ ళంకరావతార చరితము 


కర్మవల్ల లోకాలు కలుగుచున్నవి. కర్మవల్లనే లోకాలు లయ 
మగుచున్నవి. అట్లైనను పరమేశ్వరుని ధిక్కరించి స్వతంత్రంగా ఫలము 
నివ్వలేదు. 


(బవ్మాను తెలినికొన్నందువలన కలుగు గొప్పతనమును, 
తెలియకున్నందు వలన వచ్చు చిక్కును వేదమందు వివరించబడినది. (బ్రహ్మ 
నెరుగనివాడు లేని వానితో సమము. తెలిసినవాడు సత్పురుషు దని (శ్రుతి 
తెల్పుచున్నది. ఇదంతా విన్నారు! కనుక ఆ పరాత్పరుని భక్తితో భబించుడు. 
ఇది పరమ మార్గము.” అని శ్రీ శంకరాచార్యస్వామికి వివరించాడు. 


పాశుపతుడు చెప్పినదంతా శ్రద్ధగా విని, 


'శివభక్తులారా! నే చెప్పునది (శ్రద్ధగా వినుడు ! లోకాలకు మూల 
కారణమైన వా డొక్కడే. ఆయన కన్న గొప్పవాడు వేరొకడు లేడు. 
వేదమటులనే చెప్పుచున్నది. అంతవరకు నాకు సమ్మతమే. వేదమం దేది 
యుండిన దానిని విధిగా నమ్మువాడను. నాకు నచ్చని విషయములు మీలో 
నున్నవి. పరాత్పరుని గూర్చి మీరు పలికిన విషయాలతో నాకేమి విరోధము 
లేదు. కాని మీరందరు లింగము, శూలము, డదమరుక మొదలయిన 
బాహ్యచిహ్నాలను ధరిస్తూన్నారు. పైగా అట్లు ధరించినందు వలన మోక్షం 
వస్తుం దనుచున్నారు. అందుకు వేదప్రమాణములు కానరావు. 
శాస్త్రవెరిగినవా రెవరు వేదంలో లేని విషయాలను, ఆచారాలను 
అంగీకరించరు. (బ్రహ్మణ దేహములను సమస్త దేవతలు ఆశ్రయించుకొని 
యుండెదరు. అట్టి దేహాలను కాల్ఫి లింగమని, శూలమని ధరించడం 
మంచిది కాదు. 


పరమశివభక్తులారా! వేద వేదాంగాలు చదివిన 'బ్రహ్మణుని యందు 
నాభికి పైన సోమపులు, దిగువను అసోమపులు నివసిస్తూంటారు. శిరస్సు, 
శిఖ, నుదురు, ముక్కు చెవులు, కపోలము, నాలుక, గడ్డము, కంఠము, 
భుజములు, భుజాగ్రములు, అరచేతులు, వక్షము నడుము, లింగము, 


జీద్దార కాంద 1/71 


వృషణములు, తొడలు, మోకాళ్ళు, మడమలు, పాదములు వీని యందు 
బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు ఆశ్రయించుకొని యుందురు. స్నాన 
మాచరించు నప్పుడు, ఆహార పానీయములు సేవించు నప్పుడు వారు 
సదా సంతుష్టి నొందుచుందురు.” అని బ్రహ్మ అరుణ కేతువునితో 
చెప్పియున్నాడు. ఇది సత్యమని కూడ వచించాడు. అట్టి పరమ పావనమైన 
శరీరం కాల్ఫి ముద్రలు వేయడం ఎంతటి ఘోరాతి ఘోరమో యోచించ 
లేకున్నారు. అట్లు కాల్చుట వలన ఆయా స్థానాలలో నుండు దేవతలు 
శపించెదరు. వారాన్థానాల లోపల ఉండ వీలుండదుగదా! అట్టివాడు శూద్రుడై 
పోవును. అగ్నిలో నున్న కాష్టము వలె కాలిపోవుచున్నాడు. కాల్చుకొన్న 
వానిని చూచినచో సచేలస్నాన మాచరించాలి. లేదా సూర్యదర్శ్మనం 
చేసికొవలెను. అప్పుడు గాని పాపంపోదు. 

భక్తులారా! బ్రహ్మము అనే వేదాన్ని రక్షించే వాడు గనుక వాణ్ని బ్రహ్మణు 
దన్నారు. అలాటి వేదాన్ని దేవత లందరు ఆశయించుకొని యున్నారు. 
అట్టి బ్రహ్మణుడు నాళశనమైనచో లోకాలు సర్వనాశనం కాకుండ 
నుండగలవా? తాను వేరు, పరమాత్మ వేరు, అనే భావంతో చేసే ఉపాసన 
దూప్య మైనది. అట్టిమార్గంలో ముక్తిలేదు. దానికి శ్రుతి ప్రమాణము నున్నది. 


కర్మ నాచరించుచు, అశాశ్వతమైన జగత్తును తెలిసికొని, విరక్తుడై, 
ఆత్మయం దభిలాషగలవాడై యండవలిను, కర్మ నొక్క దాన్ని చేసినంత 
మాత్రాన మోక్షమెన్నటికి రాదు. విరాగియై వేదాలను తెలుసుకొని, ఇతర 
చింతనలను పూర్తిగ విడనాడి తత్త్వజ్ఞానము నార్జించుటకు పరమ గురువు 
నాశ్రయించ వలయునని (శ్రుతి నిష్కర్షగా తెల్పుచున్నది కావున మీరు 
ధరించే చిహ్నాలను తక్షణం విడనాడి కేవలం జ్ఞానం కోసం పాటుపడండి. 
తద్వారా ముక్తి లభించును. ముక్తి సుళువుగా లభ్య మయ్య్యేది కాదు. తత్త్వ 
విచారణ చేయుట వలన యోగము కలుగును. దాని వలన 
శోకమోహములు నశించును. అప్పు డాతడు స్థిరమైన ఆనందమును 


1/72 శ్రీ ళంకరావతార చరితము 


పొందుచున్నాడు. వేదాలు వల్లించినను, దాని అర్ధమును గ్రహించినను. 
బుద్ధిచేత గాని, శాస్త్రాలు చదువుటచేత గాని, మోక్షం లభ్య మయ్యేది 
కాదు. పరాత్పరుని అనుగ్రహం సంపాదించుకొనవలెను. ఆట్టివాడు 
పరమాత్మను తెలిసికొని ముక్తుడు కాగలడు. సర్వాంతర్యామిని తెలిసికొనిన 
ధీరుడు ముక్తిని బడయగలడు. అతనికి దుఃఖము లేవీ అంటవు. అతడే 
నిత్యమైన ఆనందమును పొందగలడు. ఆకసాన్ని చాపచుట్ట వలె చుట్టపెట్ట 
గలవాడు దుఃఖాన్ని పొందలేడు. ఇది అట్లున్నప్పుడు అజ్ఞానికి దుఃఖం 
ఎట్టు తొలగును? ఎటు చూచినా మోక్షం కావలయు నన్న జ్ఞానం కలిగి 
తీరవలయును. అందులకు గురుకృపా కటాక్షం కావలెను.” అని 
శ్రీశంకారాచార్యస్వామి పాశుపతుల లోపాలను సవరించారు. 


అట్టి సమయమందు వీరనాయకుడను శివభక్తు డొకడు లేచి 
శ్రీఆచార్యస్వామిని సమీపించి అంజలి ఘటించి వినముడై, 


“స్వామి! నీవే శరణ్యం! వేరొక దారి కానరాదు. కరుణించు పరాత్పరా! 
ఇంత దనుక కూపాంధకారంలో బడి జ్ఞానమార్శం తెలియక 
కొట్టుమిట్టాడుచున్నాము. తమ వాక్సుధారసమును ప్రసాదించుడు. 
భేదభావం నశించి అద్వైతజ్ఞాన ముదయించినది. నేనే ఆ పరమశివుడను! 
నా పూర్వపుణ్య పరిపాకంతో తమ దర్శనభాగ్యం లభ్యమైంది. తాము 
శివునికన్న పరమైన పరమాత్మస్వరూపం కలిగియున్నారు.” అని 
బహువిధముల స్తోత్రం చేశాడు. అంతట ఆ వరమభక్తునకు 
శ్రీశంకరాచార్యస్వామి అభయటప్రదానం చేశారు. వీరనాయకుని 
బంధుజనులు, మిత్రులు అద్వైతమందు ప్రవేశపెట్టబడినారు. అంతలో 
లింగధారి యొకడు శ్రీశంకరులను ఎదుర్మొనుట కుద్యుక్తుదైనాడు. 


5.7 లింగధారులకు తత్వ బోధ 


పాశుపతుడైన వీరనాయకుడు శ్రీ శంకరాచార్యస్వామికి పాదాక్రాంతు 
డగుట లింగధారులు సహించ లేకపోయారు. (శైవులలో లింగధారు లొక 


ఉద్దార కాంద 1/3 


అంతశ్శాఖ) వాళ్ళలో నుండి తేజోవంతు డొకడు కోపమాపుకో లేక లేచాడు. 
అతని వెడలో లింగం (వేలాడుచున్నది. రుద్రాక్షమాలలు చాలా 
అలంకరించుకొన్నాడు. విభూతి రేఖలు మెండుగా ధరించుకొన్నాడు. మీద 
పడునట్లు ఉరకలు వైచు కొనుచు శ్రీశంకరాచార్యస్వామిని సమీపించాడు. 
చూపరుల కాతడు రుద్రుని బోలి యున్నాడు. 


'వంచకుడా! ఎంత పని చేస్తున్నావు! లోకాన్ని మోసం చేయుటకై 
మాయ వేషం వేసికొని పరమ పవిత్రము, పరమ ప్రమాణము అయిన మా 
శివమతస్థుని నాశనం చేయుటకు పూనుకొంటివా? ఎవ్వడవు నీవు చెప్పు? 
ఎంతటి మోసగాడివి! నీకంటె వంచకుడు వేరొకడు లేడే! ఎంత పని 
చేస్తున్నావు! 


“విను! బ్రాహ్మణ్యం కంటె వైష్ణవ మతం గొప్పది. అంత కన్న శైవ 
మతం గొప్పది. ఇది నారద మహర్షికి బ్రహ్మ వెలువరించిన విషయము. 
ఇది నీ వెరుగవా? ఇట్టి పరమప్రమాణ ముండగా వీరనాయకుణ్ని గంగలో 
కలిపివేశావే! ఇంత కన్న ఘోరం మరి యొకటి గలదా! వీరనాయకు డనిన 
సామాన్యుడు కాడే! సర్వజ్ఞుడు! నీ కేమైన మతి మందగించిందా? *'నమస్తే 
అని వేదమే. మహేశ్వరుడే పరమాత్ముడు సుమా! పరమశివు డందరి 
ముఖాల్లోను, శిరస్సుల లోను, కంఠముల లోను, హృదయముల లోను 
నివసిస్తూ సర్వాంతర్యామియై వెలయుచున్నాడే! 'సహస్రశీర్నాపురుష: 
సహస్రాక్ష స్సహస్రపాత్‌' అని పురుషసూక్త మంటున్నది. ఉపనిషత్తులలో 
గూడ పరమాత్మ పరమేశ్వరు డనియె స్పష్టం చేయబడింది. “నిత్యానిత్యోహమ్‌” 
(నిత్యము, అనిత్యమ్హునేనై యున్నాను) అని వేద ముచ్చరించుచున్నది. 
పరమాత్మ నిత్యము. జగత్తు అనిత్యము. ఈ రెండు ఆయనే గనుక నిత్యా 
నిత్యుదయ్యాడు, ఇది అధర్వవేద మందు స్పష్టంగా పలుకబడు చున్నది. 
“గురైర్దురుమా!” 


[1/74 శ్రీ ళంకరావతార చరితము 


మహర్షులు పరమశివుణ్ని అనేకవిధాల ధ్యానించి పరమశివుడే 
ధ్యానింపదగిన వాదని నిర్ణయించినట్లు శివరహస్యమం దున్నది. కావున 
మహర్షులు సాక్షులైనారు. శుకమహర్షికి పరమశివుడు జ్ఞానోపదేశం 
చేసియుందడుటచే శుకమహర్షి మరి యొక నాక్షి మార్మందేయుని 
తీసికొనిపోవచున్న యమదూతలను పరమశివుడు శిక్షించగా యమధర్మరాజు 
స్వయంగా వచ్చియుండెను. అప్పుడు పరమశివుడు మార్మందేయుని 
రక్షించాడు. అందువలన యమధర్మరాజు, మార్మందేయుడు సాక్షులు, 
విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి పరమశివుని పాదముల అంతును, బ్రహ్మ 
హంసరూపుడై శిరస్సు అంతమును కనిపెట్ట దరి గానరైరి. వారిరువురు 
సాక్షులే గదా! కనుక 'ధ్యానింపతగినవా' డని మహర్షులు, “జ్ఞానదాత' అని 
శుకమహర్షి 'భక్తరక్షకు” దని మార్మండేయ యమధర్మరాజులు, “ఆది 
మధ్యాంత రహితు' దని బృహ్మవిష్ణువులు తేల్చి యున్నారు. అట్టి గొప్పగొప్ప 
సాక్ష్యాధారము లుండగా పరమశివుడు కేవలం పరమాత్మ అనుట 
కనుమానమేల? 


శంకరాచార్యా! ముద్రలు కూడదంటావు! తప్తలింగాది ముద్రలు 
ధరించుకొని, రుద్రాక్షమాలలు అలంకరించుకొని, విభూతి పూసికొని, 
కృష్ణాజినాన్నిధరించి, రుద్రపూజ చేస్తూ రుద్రాధ్యాయాన్ని జపంచేస్తూన్న 
వానికి సర్వపాపాలు పటాపంచలై, పరమపవిత్రుడై పరమశివస్వరూపమునె 
పొందుచున్నాడు. రుద్రకాండలో ఈ విషయ మంతయు గలదు చూడుమా! 
కావున శివచిహ్నాలను ధరించడం కూడునయ్యా! పైగా ఇవి ముక్తికి 
హేతువులని చెప్పబడింది. అనంతమైన ధర్మార్థకామ మోక్షాలు పొందవలె 
నన్న పాశుపతి వ్రతమును ఆచరించాలి.” 


లింగధారి వెలిబుచ్చిన ధర్మాలన్నీ శ్రీ శంకరపాదులు ఆకర్షించారు. 
దూషణ భూషణలతో నిమిత్తం లేని వారాయన. తప్పులను సరిదిద్దడమే 
వారి ధ్యేయం. కఠినంగా పలికిన లింగధారి యెడ ప్రేమ కలిగి, 


ఉద్దార కాంద 1/5 


'శివభక్తులారా! తత్వాన్ని యథాతధంగా తెలిసికొనుడు. మీరు చెప్పిన 
విషయాలలో “తప్త చిహ్నధారణ” అనుదానికి ప్రమాణం కానరాదు. తప్త 
తను వనగా కాల్చబడిన శరీరమని మీ యభిప్రాయము. అది సరిగాదు. 
“తప్త:” అనగా తపింపబడిన “తను వనగా శరీరం గలవాడు. అని 
చెప్పుకోవలెను. అతప్తతనువు' అనగా కృచ్చచాంద్రాయణాది వ్రతాలు 
చేయడం వలన శరీరం కృశిస్తుంది. ఆలా కృశించని శరీరం గలవానికి 
పరమపదం టప్రాప్తించి దని అర్ధం చెప్పు కొనవలయును. మీ రనుకొన్నట్లు 
అర్ధం చెప్పుకొన్నచో బృహన్నారదీయ గ్రంథానికి వైరం వస్తుంది. పైకి 
కనుపించే వేషాలన్నీ దంబాచారము లనబడును. అని కేవలము 
భ్రాంతివంతములై యున్నవి. 


“శరీరం కాల్చుకొనుటవలన మహాపాపు డగును. ఎట్టి పుణ్యకార్యా 
లాచరించిన వాడైనను పాపాన్ని పోగొట్టుకొనలేడు. కాల్చుకొనిన చిహ్నాలను 
ధరించినవాడు అధము డగుచున్నాడు. ఎట్టి ఆచారవంతుదైనను 
వేదవేదాంగాలు క్షుజ్ణంగా వచ్చినవాడైనను కాల్చిన లింగము శూలము 
మొదలయిన చిహ్నములను ధరించిన పతనాన్ని పొందవలసిందే. అని 
బ్రహ్మ నారదున కుపదేశం చేసి యున్నాడు. 


ఒకప్పుడు గాయత్రీ దేవికిని బ్రహ్మణులకును గొప్ప తగవులాట 
కలుగగా, అందు మహాదెవికి తీవ్రమైన కోపం కలిగి మీరందరు పాషండు 
అగుదురు గాక! వైదికాచార భ్రష్ణులగుదురు గాక! తంత్ర శాన్తాన్ని 
ఆచరింతురు గాక! నీచులై జన్మింతురు గాక ! కలియుగ ప్రవేశంతో కర్మభ్రష్ణు 
లగుదురు గాక! వివేకహీను లగుదురు గాక!” అని శపించి, కలియుగం 
ముప్పదివేల ఏండ్లు గడచిన తర్వాత మీరంతా సర్వనాశనమై మరల జన్మంచి 
సత్యవ్రతులై తత్పజ్ఞాను లగుదురు గాకి యని శావవిమోచన 
మనుగ్రహించినది. కావున మీరలు తప్తతనువు అంటూ శరీరాలను 
కాల్చుకోకండి. 


1/6 శ్రీ ళంకరావతార చరితము 


పరమేశ్వరుని తెలియజేయుటకు మాటలు చాలవు, మనసున 
భావించుటకు శక్యం కాదు. అట్టి పరమాత్మ సచ్చిదానంద స్వరూపమై 
ప్రకాశించుచున్నది. శివుణ్ని ఉపాసించుటకు యోగ్యమైన విభూతి 
రుద్రాక్షలను ధరించ వచ్చును. ప్రమాణ రహితములైనవి విడనాడండి.” 
అని ఉపదేశించారు. 


అంతలో మరియెక లింగధారి లేచి, 'స్వామీ! లింగధారణ నిషేధ 
మనుచున్నారు. అద్దానిని మే మెన్నటికీ సహించజాలం. తామ ట్లనవలదు. 
ధారణ కాధారములు (ప్రబలంగా నున్నవి. ఒకప్పుడు దేవతలకు 
త్రిపురాసురులకు గొప్ప పోరు సంభవించినది. అందు దేవత లసమర్హు 
లయ్యారు. అప్పుడు వాళ్ళందరు సమావేశమై డత్రిపురానురులను 
సంహరించుటకు ఉపాయ మాలోచించారు. అగ్ని చంద్ర, విష్ణువులను 
ప్రతిష్టించారు. ఆ ముగ్గురిచేత ఒక బాణాన్ని సృష్టింపజేశారు. అది బహు 
బరువుగును, బలముగను తయారైంది. అట్టి దాన్ని ఎత్తడం వాళ్ళ 
కసాధ్యమైంది. దాన్ని ఎత్తే వారవరా యని ఆలోచించగా రుద్రు డందులకు 
సమర్భుడని నిర్ణయించి వారందరు పరమశివుని ప్రార్ధించారు. వారి 
మొరాలకించి రుద్రుడు ప్రత్యక్షమై తానొక వరమును కోరుకొందు ననగా 
దేవత లంగీకరించారు. 'పశువులకు పతిని కావాలి అని రుద్రుడు వ్యక్తం 
చేశాడు. అప్పుడు దేవతలందరు పశువులైనారు. రుద్రుడు పశుపతి యైనాడు. 
దేవత లప్పుడు భక్తితో పశుపతి చిహ్నాలను ధరించారు. అంతట పరమశివుడు 
మేరువును విల్లుగను, వాసుకిని నారిగను, భూమిని రథముగను, 
సూర్యచంద్రులను చక్రములుగను వేదాలను గుజ్జములుగను, బ్రహ్మను 
రథసారధిగను నియమించాడు. అట్టి సమయ మందు దేవతలు స్తోత్రం 
చేయుచుండ పరమశివుడు రాక్షనులను సంహరించాడు. కనుక లింగం 
మొదలైనవి ధరించడం భావ్యమే కదా! పరమశివుని సేవకులగుట చేత 
వారి యందు మాకుండే భక్తిని పురస్కరించుకొని వారిని గౌరవించుటకు 


ఉద్ధ్దార కాంద 1 /7/7 


శివచిహ్నాలను ధరించి యున్నాము. ఇది తప్పా? (ప్రభువులు ధరించే 
ఆయుధాలు వారి యెడ నుండే భక్తికొలది సేవకులు ధరించడం లోకాచారమై 
యున్నది కదా!” అని శ్రీ శంకరాచార్యులకు వివరించాడు. 


లింగధారి చెప్పిన దంతయు శ్రీశంకరపాదులు చక్కగా విని, 


'భక్తాగ్రగణ్యా! నీ వాదు మాటలకు విలువ లేదు. త్రిపురాసుర వధలో 
దేవతలు లింగధారు లఅయ్యారన్న విషయం ఏ గ్రంథ మందును కానరాదు. 
అది ఎంత మాత్రము నిజం కాదు. విభూతి, రుద్రాక్షలు ధరించా రంటివి. 
అది సమంజసముగ నున్నది. ప్రమాణ రహితమైనది సత్యమనుటకు 
ఆస్మారమేది? కనుక లింగధారణ నిరాధారము, నిష్ప్రయోజనమును. 


భక్తి, (శ్రద్ధ, ధ్యానం మొదలైనవాని వల్ల ఆత్మను తెలిసికోమని 
సత్యోపనిషత్తు తెలుపుచున్నది. శూలం మొదలైన చిహ్నధారణ జ్ఞానార్దనకు 
హేతువని ఎక్కడా చెప్పియుండ లేదు. ముక్తికి మార్గం జ్ఞానార్జన 
పరమశరణ్యం. చిహ్నధారణ శరీరమునకు బాధ కలుగడం తప్ప 
వేరుప్రయోజనం కాన రాదు. 


రాజచిహ్నములను సేవకులు ధరించడం లోకాచారమైనచో మాత్రం 
చామరం మొదలైనవి ధరించుట లేదే! అట్టివి సేవకులు ధరించ వచ్చునా? 
కనుక పరాత్పరుని చిహ్నాలను ధరించడం బరువు చేటు! భక్తాగ్రగణ్యా! 
పరమశివునకు పన్నగములు భూషణములుగా నున్నవి కదా! భక్తులు 
పాములను ధరించ రేల? త్రాటిని జూచి పామనుకొని భయపడే మానవులు 
నాగధరు లగుదురా! కావున పరమేశ్వర చిహ్నాలను ధరించడం భక్తులకు 
పాడి గాదు. ఇవి పామర చేష్టలు! అవి విడనాడి వేదోక్తమైన కర్మ 
నాచరించుడు! మీమీ చిహ్నములను పరమేశ్వరున కర్పణ చేయుడు. 
'నేనే ఇదంతా చేస్తున్నాను” అను బుద్దిని వీడి ఆత్మసంయమనం అలవాటు 
పరచుకొనుడు. దానివలన కలిగే జ్ఞానంతో ముక్తిని బడయగలరు!” అని 
శ్రీఆచార్యస్వామి వివరించారు. 


1/78 శ్రీ ళంకరావతార చరితము 


అంతట విపక్ష శూలు దను లింగధారి శ్రీ శంకరాచార్యస్వామి 
వచించినది సత్యమని నమ్మి నిష్కల్మష హృదయుడై వారి పాదములపై బడి 
శరణు వేడుకొన్నాడు. బంధుమిత్రులతో అద్వైతము నవలంబించుటకు 
విపక్షశూలుడు కృతనిశ్చయుడైనాడు. 


ఆవిధంగా శ్రీశంకరాచార్యస్వామి కాంచీపురమందు శివమతస్థుల 
నందరినీ అద్వైతులను గావించి అచ్చోటు వీడి కొలది దినములలో 
అనంతశయన క్షేత్రం చేరుకొన్నారు. 


5.8 అనంతశయన క్షేత్రము 


శ్రీశంకరాచార్య స్వామి అనంతశయనక్షేతం ప్రవేశించి అందు వేంచేసి 
యున్న అనంతపద్మనాభన్వామిని దర్శించుచు విష్ణుభక్తుల లోపాలను 
సవరించుచు ఒక నెలరోజులపాటు నివసించారు. తిరువనంతపురము, 
త్రివేండ్రము అని అనంతశయన క్షేత్రమునకు పేరులు. ఈనాడది కేరళ 
రాష్టమునకు రాజధానీ నగరమై ప్రకాశించుచున్నది. 


ఆనాదచ్చ్చట నున్నవారందరు విష్ణుభక్తులు. వారలు ఆచార 
వ్యవహారములను బట్టి ఆరు రకములుగా నున్నారు. వైష్ణవులు, భక్తులు, 
భాగవతులు, పాంచరాత్రులు, వైఖానసులు, కర్మహీనులు అనునవి వైష్ణవ 
శాఖలు. శ్రీశంకరాచార్యస్వామి వచ్చారన్న వార్త వినుటతో వారందరు 
చూడ వచ్చిరి. శ్రీ ఆచార్యపాదులు వారలతో కుశల ప్రశ్నలు గావించారు. 
వారలలో విష్ణుశర్మ లేచి శంకరాచార్యులతో, 

“స్వామీ! వాసుదేవుడు శ్రీ రామావతారము, కృష్ణావతారము 
ఎత్తియున్నారు. మే మందరం మూఢులమైనను వాసుదేవుని ఉపాసించుట 
వలన పవిత్రులమై విష్ణు సాలోక్యాన్ని పొందుచున్నారము. పూర్వమందు 
కౌండిన్య మహర్షికి సాక్షాత్మరించిన అనంతపద్మనాభుని మిగుల భక్తితో 
సేవించుచుంటిమి. ప్రతి నిత్యము మేము చేయుచున్న పని అదియే. మాలో 


ఉద్దార కాంద 1/9 


కర్మఠులు, బృహ్మ్నగుప్తులు, జ్ఞానులు మొదలయిన వారందరం ఇచ్చోటనే 
ఉండి కర్మలు చేస్తూ జ్ఞానార్జన చేయుచున్నాము.” అని విన్నవించాడు. 
శ్రీఆచార్యస్వామి విష్ణుశర్మ పలుకులు విని జ్ఞానలక్షణ మెట్టిదో 
వివరించమన్నారు. 
“స్వామీ! పరాత్పరుని (ప్రమేయం లేనిదే గడ్డి పరకైనను కదల లేదు. 
అట్టి పరాత్పరుని పాదపద్మములే శరణని విశ్వసించి మౌనం వహించి 
యుందడదడమే స్థిరమైన జ్జాన” మని విష్ణుశర్మ శంకరులకు జవాబిచ్చాడు. 


శ్రీ ఆచార్యపాదులు వాని అజ్ఞానమునకు జాలినొంది. 'నాయనా! 
(బాహ్మణుడు జన్మచేత శూద్రుడు. కర్మ చేత ద్విజు దగుచున్నాడు. ద్విజుడు 
మూడువేళలా సంధ్యావందన మాచరించవలను. త్రికాలముల యందు 
అగ్నిని పూజించాలి. ఇట్టీ కర్మలు బ్రాహ్మణుడు విధిగా చేయవలెనని 
శ్రుతి ఘోషించుచున్నది. సంధ్యావందనం చేయనిచో ప్రత్యవాయ దోషం 
సంభవిస్తుంది. వేదవిహితములైన కర్మల నాచరించిన సకలశుభములు 
పొందుచున్నాడు. అట్లాచరించని వాడు నకల దుఃఖములకు 
లోనగుచున్నాడు. ఇది మనువు శాసించినది. మనువు శాసించిన నిత్యకర్మల 
నాచరించని వాడు జీవకోటి యున్నంత వరకు నరకమును పొందుచున్నాడు. 
యతులు కర్మలు చేయ నక్కర లేదని తలంచకు. స్నానం, జపం, తపం, 
దేవతార్చన వారలకు విహితములు, సర్వ సంగ పరిత్యాగులయిన 
సన్వ్యాసులకే కర్మలు విధించబడినప్పుడు ఇతరుల విషయం వేరుగ వచించ 
వలెనా? బ్రాహ్మణుడు విధికర్మల నాచరించని నాడు వాని బ్రాహ్మణ్యం 
మంట గలసిపోతుంది. ఏ కొంతకాలమైనను కర్మను విదనాడినచో (భష్టుడై 
యమయాతనలకులోను గావలసినదే.”* అని విష్ణుశర్మాదుల కుపదేశం 
చేశారు. 


5.9 పంచాయతన పూజ 


శ్రీశంకరపాదులు విష్ణుభక్తులను మంచి మార్గమందు ఉంచ నెంచి, 
'మానవులై జన్మించి నందుకు జ్ఞానము నార్జించుకొని ముక్తి నాందుటయే 


180 శ్రీ శంకరావతార చరితము 


పరమావధి. దాని నెట్లు పొందవలెనో తెలిసికొనుడు. పరమేశ్వరుడు, విష్ణువు, 
ఆదిత్యుడు, పార్వతి, గణపతి అనువా రైదుగురు దేవతలు, వీరందరు 
ఉత్తమోత్తములు. మీరందరు ఈ పంచదేవతా పూజను ప్రారంభించుడు. 
ఏ కోరికలు మనసు నందు తలంచక బ్రహ్మార్చణ బుద్దితో అర్చించుకొనుడు. 
తద్వారా మీ మీ అంత:కరణలు పరిశుద్ధమై మీకును, పరాత్పరునకును 
అభేద ముదయించును. అందులో మీకున్న అజ్ఞానం మాయమై నేనే 
పరమాత్మను” అనే నిశ్చయజ్ఞానం కలుగును. అదియే మోక్షము. అట్టి 
ముక్తి కలుగుట కనేక కారణము లున్నవి. చెప్పెద నాలకించుడు. 
జీవేశ్వరాభేదం దృఢంగా నమ్మునప్పుడే లింగదేహం నశించును. ఆ స్థితిలో 
సంకల్పములు మొలకలెత్తుట కాస్మ్కారం కానరాదు. అట్టి నిస్సంకల్పస్థితిలో 
మాయావరణలు తొలగుటతో ఆత్మ దేదీప్యమానంగా ప్రకాశించును. దానినె 
శాశ్వతానందస్థితి లేక శాశ్వతమైన ముక్తి యందురు.” అని తత్త్వము 
నొకించుక ఉపదేశించారు. 


శ్రీఆచార్యస్వామి వెదజల్లిన తత్త్వరహస్యబీజములు విష్ణుశర్మాదులలో 
నాటుకొని మొలకలెత్తినవి. నాటినుండి వారందరు పంచాయతన పూజ 
ప్రారంభించి, ఆయన శిష్యవర్దమంతా శంకరులు చెప్పిన చొప్పున చేయుచు, 
నిత్యం మృత్తికాస్నానము లాచరించుచు, భన్మ చందనములతో 
త్రిపుండ్రములను ధరించుచు, నియమనిస్టలు గలిగి ప్రవర్తించుచు జ్ఞానార్జన 
చేసికొనిరి. 


బృహ్మగుప్తుడను వైష్ణవమతకర్శ్మరఠుడు పేరొందిన భక్తుడు. విష్ణుభక్తులకు 
శంకరులు బోధించిన దంతయు (శ్రద్ధగా నాలకించి శ్రీశంకరపాదులను 
సమీపించి, “'యతిణ్రేష్టా! నమస్మారములు! మేమందరము సృృతులలో తెలిపిన 
ప్రకారము కర్మల నాచరించుచున్నాము. అట్లు సత్మర్మల నాచరించుచు 
పద్మనాభస్వామి వారి క్షత మందు నివనసించుచున్నాము” అని 
నివేదించుకొన్నాడు. శ్రీశంకరాచార్యులు బృహ్మగుప్తుని విధానమును విని, 


జీద్దార కాంద 181 


మీరందరు నిర్మలమైన మనసుతో పరమేశ్వరార్ప్చణ భావంతో భక్తిశ్రద్ధలు 
గలిగి పంచాయతనపూజ సల్పుకొనుడు. జీవుడు, ఈశ్వరుడు అను భేద 
భావం లేకుండ జేసికొనుచు, సూక్ష్మదేహానికి లోను గాక, అజ్ఞానమును 
పారద్రోలి శాశ్వతానందమును పొందుడు! అని వెలువరించుటతో 
బ్రహ్మగుష్తాదులు సంతసించి, అనేక నమస్కారము లర్పించి నిర్మల చిత్తు 
లయ్యారు. ఆ నాటి నుండి వారు అద్వైతులై స్థిరమైన ఆనందమును పొందు 
మార్గము నవలంబించారు. పిమ్మట భాగవత శాఖకు చెందిన వారు 
శ్రీఆచార్యపాదునితో ముచ్చటించ నుద్యుక్తు లయ్యారు. 


5. 10 భాగవతులు 


భాగవతశాఖకు చెందిన విష్ణుభక్తు దొకడు శంకరులకు నమస్కరించి, 
వేదములలో ఎన్నివిధాల పుణ్య మార్దించుకొను విధానములు తెలుపబడి 
యున్నవో అవన్నియు విష్ణుమూర్తిని స్తుతించుట వలననే కలుగుచున్నవి. 
అందువల్లనే మే మందరం విష్ణువును కీర్తించడ మందే నీమగ్నులమై శంఖం, 
చక్రం మొదలయిన చిహ్నాలను అంకితం చేసికొని కంఠాన తులసిమాలలు 
అలంకరించుకొని ఊర్థ్వపుంద్రాలు ధరించుచున్నాము. కావున ముక్తి మా 
అరచేతులలో నున్నది. ఇంక మాకు చింతా చీకూ అన్నది లేదు.” అని తన 
మతధర్మములను వివరించాడు. 


శ్రీఆచార్యస్వామి భాగవతుని విధానము విని, “భక్తులారా! విష్ణువు 
నాలుగు రకముల మూర్తులు గలిగియున్నాడు. అందొకటి గగనము వలె 
నున్నది. అది చెప్పుటకు గాని, తలంచుటకు గాని శక్యం కానిది. దీనినే 
పరామూర్తి యందురు. అట్టి మూర్తికి ఏవిధమైన చిహ్నములు లేవే! అతడు 
కేవలం నిర్గుణుడు, నిర్వికారుడు, సర్వవ్యాపి. అట్టివాని రూపమును ఏ 
విధముగ ధరించగలరు? రెండవ మూర్తి వ్యూహమను మసేరుతో 
వెలయుచున్నది. ఇది సర్వాత్మస్వరూపముగా నున్నది. అట్టి రూపము నెట్లు 
ధరించుకొన గలరు? ఒక వేళ సమర్ధత గల దందురా, అట్లయిన ఆయన 


182 శ్రీ శంకరావతార చరితము 


యొక్క ఒక చిహ్నము చేత శిరస్సు మొదలుకొని పాదాల వరకు 
కాల్చుకొనుడు! అప్పుడు మీకు తప్పక ఈ శరీరం విడచిన తరువాత 
వైష్ణవత్వమును పొందగలరు. ఇది దుస్సాధ్యంగదా! మూడవ మూర్తి మీనాది 
అవతారమూర్తులు. దీనికే విభూతి యని పేరు. ఈ చేప మొదలయినవి 
లోహంతో తయారు చేసుకొని దానిని కాల్చి శరీరం మీద గుర్తులు 
పెట్టుకొనుడు. నాల్లవమూర్తి అర్బామూర్తి. ఇవి జాళ్ళతో తయారు కాబదును. 
శిలారూపాన్ని మీ మీ శరీరాలయందు చిహ్నాలుగా ధరించెదరా? 
శంఖచక్రాలపేరితో కాల్చుకోవడ మేల? లోహాదులతో తయారైనవే ధరించిన 
సమంజసంగా నుండు నేమొ! భాగవతులారా! శంఖచక్రాంకితాలు పాషండ 
మతమునకు చెంది యున్నని. పరాత్పరుని (ప్రీతికొరకు సత్మర్మల 
నాచరించుడు. కర్మఫలితాన్ని పరాత్పరునకు అర్పణ చేయండి. అట్లాచరించిన 
పరిశుద్దు లగుదురు. అద్వైత తత్త్వ వేత్త యగు పరమగురువు నాశ్రయించి 
వారి తత్తోపదేశాలను పొందుడు. అప్పుడు కర్మబంధములు తొలగి 
మోక్షమును బడయగలి రని గంభీరోపన్యాస మిచ్చారు. పిమ్మట శార్ణపాణి 
అనే వైష్ణవ శ్రేష్టుడు శంకరులతో మాటాడ నెంచెను. 


5.11 శార్హపాణికి తత్వబోధ 


తెలియ నంత వరకు ఎవరి మతం వారికి గొప్పదిగా కన్పించుట 
సహజం. శార్‌బ్బపాణి వైష్టవమత మందు గొప్పవాదని ప్రసిద్ది 
పొందియున్నాడు. ఆయన తన మతవిధానమును శ్రీ శంకరపాదులకు 
వినుపించ నెంచి లేచి, “స్వామీ! విష్ణుమూర్తి యొక్క శంఖచక్రాలు ముద్రలుగా 
ధరించి, సదా “ఓం నమో నారాయణాయి” అనే మహామంత్రాన్ని స్మరణ 
చేయుచుందుము. విష్ణుభక్తులకు వైకుంఠనివాసము తప్పక ప్రాప్తించును. 
కనుక ఈ సంసార బంధము నుండి విముక్తి నొంది ఇప్పుడే వైకుంఠమునకు 
వెడలుచున్నాను. శంఖచక్రాది చిహ్నధారణలకు పురాణముల యందు 
ప్రమాణము లున్నవి. ఏ వైష్ణవుడు శంఖచక్రాది చిహ్నములను ధరించుకొని 


ఉద్దార కాంద 183 


కంఠమున తులసి, పద్మబీజమాలలను అలంకరించుకొని ఊర్ధృపుండ్రధారణ 
చేసికొనియుందునో అట్టివానిని చూచినంత మాత్రాన శ్రీ మహావిష్ణువును 
దర్శించినట్లే యగును అని తన అభిమతాన్ని వ్యక్తంచేశాడు. 


శ్రీ ఆచార్యస్వామి శార్‌బ్బపాణి పలుకు లాలకించి. 


“భక్తుడా తగు ప్రమాణం గల మాటలకు విలువ కలుగును. 
చక్రాంకితములు వేదవిహితములు కావు. అందువలన అది ప్రమాణ 
రహితము. వ్రతాల నాచరించకుండా శరీరం తప్తం కాదు. తప్తంకాని 
శరీరం గల వానికి మోక్షం రాదని శ్రుతి తెలుపుచున్నది. పాపాలు పోవలె 
నన్న శరీరాలు శుష్మించి తీరవలెను. వ్రతాదుల వలన శరీరం తప్తం కానిచో 
ధ్యానం చేయవలెను. పురాణములు కేవలం ప్రమాణములుగా ఎంచకుడు. 
శంఖచక్రాంకితములు తక్షణం విడిచి పెట్ట తగి యున్నవి. మోక్షం కావలయు 
నన్న బ్రహ్మజ్ఞానం కలుగ వలెను, అని (శ్రుతి ఎలుగెత్తి చాటుచున్నది. పుణ్యం 
క్షీణించిన స్వర్దాది పుణ్యలోకవాసం అంతమై తిరిగి మానవుడై జన్మించు 
నని శ్రుతి తెలుపుచున్నది. చిహ్నధారణలను (శ్రుతిస్పృతులు అంగీకరించుట 
లేదు. బృహన్నారదీయ మందు గాని, పురాణముల యందు గాని చిహ్న 
ధారణ నిషేధ మనియే విధించబడినది. చిహ్నధ్రారణతో నేను విష్ణువుతో 
సమాన మనుకొనుట భావనారాజ్యము వంటిది. వేదములు వల్లించక 
బాహ్మణ చిహ్నములైన శిఖా యజ్ఞోపవీతం మొదలయినవి ధరించినంత 
మాత్రాన జ్ఞానార్జన చేయనిచో బ్రాహ్మణుడు కాజాలడు. బ్రహ్మజ్ఞానార్దన 
చేయు వానినే బ్రాహ్మణు దందురు. భ్రష్ణుడైన బ్రాహ్మణుడు తిరిగి బ్రాహ్మణుడు 
కాగలడా! బ్రహ్మజ్ఞానం వల్లనే ముక్తి ప్రాప్తించునని శ్రుతివాక్యములు ఢంకా 
ధ్వని చేయుచున్నవి. కనుక ప్రతీక్షణం తత్త్సవిచారణ చేయుచుండుడు. 
అంతట జీవేశ్వరాభేదం దృఢమై జీవుడే శివు డగుచున్నాడు. శివోహం” 
అని నిరంతరం మననం చేసికొను వానిని ఆ శివుడే వానిని శివునిగ 
చేయును. వాసన క్షయించి భేద బుద్ది నశిస్తుంది. ఈ విధముగ శివగీత 
పలుకుచున్నః దని వచించారు. 


184 శ్రీ శంకరావతార చరితము 


శార్‌బ్బపాణి శ్రీఆచార్యస్వామి వెలువరించిన తత్త్వబోధ విని సాష్టాంగ 
వందనము లర్పించి కృతార్థుడ నైతి నని తన నిశ్చయాన్ని వ్యక్తం చేశాడు. 


85. 12 పాంచరాత్రులు 


పాంచరాత్రు లనబడు ఆగమమతస్థులలోని పండితోత్తము డొకరు 
లేచి శ్రీ శంకరాచార్యులను సమీపించి, “'యతి్రేష్టా! నమస్మారములు! ముక్తికి 
మా ఆగమ శాస్త్రమే మూలకారణమై వెలయుచున్నది. దీనిని తెలిసికొనకుండ 
ముక్తి పొందనేరడు. ఇది అందరికి అందుబాటు గల విధానము గలది. 
(బాహ్మణులన్న వారందరు దీని నాశ్రయించి తీరవలె నని వచించాడు. 
శ్రీఆచార్యస్వామి వారి మాట విని, 


“'పండితోత్తమా! నీ వన్నది బాగున్నది. సందేహ మెల? వేదములకు 
వ్యతిరేకం కాని పద్ధతి మాత్రం యోగ్యమై ఆచరింపదగినది. వేదమే అన్నిటికి 
ఆధారభూతమై యున్నది. పాంచరాత్రాగమములో ఇతర మంత్రములను 
లేకుండ జేసి యున్నందువలన అది వైష్ణవ మతమైనది. ఆగమ విరుద్ధ 
మంత్రము లన్నియు శరణ్యం కావని గదా దాని ఆంతర్యం? బ్రాహ్మణ్యము 
నిలబెట్టుకోవలె నన్న గాయత్రీ మహామంత్రోపాసనే శరణ్యం. ఇది లేని 
వానికి విప్రత్వమే లేదు. మీ ఆగమ మందది కానరాదు. గాయత్రీ 
మహామంత్రోపాసన లేని లోటును వంద విష్ణమంత్రాలు భర్తీ చేయజాలవ. 
బ్రాహ్మణత్వం లేని వైష్టవత్వం ఉపయోగం లేనిది. గాయత్రి శంఖం మొదలైన 
ధారణలు గలిగి యున్నదని వైష్ణవం ఉత్తమం అనరాదు. గాయత్రికి 
పంచముఖత్వా లున్న వని అందురు. చంద్రుని శిరమున ధరించుటచే 
గాయత్రి రుద్రశక్తి అన వచ్చును. సూర్యుని తేజము ఆమె యందున్నది. 
విష్ణుమూర్తి భానుమందడల మందు ప్రవర్తించు నందురు. ఈ రెండు 
కారణములచే గాయత్రిని విష్ణుశక్తి అన వచ్చును. అంత మాత్రాన గాయత్రిని 
కేవలం విష్ణుశక్తిగా తలంచరాదు. 


ఉద్దార కాంద 185 


వేదానుకూలమైన ఆచారములు ఆగమశాస్తమం దున్నచో ఆచరించ 
వచ్చు. తద్విరుద్ధములు ఆగమమం దున్నచో ఆచరింప తగవు. వేద 
విరుద్ధమైనది ఎన్నడును అంగీకరింపబడదు. వెంటనే బాహ్మణత్వ సిద్ధికై 
వేద విహిత కర్మ నిరతుడువు కమ్ము. అట్లాచరించిన చిత్తశుద్ధి గలిగి 
తత్త్వజ్ఞానమును బదయగలవు. తద్వారా మోక్షం సిద్ధిస్తుంది. సర్వభూతముల 
యందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను జూచువాడే పరబ్రహ్మను 
పొందుచున్నాడు. ఇందులకు వేరొక మార్గం మృగ్యం. భక్త్షాగగణ్యా! 
పాషండచిహ్నములను విడనాడి మోక్షం కొరకై అద్వైతజ్ఞానము నార్జించు 
కొనుమా!” అని శంకరాచార్యులు బోధించారు. 


మాధవు డంత నంతుష్టుడై అద్వైతతత్త్వమును విడనాడక 
వేదవిహితకర్మల నాచరించుచు తన బంధుమిత్రాదులను అద్వైతనిష్టలో 
ప్రవేశపెట్టి సుఖముగ నుండెను. అంతలో వైఖానస ప్రముఖు డొకడు 
శంకరులను కాదనుట కుద్యుక్తుడాయెను. 


5. 18 వైఖానసుడు 


శ్రీ ఆచార్యస్వామి గావించు మతప్రబోధ మెటులున్నను తాము 
బహుకాలమునుండి ఆచరించు విధానమును తిరస్మరించుటను సహించ 
లేక వైఖానసులలో ప్రముఖుదైన వ్యాసదాసుడు శ్రీశంకరపాదులను 
సమీపించి, 


'స్వామీ ! మాకు శీమన్నారాయణమూర్తియే పరమదైవం. కావున 
మా పక్షమును కాదనుటకు బ్రహ్మతరం కాదు. 'తద్విష్టో: పరమం పదమ్‌” 
మొదలయిన (శుతివాక్యములు శ్రీమన్నారాయణ మూర్తికే అగస్థాన 
మిచ్చినట్లుగ తెలుపుచున్నవి. అదియును గాక ఆయనలోనుండి బ్రహ్మ, 
రుద్రుడు పుట్టుచున్నారని 'నారాయణాద్రృహ్మా జాయతే రుద ఏవ చి 
(శుతి వెలువరించినది కనుక నారాయణమూర్తినే సేవించ వలసి యున్నది. 


186 శ్రీ శంకరావతార చరితము 


ఆయన సర్వాంతర్యామియై వెలయుచున్నాడు. ఉపాసనావిధానములు, 
విష్ణుభక్తుల లక్షణములు మొదలగునన్ని యు వైఖానస మత మందు 
విపులంగా తెలుపబడి యున్నవి. శంఖ చక్రాది విష్ణు చిహ్నములను ధరించి 
ఊర్థ్వపుండ్రములను పెట్టుకొన్నవాదే విష్ణుభక్తుడని తెలియబడును.” అని 
వివరించెను. 


వ్యాసదాసుడు వివరించిన విధానము నాలకించి అందు గల 
లోపములను సవరించనెంచి, 


'వ్యాసదాసా! ఈ లోకాలను సృష్టించు వాడు (బవ్మా? విష్ణువా? 
నారాయణమూర్తి సృష్టించువా డగుచో పరిపాలించు వాడెవడు? ఇందులో 
వివాద మెంతేని గలదు. ఇది అటుండ నిమ్ము. సృష్టిస్టితిలయకారకులు 
(బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను మువ్వు రున్నారు. వీర లేమగుదురు? 
ఇది కూడ అటుండ నిమ్ము, నారాయణమూర్తి యనినా విష్ణు వనినా ఒకటే 
కదా! విష్ణుపద మనగా నిత్యముక్తి. అది కేవలం తత్వజ్ఞాన ముండిననే 
లభ్య మగును. జ్ఞానం వినా ముక్తికి మరియొక మార్దం కానరాదు. నీవు 
విష్ణుభక్తుడవే యగుచో ఆయన ప్రీతి కొరకు వైదిక కర్మల నాచరించుమా! 
శంఖచక్రాంకితా లనుచు కాల్చు కొన్నంత మాత్రాన ముక్తి రాదు. 
ఆగమాచారాలు (బాహ్మణత్వమును నాశనం చేయుటకు కారణ 
మగుచున్నవి. అట్టివి లేకుండిన యోగ్యత కలిగియుందేది.” అని 
శ్రీశంకరపాదులు తెలియజేశారు. 


(శ్రీఆచార్యస్వామి చెప్పినది విని సంశయగ్రస్తుడై మరల, 


“పూర్వకాలంలో దత్తాత్రేయ యోగీంద్రుల వారు పంచముద్రలు ధరించి 
యున్నారు కదా! ఆయనది మోక్షమార్దమే కదా! అందు వలననే మేమందరం 
ఆయన మార్గాన్ని అనుసరించుచున్నాం. పురాణములలో శంఖ చక్రధారణ 
చెప్పబడి యున్నది. ఇన్నిట చక్రాంకితములు యోగ్యమై యున్నవి. ఇవి 


ఉద్దార కాంద 18/7 


లేనిచో వైష్టమతమునకే వాని సంభవించును. కావున భగవంతుని 
చిహ్నములను ధరించడం విధి!” అన్నాడు వ్యాసదాసుడు. 


బ్రీశంకరపాదులు వ్యాసదాసుడు తెలిపిన విషయము మరల ఆలకించి, 


వ్యాసదాసా! నీ అవివేకము నే మనవలెను! బాలకులు కూడ ఈ 
చక్రాంకితములు లాభము లేదనుచున్నారు. మవోతత్త్వవేత్త, 
పరమయోగీంద్రులు అయిన దత్తాత్రేయులు ముద్రాంకితములు పొంది 
యుండ లేదు. చక్రాంకితములు ధరించి నటుల ఎందున కాన రాదు. 
పురాణముల యందు గల దనుట ఉచితము కాదు. ఇప్పుడైనను నీమూఢ 
భక్తిని విడనాడి సుఖముగా నుండుము. భక్తుడా! ప్రహ్లాదుడు, గజరాజు, 
ధ్రువుడు, హనుమంతుడు, ద్రౌపది, గోపికలు, గోపకులు, వీరందరికీ 
చక్రాంకితములు చేసిన గురువు ఎవరు? అట్టి ఊహలు విదవాడి “బహ్మాస్మి 
అనే అద్వైతభావమును పొంది సుఖంగా మోక్షమును పొందుమా! 
చక్రాంకితములు తప్పు కాదందువా, కపోలతలముల యందు శేషుని 
ముద్రలు, కంఠమున గరుత్మంతుని ముద్ర, భుజముల యందు, జ్ఞానేంద్రియ 
సమీపమున చక్రాంకితములు ధరించరేల? అచ్చట ప్రమాద మనియా!” 
అని వ్యక్తం చేశారు. 


“'యతివర్వా! తమ అనుగ్రహంతో వివేక ముదయించినది. నేనింక 
చక్రాంకితాలు ధరించబోను. చిన్న తప్పును తెలిసికొన జాలక ముందుకు 
పోజాల కుంటిని. ఇట్టి పరమరహస్యమును తెలిసికొనలేక పోవడం ఇంత 
వరకు మాకొక గొప్ప అవరోధమే ఏర్పడింది. దానిని తృణప్రాయంగా 
తొలగించి నందుకు కృతజ్ఞుడను. మిమ్ములను “జగద్దురువు” లనియే పిలువ 
వలెను. కరుణించుడు! అని వ్యాసదాసుడు కృతజ్ఞతలు శ్రీ శంకరపాదుల 
కర్పించాడు. 


వ్యాసదాసునకు ముక్తిమార్గం చూపనెంచి శ్రీశంకరాచార్యస్వామి, 


188 శ్రీ శంకరావతార చరితము 


'వ్యాసదాసా! (ననే (బ్రహ్మను. బంధములు లేనివాడను.”* అని సదా 
భావన చేయుచుండుమా! అట్లు చేయలేనిచో 'బహ్మైవాహం న సంసారీ 
ముకోహమ్‌” అని యైనను నిరంతరం మననం చేయచుండుమా! 
ఇట్లాచరించినచో బంధముల నుండి విడివడి పరమాత్మను తెలిసికొనగలవు. 
అట్లు తెలిసికొనడమే ముక్తి. ముక్తినొందుట కింకొక దారిలేదు.” అని 
ఉపదేశించారు. 


5.14 కర్మహీన శాఖీయులు 


కర్మహీనులని పిలువబడే శాఖయొకటి వెష్టవనమత మందు గలదు. 
ఇదివరలో తెలుప బడినది. ఆ శాఖకు చెందిన నామతీర్భడను ప్రముఖుడు 
సభలోనుండి లేచి శ్రీశంకరాచార్యులను సమీపించి, 


“'యతివర్యా! నమస్కారములు! మా మతధర్మ్శ్మములు వినండి! విష్ణుమూర్తి 
మత మగుటచే దీన్ని కాదనుటకు ఆదిశేషునికి కూడ శక్యం కాదు. కారణ 
మేమన, జగమంతా విష్ణమయం. శిష్యునికి ముక్తిని ప్రసాదించు నిమిత్తం 
గురువు విష్ణుమూర్తిని పార్థించాడు. “నాశిష్యుని తమ పాదారవిందముల 
కడకు చేర్చుకొను” డని ఆ ప్రార్ధన విని శ్రీపరమేశ్వరు డట్లు తన పాదసన్నిధికి 
చేర్చుకొన్నాడు. 

“యతివర్యా! నాకు తిరుగ జననం లేదు. నేనే జీవన్ముక్తుడను. మీరందరు 
కర్మలు జేయని వారగుటచే సర్వలోక ప్రభువైన విష్ణువునే పూజించుడు. 
ముక్తి తప్పక రాగలదు.” అని నివేదించాడు. 


శ్రీశంకరాచార్యస్వామి కర్మహీనుని పద్ధతి విని అతనిని బాగుచేయ 
నెంచి, 'నామతీర్ణ! కర్మ చేయని వాడవు! జీవన్ముక్తుడ వైతివా! ఇది ఎంత 
నింద్యము! ఇది మంచి, అది చెడ్డది అనే తేడా నీకు లేనందున నీది 
పిశాచవృత్తి! వేద విహితమైన విధికర్మల నాచరిస్తూ తత్ఫ్భలితాన్ని ఈశ్వరార్ప్చణ 
చేసినచో అయ్యది జ్ఞానమార్గ మగును, ఫలాపేక్షతో కర్మచేసినప్పుడు అది 


ఉద్దార కాంద 189 


కర్మమార్గము. అన్ని విధాలా కర్మభ్రష్టుడవే యగుచున్నావు. అందువల్ల 
(శుతిస్కృతులు నీకు శిక్షను విధించుచున్నవి. ఏవిధంగా జూచినను నీవు 
విష్ణుభక్తుడవు కానేరవ. స్వధర్మము నాచరించువాని లక్షణాలు చెప్పెద 
వినుమా! విష్ణుభక్తుడు సదా ధర్మమును చలించకుండ ఆచరించవలెను. 
ఇష్టుడు, అయిష్టుడు అను భేదం లేకుండ సమబుద్ధితో నుండవలెను. 
అట్లాచరించుచు పరిశుద్ధమైన అంత:కరణబుద్ధితో నుండవలెను. 
'శుతులలోను, సృృతులలోను ఏది చెప్పబడియున్నదో, అదినా ఆజ్ఞ ఆ 
(శుతిస్కృతులకు వ్యతిరేకముగ ప్రవర్తించువాడు నాకు ద్రోహి. అత డెంతటి 
భక్తుడైనా నరకమును పొందవలసినదే!” అని పరమేశ్వరుడు వచించినట్లు 
ప్రబలమైన ప్రమాణము లున్నవి. “బ్రాహ్మణం కర్మ కుర్వీత అనే వాక్యము 
ననుసరించి బ్రాహ్మణు లైన వారందరు కర్మ విధిగా నాచరించ వలసినదే. 
బ్రాహ్మణుల కెక్కడా కర్మత్యాగం చెప్పబడి యుండ లేదు. పైగా 
దేవాంతరపూజను విడవగూడదు. 'అగ్నిర్దేవో ద్విజాతీనాం” అని శాసించడంవల్ల 
బృహ్మచారి మొదలయిన వారందరు కర్మత్యాగం చేయరాదని తేలినది. 
త్రికాలముల యందు సంధ్యావందనం విధిగా నాచరించవలెను. అట్లు 
చేయనందు వలన వచ్చు దోషం పోగొట్టుకొనవలెనన్న మూడు కృచ్చ 
వ్రతముల నాచరించవలెను. విప్రనకు కర్మ చేయడంతో శూద్రత్వం పోయి 
ద్విజత్వము వచ్చు నని శాస్త్రము వచించుచున్నది. రెండు పుట్టుకలు 
అందొకటి శూద్రత్వము, రెండవది బాహ్మణత్వము కలది గనుకనే 
బ్రాహ్మణులను ద్విజులన్నారు. కర్మ చేయనివాణ్ని ద్విజు దనడం మహాదోషం. 
'నకర్మణా సప్రజయా' అను శ్రుతి వాక్యమున్నది గదా యనెద వేమో అది 
ద్విజుల కొరకు చెప్పబడి యుండలేదు. సన్వ్యాసం పొందిన యతుల కొరకై 
పరిత్యాగం చెప్పబడినది. అని వివరించి చెప్పిరి. 


శంకరులు వచించిన ధర్మం బుల్జి కక్కి సంతుష్టుడై నామతీర్భుడు 
జగద్దురువులకు సాష్టాంగ వందనము లర్చించి అప్పటి నుండి కర్మలు 


190 శ్రీ శంకరావతార చరితము 


చేయడం ప్రారంభించాడు. మిగిలిన వారందరు ధర్మసూత్రాలను గ్రహించి 
జ్జాన మార్గమందు సంచరించడం ప్రారంభించి అద్వైతు అయ్యారు. శిష్య 
సమేతంగా అచ్చట నుండి సుబ్రహ్మణ్య క్షేత్రమునకు శ్రీఆచార్య స్వామి 
పయనమయ్యారు. 


5. 15 హిరణ్యగర్భమతము 


అనంతశయన క్షేత్రము నుండి శ్రీఆచార్యస్వామి శిష్యపరివార 
సపాతంగా బయలుదేరి అయిదు దినములకు సుబ్రహ్మణ్యక్షేత్రం 
చేరుకొన్నారు. ఆ క్షేత్ర మందు గల కుమారధారా నది మిగుల పవిత్రమై 
ప్రసిద్భికక్కి యున్నది. అచట షణ్ముఖన్వామి వారి ఆలయ మున్నది. ఆది 
గొప్ప యాత్రాస్థలము. 

శ్రీశంకరావతారమూర్తి కుమారధారానదిలో స్నాన మాచరించి విభూతి 
నలంకరించుకొని కాషాయాంబరములు ధరించి దందకమండల ధారియై 
దివ్యమైన తేజస్సుతో బయలుదేరి షణ్ముఖస్వామి వారిని దర్శించుటకు 
వెడలుచున్నారు. ఆ మహాతేజస్సంపన్నుని జూచి కైలాసవాసుని వలె భావించి 
అబ్బురపడి వారితో ముచ్చటించు భాగ్యమును పొందుటకై పరితపించారు. 
తమ మత ప్రభావమును వారికి నివేదించుట కాయత్తపద్దారు. యాత్రీకులలో 
నొకడు పట్టజాలక శంకర పాదుల కడకు వచ్చి, 


“'యతివర్వా! మేమందరం బ్రాహ్మణ కులంబున జన్మించి ద్విజులమై 
మనుధర్మశానస్తానుసారం కర్మలను చేయుచున్నాము. ఆది పురుషుడైన 
హిరణ్యగర్భుని మనసార సేవిస్తూ నిర్మల హృదయం గల వారలమై ఆ 
దేవదేవుని అనుగ్రహం వలన ఏచింతా చీకూ లేకుండ సుఖముగ 
నుంటున్నారము. స్వామీ! సమస్త ప్రాణి కోటి పుట్టులకు ముందుగ 
హిరణ్యగర్భు దుద్భవించాడు. అర్హు డగుటచే ఆయనకే హవిస్సు నిస్తున్నారు. 
వేదవాక్యము లందుకు పరమ ప్రమాణములుగ నున్నవి. సృష్టికర్తయి పాలకుడై 


జీద్దార కాంద 191 


లయకారకుదై ఉత్తమోత్తముడై పరమానందధాముదై యున్నాదని 
తెలుపబడుచున్నది. 'తదైక్షత' ఇత్యాది వాక్యము లాయనను స్తుతించుచున్నవి 
గదా! ఆ ప్రభువు తన భుజములచే శివకేశవులను సృష్టిస్తున్నాడు. అట్టి 
సర్వాంతర్యామి అయిన హిరణ్యగర్భుని భక్తులమై యున్నాము. సర్వదా 
యోగనిష్టలో నుండి కూర్చ కమండలులను ధరించువారలము. మహాయశ 
సంపన్నులైన మిమ్ములను దర్శించుటతో నిశ్చయంగా కృతార్థుల మైతిమి. 
ఒకించుక మా మాట నాలకించుడు. 


“యోగీశ్వరేశ్వరా! జీవేశ్వరాభేద తత్త్వముతో నేమి ప్రయోజనము 
గలదు? సర్వలోకాధిపతి యైన హిరణ్యగర్భుని ఉపాసించుడు. ఆ పరాత్పరుని 
వలన సర్వప్రాణులు పుట్టుచున్నవి. కర్మఫలం వలన దుఃఖ భూయిష్టమైన 
సంసారసాగరంలో బడుచున్నారు. హిరణ్యగర్భుడే సర్వ మూలకారణుడై 
యున్నాడు. ప్రళయకాల మందు జీవకోటి యావత్తు (బహ్మలో లయ 
మగుచున్నది. దీనినే మోక్ష మనుచున్నారు. వారల వాసనాబలంతో సృష్టి 
జరుగు నప్పుడు మరల జీవులు పుట్టుచున్నారు. ఇది నిజమైన మోక్షం 
కాదు. ఒక్క (బ్రహ్మజ్ఞాన సంపన్నుడే పరమ పదమగు (బ్రహ్మజ్ఞాన సంపన్నుడే 
పరమ పదమగు బ్రహ్మలోక నివాసము నొందుచున్నాడు. వానికి పునర్జన్మ 
లేదు. కావున హిరణ్యగర్భుడు సేవింపదగివాడై యున్నందున తాము 
దందకమందడలువులను ధరించి యతీశ్వరులై జగద్దురువులై బ్రహ్మజ్ఞానులై 
యుండుటచే బహ్మలోకమును పొంద తగి యున్నారు. కనుక తామట్లు 
హిరణ్యగర్భుని ఉపాసించుడు' అని వివరించాడు. 


హిరణ్యగర్భ మతస్థుడు చెప్పుకొన్న దంతా చక్కగా విని, 


“భక్తులారా! (బబ్రవ్మాదు లందరు ఎవరి వలన ఉద్భవించారో 
తెలిసికొనవలెను. పరాత్పరుని గురించి క్షుణ్ణంగా తెలిసికొన్నదో ముక్తి 
తప్పక లభ్యం కాగలదు. ముక్తి హేతువైన తత్త్వజ్ఞానం కావల నన్న వేదాంత 


192 శ్రీ ళంకరావతార చరితము 


(శవణాదులు చేయాలి. మీ రనినట్లు లయకాల ముక్తి శాశ్వతంకాదు. అది 
ఒక దీర నిద్ర వంటిది. బ్రహ్మను ఆశ్రయిస్తే జ్ఞానం రాదు. తత్వ జ్ఞానార్దనతోనే 
యి శాక సన ఠా జ 
బహ్మత్వాన్ని పొందేది. ఈ విధాన మంతయు వివరంగా (శుతులు 

తెల్పుచున్నవి.” అని శ్రీఆచార్యస్వామి తెలియచెప్పారు. 

శ్రీశంకరపాదులు తెల్పిన తత్వరహస్యమును గ్రహించి హిరణ్యగర్భ 
మతస్థులు బ్రహ్మానంద భరితులై శ్రీ ఆచార్యస్వామికి శిష్యు లయ్యారు. 
పిమ్మట అగ్ని దేవోపాసకులు శంకరులతో ముచ్చటించ నెంచిరి. 


5.16 అగ్ని దేవోపాసకులు 


అగ్నిని ఆరాధించే మతములోని వారొకరు లేచి శంకరులను 
సమీపించి, 


“స్వామీ! నమస్కారములు! మేము అగ్నిహెత్రుని యథావిధిగా 
పూబించువారలము. ఆయన మాకు పరమదైవం. సృష్టికి పూర్వం ఒక్క 
అగ్నిదేవుడే ఉన్నాడు. దేవత లందరు అగ్నినుండి జనించారు. ఆ 
దేవగణమందు గల అగ్ని దేవుడే విష్ణుమూర్తి అయ్యాడు అగ్నిదేవుడే మొదట 
హవిస్సును గైకొనుచున్నాడు. పిమ్మట దేవతల కిచ్చుచున్నాడు. వేదము 
అగ్నికి ప్రముఖన్థానమును కల్పించి బ్రాహ్మణులను పూజించు మనుచున్నది. 
వారు దానిని అత్యంత భక్తితో భద్రపరచుకొని నిత్యము ఉపాసిస్తూ ముక్తు 
లగుచున్నారు. కావున మోక్ష హేతువునకు అగ్నిని పూజించుట మూలకారణ 
మగుచున్నది. సర్వపాప హరుడని, ఉపాస్యుడని, అగ్ని దేవుడని వేదములు 
తెలియజేయ చున్నవి. తామును మా వలెనే అగ్ని దేవుని ఆరాధించి 
ముక్తినొందుడు. మీ మతం వలన ప్రయోజనం శూన్యం.” అని వెల్లడించారు. 


శ్రీ శంకరపాదులు వహ్ని మత పద్ధతిని విని, 


“అగ్ని దేవోపాసకులారా! అగ్ని దేవతలందరి కంటె తక్కువవాదు దేవతలు 
మధ్యమముగను, విష్ణువు అందరి కంటె గొప్పవాడుగను చెప్పబడినది. 


ఉద్దార కాంద 193 


పైగా అగ్ని దేవతలందరకు హవిస్సు తెచ్చి ఎవరి భాగం వాళ్ళకు 
అందిచ్చేవాడుగను కర్మదేవతగను ఉన్నాడు. అగ్నిదేవుని గురించి చెప్పబడే 
వాక్యము లన్నియు ఆత్మకు సంబంధించిన వని తెలిసికొనుడు. కావున 
ఇంతటి నుంచి తత్వమును గ్రహించి అగ్నిహోత్రాది సత్మర్మలు చేస్తూ 
విష్ణుదేవుని ఉపాసించుడు. అప్పుడు జ్ఞానార్జనకు అవకాశం లభించి తద్వారా 
ముక్తిని బడయగలరు.” అని నిజస్థితిని తెలిపిరి. 


అంతట అగ్నిమతస్థులు శ్రీశంకరుల సుభాషితముల ఆంతర్యం 
గృపించి అద్వైతమతము నవలంబించి శ్రీఆచార్యస్వామివారికి 
శిష్యులయ్యారు. విమ్మట నౌరమతన్థులు శంకరులకు తవు 
మతప్రభావమును వ్యక్తం చేయ నుద్యుక్తులయ్యారు. 


ర్‌, 1౯ సౌరమతస్థులు 


సూర్యుని ఉపాసించువారిని సౌరమతస్సు లందురు. సూర్యునకు 
ప్రీతికరమైన రక్త పుష్పమాలికలను ధరించుకొని భాస్మరచక్రాంకితములను 
వేసికొన్నవారు వచ్చియున్నారు. అందు భాస్మరు డనుపేరు గలవాడు లేచి, 


“ఆచార్యస్వామీ! నమస్మారములు! అన్ని మతముల కంటె బహు 
శేష్టమైన మా మత మెట్టిదో వినండి. ఎవరి మట్టుకు వారు, వారి మతమే 
గొప్పదని చెప్పుకొన్నను, అందున్న రహస్యమును తెలిసికొనిన గాని నిజం 
తేలదు. 


(శుతిలో సర్వలోకములకు సూర్యుడు నేత్రమై ప్రకాశించుచున్నాడని 
తెలుపబడి యున్నది కదా. ఆతడే తిమూర్యాత్మకమై సృష్టి స్థితి లయములకు 
కారకుడై యున్నాడు. ఆదిత్యుడే పరబ్రహ్మమని వేదములు పల్ముచున్నాయి. 
సూర్యోపాసకు లందరు వేదమందున్న సూర్యమహామంత్రాన్ని (శ్రీఘృణి 
సూర్య ఆదిత్య) జపిస్తూంటారు. రక్తచందనం తిలకముగ ధరించి, ఎజ్జిటి 
పుష్పమాలికలను అలంకరించుకొనెదము. మా సూర్యోపాసకులు ఆరు 


104 శ్రీ ళంకరావతార చరితము 


రకములుగా నున్నారు. (1) ఉదయబభాస్మరుని (బ్రహ్మగా భావించి 
ఉపాసించువారు, (2) మిట్టమధ్యాహ్నపు సూర్యుని ఈశ్వరునిగను 
లయకారునిగను భావించి పూజించువారు, (8) సూర్యాస్తమయ భాస్కరుని 
సర్వరక్షకుదైన విష్ణుమూర్తిగ ఉపాసించువారు, (4) త్రిసంధ్యల యందున్న 
భానుని త్రిమూర్తిగా భావించి అర్చించువారు,(5) సూర్యుని గగన మండలంలో 
ఎచ్చోటనైనను చూచుటే ప్రధానంగా గలవారు, వీరలు సూర్యదర్శనం 
చేయకుండ భోజనం చేయరు. ఎప్పుడు కన్పించిన అప్పుడే భుబించువారు. 
కన్పించు వరకు ఉపవసించెదరు, (6) నుదుటను భుజములయందు వక్షస్థల 
మందు, సూర్యమండల చిహ్నములను అంకితం చేసికొన్నవారు, అను 
ఆరు శాఖలవారు అనుక్షణము సూర్యమంత్రమును జపించుకొందురు. 
ఇది మావిధి విధానము, ఇందులకు (శ్రుతి ప్రమాణము లనేకము లున్నవి. 
పురుషసూక్తమందు భానుని గురించియే స్తుతించబడి యున్నది. “పురుషం 
కృష్ణపింగళమ్‌” అని రుద్రమంత్ర మందు ఆదిత్యుని తెలియజేయుచున్నది. 
ఇట్లనేక ప్రకారముల శ్రీసూర్యదేవుని తెలియ జేయుచున్నందున మా కారాధ్య 
దైవ మయ్యాడు. 


అరుణ, సూర్య, భాను, చంద్ర, తపన, మ్‌త్ర, హిరణ్యరేత, రవి, 
అర్యమ, గభస్తి, విష్ణు, దివాకర అను వందడైండు పదములతో 
విరాజిల్లుచుండుటచే ద్వాదశా దిత్యుడను బిరుదు పొంది యున్నాడు ఆ 
నామములలో విష్ణునామ ముందడుటచే సూర్యుడే విష్ణువై యున్నాడనుట 
నిర్వివాదము. శ్రీకృష్ణపరమాత్మ పంద్రెండుగురు ఆదిత్యులలో విష్ణువును 
నేనే యని యనుటకు కారణమైనది. జ్యోతులలో కెల్ల కిరణా (దాతా, 
అర్యమా, మితృః వరుణః ఇన్టః వివస్వాన్‌, పూషా, పర్జన్యః అంశుః భగః 
త్వష్టా, విష్ణుః అనునది మరియొక పాఠము)లతో కూడిన రవిని నేనే 
(ఆదిత్యానా మహం విష్ణుర్యోతిషాం రవి రంశుమాన్‌) అని యుండుటచే 
రవిని శ్రీకృష్ణపురమాత్మగా తెలిపియున్నారు. కనుక (బ్రహ్మాది దేవతలందరు 


ఉద్దార కాంద 195 


రవి నుండి ఉద్భవించారు. సమస్త విషయములకు కారణభూతుడగుట 
వలన మోక్షకాములందరు సూర్యభగవానుని ఆరాధించితీరవలెను” అని 
వ్యక్తం. 


శ్రీశంకరాచార్యస్వామి సౌరమతభావములను పూర్తిగా విన్నారు. 
సౌరమత మందు గల లోపాలను సవరించ నెంచి, 


'దివాకరా! మీ రందరు ఒక చిన్న విషయమును తెలిసికొన లేక 
చిక్కులలో పడియున్నారు. “చంద్రమా మనసో జాతః చక్షో స్ఫూర్యః అని 
యున్నది గదా! అనగా పరాత్పరుని మనస్సునుండి చందురుడును 
నేత్రమునుండి నూర్యుడును మట్టియున్నారు. అని వేదవేు 
ప్రమాణమైయున్నది. 'యజ్ఞన్యం తన్నశ్యమ్‌” పుట్టినది నశించునదే గదా! 
సూర్యుడు పుట్టిన వాదాయె. కనుక ఆతడును నశించువాడే. నశించు 
వాని యందు బ్రహ్మత్వ మెట్లుండును? 


మరియొక విషయము నాలకించుడు. గాలి వీచుచున్నది. సూర్యుడు 
నిత్యము ఉదయించుచున్నాడు. అగ్ని వెలుగుచున్నది. దేవేంద్రుడు స్వర్గమును 
పరిపాలిస్తూన్నాడు. మృత్యువు పరుగులు వారుచున్నది. వీళ్ళందరు 
పరాత్పరుని ఆజ్ఞకు బద్దులై వాళ్ళ వాళ్ళకు నియమింపబడిన పనులు 
నెరవేర్చుచున్నారు. అట్టి పరిస్థితులలో సూర్యుణ్ని భగవంతుడని యనడం 
మూఢత్వం కాక మరేమున్నది! పరమాత్మకు అపారమైన ప్రకాశమున్నది. 
ఆ ప్రకాశములో ఇతరు లెట్లు ప్రకాశింప గలరు ? పరమాత్మను అనుసరించి 
మిగిలిన వన్నియు ప్రకాశించుచున్నవి. అప్పుడు సూర్యుడు పరబ్రహ్మ 
ఎట్లగును? జ్యోతిషశాస్తమందు సూర్యుడు మొదలయిన వారికి నిత్యత్వము 
లేదని చెప్పబడినది. (బ్రవ్మా ఉదయకాల మందు దేవతలందరు 
పుట్టుచున్నారు. (బ్రహ్మ దినాంతమందు వారందరు లయమగుచున్నారు. 
ఈ రెండు కల్పముల కాలము (బ్రహ్మకు ఒక దిన మగుచున్నది. అట్టితరి 


196 శ్రీ శంకరావతార చరితము 


అందరికీ మూలకారణత్వం సూర్యునకు అంటకట్టడం న్యాయం కానరాదు. 
కావున పరమాత్మనే ఉపాసించుడు. మీ పాషండ చిహ్నాలను విడనాడి 
సదాచారములను అలవరచుకొనండి. పరమ పవిత్రమైన ఆత్మతత్త్వమును 
తెలినికొనండి. జ్ఞానము నార్జించుకొని ముక్తిని పొందుడు.” అని 
ఉపదేశించారు ఆచార్యపాదులు. 


శ్రీ శంకరాచార్యస్వామి సౌరమత లోపాలను ఏరివేయుటతో 
దివాకరాదులందరు సంతోషించిరి. నాటితో సౌారమతమునకు నీళ్ళు వదిలి 
అద్వైతమతము నవలంబీంచి శ్రీ శంకరపాదులకు శిష్యులై బహుభంగుల 
కీర్తించారు. 


శ్రీ శంకరపాదులకు అప్పటికి మూడు వేలమంది శిష్యులున్నారు. 
జగద్దురువులయెడ గాధమైన భక్తి కలుగ కొందరు శంఖములు పూరించిరి. 
మరికొందరు దివ్యమంగళ ధ్వనులు గావించారు. కొంద రేకకంఠంతో 
స్వస్తివాచకములు పలికారు. మరికొందరు కరతాళధ్వనులు చేసారు. 
శంకరుల కిరు పార్వములం దుండి వింజామరలతో వీచుచున్నారు. మిగిలిన 
వారు నెమలివింఛములు ధరించారు ఆనందం పెల్లుబుకునట్లు 
సకలోపచారము లర్పించేవారు. అట్లు శిష్యకోటి అర్చించుచున్నను 
కించిత్తైనను భోగములను అనుభవించక తామరాకు మీది నీటివిందువు 
పగిది యుండెడివారు శ్రీ ఆచార్యస్వామి. నెలరోజు లయినతోదనే 
సుబ్రహ్మణ్యక్షేతం వీడి శిష్యకోటితో గణవర పురమునకు ప్రయాణమైనారు. 
5. 18 గాణాపత్యులు 

సుబ్రహ్మణ్యక్షేత్రమున అద్వైతమతప్రచారము చేసి బహు మతములలో 
నుండిన లోపములను తెలియజేసి వారల నందరిని సంతుష్టులం జేసి 


అద్వైెతమతము నవలంబింపజేసి ప్రసిద్ధి ఆక్కిన గణవరపురము ప్రవేశించారు 
శంకరాచార్యస్వామి. ఆ పురమందున్న గణపతి ఆశ్రమంలో బసచేశారు. 


ఉద్దార కాంద 19/7 


అచ్చట కౌముది యను పేరు గల నది పారుచున్నది. అందు వారందరు 
స్నానాదు లాచరించి విఘ్నేశ్వరాలయమునకు జని గణపతిని దర్శించి 
షోడశోపచారములతో నర్చించారు. 


అచట వారంద రొక నెలదినము లుండి ఆ ప్రాంతమందు ఆచరణలో 
నుండిన మతవిధానములను తెలిసికొని అందుగల లోపములను (ప్రేమతో 
తెలియజేసి సవరించుచు నిజతత్త్వమును బోధించుచు అద్వైెతమతస్థాపన 
చేసారు. పద్మపాదాదు లందరు పంచాయతన పూజా పరాయణులైరి. 
శిష్యబృంద మంతటికిని ఆహారపదార్థములు తయారు చేయుటకు 
శంకరశిష్యులలో నొకడైన హరలబలుడను వాడు ఏర్పాటు గావింపబడ్దాడు. 
పద్మపాదుడు గురువులను యథావిధిగా పూజించుచు భిక్ష నొసగువాడు. 
ఏ లోపము లేకుండ శిష్యులందరు మృష్టాన్నభోజనముతో తృప్తి 
పడుచుండెడివారు. 


సాయంకాలమందు ప్రతి శిష్యుడు ద్వాదశ సామ్టాంగవందనము 
లర్పించేవారు. శిష్యులు జగద్దురువులను వే విధాల స్తుతించుచు ధక్కా 
మొదలయిన మంగళవాద్యములు (మోగించుచు, కరతాళధ్వనులు సల్పుచు 
లయానుకూలంగా నృత్యములు చేయుచుందెడి వారు. ఆవిధముగ 
శ్రీశంకరావతారమూర్తిని (శద్భతో, భక్తితో, ఆనందవరవళశులై 
కొలుచుచుండెడివారు. 'సకలలోకములకు కారణభూతుడు, త్రిగుణాతీతుడు, 
చిదానందుడు, అగమ్యుడు, సత్యస్వరూపుడు, (ప్రపూర్జాహం, బ్రహ్మాహం,) 
పరిపూర్ణ బ్రహ్మను నేనె; అట్టివాడు సంసార లంపటములో పడిపోక 
శాశ్వతానందమును పొందుచున్నాడు” ఇట్టి వాక్యములు ఉచ్చరిస్తూ 
మహానందమును పొందే వారు శిష్యులు ఆ విధానము నంతను 
గణవరపురవాసులు చూచి వింత పడేవారు, కొందరి కది శంకరుల మీద 
అనుమానము కలిగించినది. 


198 శ్రీ శంకరావతార చరితము 


గణవరంలోనున్న గణపతిమతస్థులు శంకరులశిష్యులు చేయుచున్న 
నృత్యములు మొదలైనవి చూడగా ఆచార్యపాదులు ప్రబోధచేయుచున్న 
అద్వైతమతం వారికి నచ్చలేదు. వారందరు శంకరులతో సంభాషించ దలచి 
యొకనాడు శంకరులను కలిసికొన్నారు. అందొకడు, 


'శంకరాచార్యస్వామీ! వందనములు ! మీరందరు అద్వైతమతము 
నవలంబించి ఈలాటి కోలాహలంలో మునిగి యుండ చూడగా తెలివైన 
వాళ్ళు మీ మతమును గౌరవించెదరా? వాకునకు, మనస్సునకు అందరాని 
పరమాత్మను ద్వైతం కాదని, అద్వైతమని మీరింక లోకాని కెట్లు నచ్చ 
చెప్పగలరు? కనుక వెంటనే మీ మతమును విడనాడి మా మతము 
నవలంబించుడు. మాది గాణాపత్యమతం. ఇది వేదములకు గౌరవకరమైనది. 
ఇందు పరమశాంతి లభించును. స్థిరమైన మోక్షము నిచ్చునది. దీని 
నాచరించుటకు అవరోధము లెందునా కానరావు. గణపతి మహాదేవుని 
అనన్య చింతన జేయుచు, గణవతి మవోవుంటత్రమును 
జపించుకొనుచుందిన, తప్పక మోక్షము లభించును, ఆయన గొప్పతనం 
అనంతమైనది. 


గాణాపత్య మతపద్ధతి శ్రీశంకరపాదులు విని అందుగల లోపాలను 
ఈ విధంగా చూపించారు; 


'గాణాపత్యులారా! మీ మతమందుగల లోపమును [గ్రహించ లేకుండుట 
విచారకరము. విఘ్నేశ్వరుడు ఈశ్వరునికి కుమారుడని లోకానికి సువిదితమే 
గదా! అప్పట్టున కుమారుడు కారకు డెట్లుగును? మీ విధానము 
నిరాధారము. ఎన్ని వాక్యములు పలికినా ఎన్నినామము లున్నా అవన్నియు 
పరబ్రహ్మకే చెందుచున్నవి” అని వివరించారు. 


పిమ్మట హరిదా గణపతిమతస్థులు కోధంతో తమ మతధర్మాలను 
ఏకరువు పెట్టనాగారు. 


ఉద్దార కాంద 199 


గాణాపత్యులలో హరిద్రాగణపతి మతస్థులు ఒక అంతశ్శాఖ. శ్రీ 
శంకరులు గాణాపత్యులను కాదనదం, వాళ్ళందరు శంకరుల మతంలో 
లీనమైపోవడం కండ్లార గాంచి సహించ లేకపోయారు హరిద్రా గణపతి 
మతస్థులు. తమ శాఖకు అది యొక గొడ్డలి పెట్టుగా భావించి బాధపడి, 
గణకుమారుడను నాతడు ఆవేశంతో లేచి చరచర నడచి శ్రీ శంకరపాదులను 
చేరి, 


“యతివరా! ఏ కార్యమును తలపెట్టినా ముందుగా గణపతినే 
పూజించాలి గదా! దేవతలకు గురువైన బృహస్పతి మొదలైన వాళ్ళను 
ఆదేశిస్తూంటాడు. (బ్రహ్మ మొదలయిన దేవతలకు ప్రభువై బ్రహ్మను 
రక్షించుచుండును. కనుక అతడే జ్యేష్టుడు. అట్టి వానిని ఉపాసించవలెనని 
వేదములు పలుకుచున్నవి. ఆతడే పూజింపదగినవాడు. అందువలన 
సమస్తమైన దేవతలు, త్రిమూర్తులు, గణపతిదేవుని పూజిస్తూన్నారు. 
యతీశ్వరా! గణపతిదేవుని ఏవిధంగా థ్యానించవలెనో స్మాందపురాణమందు 
వివరించబడి యున్నది” 


కరుణామయు డగు శ్రీజగద్దురువులు గణకుమారునితో అన్నారు 


“గణకుమారుడా! నీవాడిన మాట లట్లుంచు. పరమేశ్వరుడు 
అనంతకోటి పేర్లతో విలువబడుచున్నాడు. గణాధిపతి యనునది 
సమస్తలోకాలను సృష్టించు పరమాత్మకే చెందవచ్చును. పరమాత్మ కంటె 
బ్రహ్మాది దేవతలు వేరు గాదు. వారందరు పరమాత్మయొక్క అంశ గలవారలే! 
రుద్రునికంటె గణపతియు వేరు గాదు. సర్వవిఘ్నములను నిర్విఘ్నంచేసే 
సర్వాంతర్యామి గణపతి రూపంలో నున్న పరమాత్మను ఉపాసించవలసినదే! 
బాహ్మణులందరు గణపతి మొదలయిన పంచదేవతలను యథావిధిగా 
నుపాసించవలసినదే! ఇంక గణ పతిచిహ్నములైన తుండం, దంతం మొదలైన 
చిహ్నములను శరీరములను కాల్చి అంకితములు చేసికోవడం పాషండ 


200 శ్రీ శంకరావతార చరితము 


లక్షణ మగును. కనుక అద్దానిని విడనాడి పంచాయతన పూజలు 
సల్పుకొనుచు అద్వైతతత్త్వజ్ఞానము నార్జించుకొందురేని ముక్తి తప్పక 
లభించును.” అని వివరముగ బోధించారు. 


అంతట గణకుమారుడు మొదలైనవా రందరు శ్రీశంకరపాదుల 
కరుణారసపూరిత రహస్యబోధలను విని, తమ మతములోని లోపాలను 
గ్రహించి, శ్రీశంకరులకు జోహారు లర్పించి సామ్టాంగవందనము చేసి శిష్యులై 
ధన్యులయ్యారు. పిమ్మట ఉచ్చిష్టగణపతి మతస్థుల వంతయ్యింది. 
గణపతిమతములో ఇంకా నాలుగు అంతశ్చాఖలు గలవు. అందు 
ఉచ్చిష్టగణపతి మతము ఒకటి. వారిలో నొకడు లేచి శంకరుల నుద్దేశించి, 


'ఆచార్యస్వామీ! వందనములు! శైవాగమ రహస్యమందు ఆరు 
విధములైన మతములున్నాయి. మహాగణపతి మతము, హరిద్రాగణపతి 
మతము, ఉచ్చిష్టగణపతి మతము, నవనీత గణపతి మతము స్వర్ణగణపతి 
మతము, సంతానగణపతి మతము అను నారింట మాది ఉచ్చిష్టగణపతి 
శాఖ పేరెన్నిక గన్నది. మాలో తిరిగి వామ, వామే తర మతము లున్నవి. 
వామమార్గమునే ఉచ్చిష్టమార్గ మంటారు” 


శ్రీశంకరాచార్యస్వామి ఆ కుమారుడు వ్యక్తం చేసిన భావాన్నంతా 
విని, వారికి కూడ హితబోధ చేసారు. పిమ్మట మిగిలిన గణపతి 
మతశాఖలవారు (నవీన, స్వర్ణ, సంతాన శాఖలు) శ్రీశంకరపాదులతో 
ముచ్చటించి దోషములను తెలిసికొని తరించారు. 


5.19 కాంచీపురము 


గణవరపురము నుండి శ్రీ శంకరపాదుల తరువాతి మజిలీ 
కాంచీపురము చేరుకొన్నారు. 


“అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా 
పురీ ద్వారావతీచైవ సపైైతే మోక్షదాయికాః” 


ఉద్ధ్దార కాంద 201 


భూమి ఏనాడు పుట్టినదో ఆనాట నుండీ కంచి పేరొందిన పురం. 
కంచి మోక్షప్రురం. భారతభూమి యందు సప్తమోక్షపట్టణా లున్నాయి. 
ఇవి కీలకస్టానాలుగా వన్నికక్కాయి. పురంపేరు స్మరించి నంత మాత్రాన 
క్షేతమహిమతో సర్వపాపములు హరించి పోవును. ఏనాడు పరాత్పరుడు 
య విశ్వాసంతో, ఎవరి (ప్రేరణతో సప్తపురములకు పునాదులు వేసి యుండెనో 
ఎవరి కెజుక? మోక్షప్రరమును దర్శించ నెంచి ప్రవేశించారు. తీరా కంచిలో 
కాలుపెట్టుసరికి ఆనందం మఖుగై ఆవేదన చోటు చేసికొన్నది. 


కాంచీపురము ఆ నాడు వామాచారులతోను తంత్రవిద్యలతోను మునిగి 
అడుగిడిన ఏమి కీడు మూడునో యను భయము యాత్రికులకు 
కలుగుచుండెడిది. కొంతకాలం కంచిలో కానవచ్చే భయానకదృశ్యాలకు 
వెజగొంది దర్శించడం మానుకొన్నారు. అట్టి మోక్షపురి శంకరపాదులకు 
యమపురిగా గోచరించుటచే ఆయనలో జనించిన ఆవేదన పోవు మార్గ 
మాలోచించిరి. కరుణామయుడు తలంచిన ఏ కార్యము కాకుండును! 
కంచిలో నున్న వామమార్గా న్ననుసరించిన తంత్రజ్ఞులకు శక్తి లేకుండ 
చేయడమే వారి ఎంచిన ఉపాయము. అందులకై శ్రీదేవీ దేవాలయమును 
కట్టించిరి. బహురమణీయమగు ఆ ఆలయములో శ్రీదేవిని ప్రతిష్టించి 
కామాక్షి యను నామ మిడి అర్చనాది పూజలు, సమస్త ఉపచారములు 
ఏర్పాటు చేసి నిత్యధూపదీపనై వేద్యములు కలుగ జేసిరి. శక్తివంతమైన 
ప్రతిష్మయగుటచే తంత్రాది విద్యలకు ఆ ప్రాంతమున (ప్రభావం 
లేకుందపోయెను. 


ఆ మహాపవిత్ర మైన కంచిపురమందే ఒక శివాలయమును నిర్మించి, 
అచ్చట ఒక పట్టణమును కట్టించి దానికి శివకంచి యనుపేరు 
పెట్టియున్నారు. అచ్చోటనే యున్న శ్రీవరదరాజస్వామి వారిని ఆశయించి 
మరి యొక పట్టణము నిర్మించి దానికి విష్ణుకంచి యను నామకరణము 
జేసిరి. నూతన శివాలయమందున్న శివునకు, విమాలయమందున్న 


202 శ్రీ ళంకరావతార చరితము 


విష్ణువునకు సర్వోపచారములు గావించుటకు బ్రాహ్మణులను, భక్తులను 
నియమించారు. శంకరపాదులు కాంచీపుర మం దొక నెల దినము లుండి 
వేదాంత విజ్ఞాన ప్రబోధము చేయుచుండెడి వారు. వేలాది జనులు వచ్చి 
వారి బోధలను విని వారలలో కరుడుగట్టుకొని యున్న లోపాలను 
సవరించుకొనుచు పుణ్యమూర్తులై సుఖముగా నుండెడివారు. 


అసహ్యకరమైన కాంచీపురం కన్నుల పండువుగా తయారై మరల 
స్వస్థానమైన మోక్షపుర అర్హతను సంపాదించుకొన్నది. అచ్చోటు వీడి 
శ్రీశంకరాచార్యస్వామి శిష్యసమెతముగ తామపర్టీ నదీ తీరమునకు 
ప్రయాణమైనారు. 


5.20 తామపర్బీతీరస్థులు 
శ్రీశంకరాచార్యస్వామి కాంచీపురము నుండి తామపర్డీ నదీ తీరమును 
౯9 
జేరికొనిరి. తత్తీరవాసు లందరు శ్రీశంకరపాదులు వచ్చారనిన వార్త విని 


తమకున్న సంశయములను నివారణ చేసికొనవచ్చు నని తలంచి 
శ్రీశంకరచార్యస్వామిని దర్శించి వందనము లర్చించి, 


'యతీశ్వరా! ప్రతి వాని యందును భేద మనునది విధిగా అంటి 
యున్నది. మన శరీరమందే భేద మున్నది. ఈ భేదము ఈ లోక మందే 
కాదు, ఇతర లోకములలో కూడ స్పష్టముగ కానవచ్చుచున్నది. మానవులు 
చేసికొనిన కర్మల ననుసరించి పుణ్యలోకములు, పాపలోకములు 
పొందుచున్నారు. ఈ విధముగ ఇహలోక పరలోకముల యందు భేద 
మను నది సత్యముగ నున్నది. ఇంత స్పష్టముగ నున్నది వేరొకటి కానరాదు.” 
అని శ్రీశంకరపాదులకు తామపర్టీ తీరస్థులు తమ సంశయములను 
నివేదించుకొనిరి. 


శ్రీశంకరాచార్యస్వామి 'బాహ్మణోత్తములారా! నిజమైన విషయములు 
తెలియక తికమకలు పడుచున్నారు. అజ్ఞానికి సదా భేదమే యుండును. 


ఉద్దార కాంద 203 


ఇదంతా బ్రహ్మమయ మని కంటికి కనుపించున వన్నియు నశించు ననియు, 
చూచేవాడు, చూడబడునది కూడ నాశన మగునని జ్ఞాని దృఢంగా 
నమ్ముచున్నాడు. అట్టి జ్ఞానికి భేద మనునది లేదు. భేద భావన నశించడమే 
జ్లానోదయం. శ్రీ పరాత్పరుడు లోకములను సృష్టించి అందే ప్రవేశించును. 
రో అ 

అనగా జీవాత్మరూపంలో 'ప్రాణులయం దున్నాడు. కనుక (ప్రాణులన్నీ 
పరమాత్మే యగుచున్నవి గదా! 


దేవత లెందరని ప్రశ్నించి, అనేకమంది దేవతలలో పరమాత్మ ఇమిడి 
ఉన్నాదని తేల్చింది వేదమే. కడకు భగవంతు డొక్కడే యని నిర్ణయం 
చేసింది. ప్రాణ మనినా పరబ్రహ్మ మనినా ఆ దేవాదిదేవునకే చెందుచున్నది. 
ఆయనే అనేకముగ ఉంటున్నాడు. ఇంక ఆయన కంటె మరి యొకడు లేనే 
లేడు. పరమాత్మతత్తం తెలిసికొనిన వానికి భేద మనునది యుండదు. 
అట్టి జ్ఞానమును సముపార్దించవలె నన్న పరబ్రహ్మను ఉపాసించవలెను.” 

అ 9 జ 

అని వివరించి వారల ఆనుమానమును నిర్మూలించారు. 


తామ్రవర్టీ తీరస్థులు శంకరుల ఉవపదేశామృతపానం చేసి 
సంతుప్టులైనారు. వారందరు శ్రీఆచార్యస్వామికి శిష్యులై ఆద్వైత తత్వజ్ఞానము 
నార్జించుకొనుచు బ్రహ్మానందమును పొందుచుండిరి శ్రీఆచార్యస్వామి 
తామ్రపర్డీ నదీతీరమునుండి ఆంధ్రదేశ సంచారమునకై పయన మయ్యారు. 


ర్‌. 21 ఆంధ్రదేశ సంచారము 


తామపర్టీతీరమునుండి బయలుదేరి శిష్యకోటితో ఆంధ్రదేశము 
ప్రవేశించారు. అచ్చటి విజ్ఞానసంపద శ్రీశంకరపాదులకు ఎజుకయే. అచ్చటి 
మతములను సరిదిద్దవలయు ననెడి సమస్య లేకున్నను ఆంధ్రదేశమును 
దర్శించకుండ విడదువదం ఆయన కిష్టం లేకపోయింది. ఆంధ్రమందున్న 
దివ్యక్షేత్రములను దర్శించి పుణ్యతీర్థములలో [గ్రుంకు లిడి, అచ్చటచ్చట 
ఆగుచు వేదాంతతత్త రహస్యములను విపులపరచి ముముక్షువుల 


204 శ్రీ ళంకరావతార చరితము 


కుపదేశించారు. శంకరాచార్యులకు ఆంధ్రులు పెక్కు తావులలో అఖండమైన 
స్వాగతము లిచ్చారు. పండితులు, వేదాంతులు విజ్ఞానసంపన్నులు, 
మహామహులు శ్రీశంకరపాదుల విజ్ఞానమును వేనోళ్ళ పొగడి, వారిని శ్రీ 
శంకరావతారమూర్తి యని నిశ్చయించి భక్తిపపత్తులను ప్రదర్శించారు.. 


శ్రీఆచార్యస్వామి శేషాచలం వెళ్ళి అచ్చట వేంచేసియున్న కలియుగ 
భగవానుడు వేంకటేశ్వరస్వామిని దర్శించి నమస్కారము లర్చించి అనేక 
పూజలు చేసి పరాత్పరుని అనుగ్రహమును పొంది విదర్భరాజధానీ 
పురమునకు ప్రయాణ మయ్యారు. 


5. 22 విదర్భరాజు స్వాగతము 


దారిలో చారిత్రక విషయము లనేకం శిష్యులకు చెప్పుచుండిరి. నల 
దమయంతుల కథ స్ఫురణకు రాగా అపూర్వమైన ఆ చరిత్రను వినుపించు 
నంతలో రాజధానీనగరము చేరువైంది. విదర్భరాజైన (క్రథకేశ్వర 
మహారాజునకు శంకరుల రాక తెలిసి బహ్మానందభరితుడై సపరివారంగా 
ఎదురేగి ఘనమైన స్వాగతము పలికి సగౌంవముగా రాజలాంఛనములతో 
రాజధానీనగరమునకు వెంటబెట్టుకొని వెళ్ళారు. శ్రీశంకరపాదులవారికి 
వారి శి్య్యగణమునకు తగిన విడుదు లేర్పాటు గావించి అందు 
ప్రవేశపెట్టారు. మహారాజు భక్తిశద్ధలతో ఆచార్యపాదులకు యథావిధిగా 
యతిపూజలు చేసారు. 


పురజనులే కాకుండ చుట్టుపట్ల అనేక (గ్రామవాసులకు శ్రీశంకరుల 
రాక తెలిసి వచ్చి జగద్దురువులను దర్శించి వందనము లర్పించి వెడలువారు. 
చూడవచ్చిన వారిలో భైెరవతంత్రజ్ఞులున్నారు. పద్మపాదాది శిష్యులు వారలకు 
నిజతత్వబోధ జేసి వారిమతములో గల లొసుగులను సరిదిద్ది అద్వైతులనుగా 
జేసెడివారు. శ్రీశంకరపాదులు మహోపన్యాసము లిచ్చెడి వారు. 
జగద్దురువుల ఉపన్యాసములు విని విజులయిన వారెందరో. 


ఉద్దార కాంద 205 


కొలదిరోజు లట్లు జరిగిన తరువాత, కర్ణాటక దేశమందు కాపాలికుల 
ప్రభావం మిక్కుటముగా నున్నట్లు తెలిసికొని అచటికి వెడలుటకు 
సమకట్టారు. విదర్భాధీశున కా సంగతి తెలిసి మనస్సులో దిగులు నొంది 
శ్రీ ఆచార్యస్వామిని సమీపించి అంజలి ఘటించి, 


“స్వామీ! తాము కర్ణాటకదేశమును దర్శించ తలంచారని 
వినియున్నాము. అచ్చటంతా కాపాలిక మయమై యున్నది. వాళ్ళందరు 
కడు క్రూరస్వభావంతో సంచరించేవాళ్ళు అచ్చోట మంచికి తావులేదు. 
వాళ్ళను ఏవిధంగాను కాదనరాదు. వాళ్ళ ముందర (బ్రతకడం కడు దుర్లభం. 
తామచ్చోట అడుగిడరాదని మామనవి చిత్తగింపుడు! వాళ్ళకు వేదములు 
విషతుల్యములు. తమయట్టి వారిని సహించ నొల్లరు. తాపసోత్తమా! 
తామా తావును తలచకుండ నుందు రని మా ఆశ అని వినయపూర్వకంగా 
విదర్భరాజు వేడుకొన్నాడు. 


అచ్చటనే యున్న సుధన్వమహారాజు విదర్భదేశాధీశు దాడిన మాటలు 
చెవుల బడినంత, 


“స్వామీ! తమ పాదముల కడ నేనుండ ఆలాటి శత్రువర్గభయంతో 
పని యేల? పామరులయిన వారిని గురించి చింతించ నక్కజణ లేదు. 
నిర్భయముగ మన మచ్చోటునకు పోగలము! ” అని వచించి ప్రయాణము 
ఆపు చేయవద్దని అర్ధించాడు. 


శ్రీశంకరుల యెడ గల అపారమైన భక్తి ఒకరిచే కర్ణాటక దేశానికి 
ప్రయాణమును ఆపుచేయించ నెంచినది. అట్టి భక్తియే వేరొకరిచేత 
ప్రయాణమును కొనసాగింపోజేసినది. ఇంతకు శ్రీశంకరపాదుల 
శక్తిసామర్ధ్యములను భక్తిగూడ కనుగొన జాలదు. మహనీయుల శక్తి, 
సామర్ధ్యములు మనసున కందరానివి. 


206 శ్రీ శంకరావతార చరితము 


5.28 క్రకచుడు 


శ్రీ శంకరాచార్యులు కర్ణాటకదేశం వస్తున్నారన్న వార్తదేశం దశదిశలు 
వ్యాపించినది. వారి నెదుర్కొను వారు కాపాలికమతస్థులు మాత్రమే. 
అట్లెదుర్కొనుటకు వాళ్ళ కున్న శక్తి తంత్ర విద్యయే. వారందరికి 
[కకచుడనువాడు నాయకుడు మహోద్దండపండితుడు. అతని మాటకు 
అద్దులేక సర్వసేనాధిపతి వలె వెలిగిపోతున్నాడు. కాపాలిక ప్రముఖు లందరు 
ఒకచో గుమిగూడి కర్తవ్య మాలోచించారు. [కకచుడు శ్రీశంకరాచార్యుల 
పుట్టుపూర్వోత్తరాలు ఏమియు నెజుగనివాడు. తెలిసికొను కోరిక గూడ 
లేనివాడు. నిర్భయంతో స్వైరవిహారంచేసే మనిషి. అట్టివానికి శ్రీశంకరుల 
ప్రభావంతో పని యండదుగదా! శ్రీశంకరాచార్యస్వామి దేశదేశాలు 
ప్రచారంచేసి కుమతములను ఖండించి అద్వైతమతమును ప్రతిష్టించి 
జయభఖేరిని మోగిస్తూ తమ దేశం ప్రవేశించాడన్నవార్త కాపాలికులకు 
అశనిపాత సన్నిభమ్వెంది. 


స్వయంగా శ్రీశంకరాచార్యులను జూచినవాళ్ళు, ఆయన ప్రభావమును 
కండ్డార గాంచిన వాళ్ళు కాపాలికులలో చాలమంది గలరు. 'మన మాయన 
కడకు పోవడమా లేక ఆయనను మనకడకు రప్పించడమా' అన్న సమస్య 
వాళ్ళను పీడించినది. శంకరుడే మన కడకు వచ్చుచుండ మన మాయన 
కడకు పోనేల?” అని హెచ్చరించాడు కాపాలికమత గురువు. 


“వాదంలో మనం శ్రీశంకరాచార్యులను ఓడించడం నీచమైన పని 
అది కేవలం మన గౌరవానికే భంగకరం. నిర్భయంతో మన మాయనతో 
బాహాబాహీ యుద్ధమునకు తలపడి జయించడమే పౌరుషం! గౌరవం! 
అన్నాడు [కకచుడు. 


“మనదేశం ఆయన వచ్చాడు కనుక మన పాదాల కడ వ్రాలినట్లె! 
అందువల్ల మనం ఆయన్ను సమిపించడంలో తప్పులేదు. మన గౌరవానికి 


ఉద్దార కాంద 20/7 


భంగం రాదు. కావున మీరందరు పోయి ఆయధములతోను, 
సాధనసామగ్రితోను తయారై తక్షణం మరలి రండు!” అని క్రకచుడు 
ఆజ్ఞాపించాడు. అంతలో పరివారమంతా గుర్వాజ్ఞను శిరసావహించి 
ఆయత్తపడ్డారు. 

కాపాలికులు అందరు ధరించే భస్మం కాక శృశానవాటికలోని 
శవభన్మాన్ని ధరించడం వారి కెంతో ప్రీతికరం. ఆ యెముకల బూడిదను 
దేహ మంతటా ధరించి, చూచే వాళ్ళకు భయంకరంగా వేషం మార్చి 
తయారయ్యారు. అట్లు వేలాది కాపాలికులు ఒకచేత శూలమును మరి 
యొకచేత మనిషి పుట్టెను ధరించి క్రకచుణ్ని తృటికాలంలో చేరుకొన్నారు. 
అప్పుడు శిష్యగణంతో గురువులకు తగ్గవేషంతో [కకచుడు నిర్భయంగా 
రణోత్సాహియై నడచుచున్నాడు. వాళ్ళ మద్యపానం పుట్టుకతో వచ్చినదే. 
వాళ్ళ ఆరాధ్యదైవమునకు కూడ మద్యం నైవేద్యం పెడతారు. వెంటనే మద్యం 
సేవించి ఒళ్ళు తెలియని వాళ్ళయ్యారు. వాళ్ళ నడకలో అనేక కలలు 
కనుచున్నారు. నడక తీరుతెన్నులు తారుమారుగ నుందెను. 

'ఎన్ని దేశాలు జయిస్తే ఏం వలక పోసికొన్నాడు! ఈ దెబ్బతో వాళ్ళ 
పని ఆఖరు! మనలను గెల్పిపోవడం అంటే ఏమిటో రగడా సన్వ్యాసి! మన 
ధాటీకి తట్టుకోవడం మాటలా! కాపాలికులు కాల్చేస్తారన్నది తెలియదు 
కాబోలు! అని ఎవళ్ళకు తోచినట్లు వాళ్ళు అనేస్తున్నారు. 


అంతలో కాపాలికులలో ఒకడు క్రకచుణ్ని చేరి, 'గురువర్యా! 
శంకరాచార్యులు సామాన్యమానవుడు గాడు. నేనాయనను స్వయంగా 
చూచాను. సభలో కూర్చునపుడు మహాదివ్యతేజంతో వెలిగిపోతాడు. 
దేవేంద్రుని కంటె, బ్రహ్మ కంటె, విష్ణుమూర్తి కంటె మిన్న ఐన ఆతనిని 
జయించడం సామాన్యంగాదు. అది మన వలన గాదు. సభలలో వారివారి 
మతాలకు శ్రీశంకరపాదులయెదుట [గ్రుమ్మరించేవారు. వచ్చిన వారి 
మతాలవారందరు శంకరాచార్యులకు నమస్మారాలర్పించి శిష్యులయ్యే వారు. 


208 శ్రీ శంకరావతార చరితము 


ఒక్క కాంచీపురంలో నే జూచినది పదివేలకు పైబడి యున్నారు. అంత 
మందిని చూడగా నాగుందె గుభఖేలుమన్నది. వాళ్ళు మనలను జయించడం 
కష్టంగాదు.” అని తన అనుభవమును వ్యక్తంచేశాడు. 


ఆమాటలు క్రకచునకు ములుకులై తోచగా తోకత్రొక్కిన త్రాచు వలె 
లేచి, 


“మీ వంటి పిరికిపంద లున్న సిగ్గుచేటు! మనపాలిట ఆ భైరవు డుందడగా, 
నేనుండగా వాళ్ళ మదమెట్టిదో మీరే చూచెదరుగాక ! మనచేతులలో వాళ్ళ 
బ్రతుకు లీనాటితో సరి! విద్యావాద మనుకొన్నా రేమో! మనది మేటి 
తంత్రవిద్య యని వాళ్లకేమి యెజుక! నేడు మన భైరవస్వామికి తగిన 
ఆహారం లభ్యం కాగలదు! ఇంతకు మించి మనకు కావలసిన దేమున్నది? 
మీరు సర్వ సిద్ధంగా ఉండుడు! అని పరివారమును హెచ్చరించాడు. 


శ్రీ శంకరపాదులున్న తావు తెలిసికొని క్రకచుడు సేనావాహినితో 
బయలువెదలి శంకరులను చూచాడు. వారు శిష్యబృందంతో తత్వవిచారణ 
సలువుకొనుచున్న సమయమది. [కకచుడు శంకరులకు దగ్గరగా నిలబడి, 
“నీవేనా! శంకరాచార్యుడవు? కుటిలుడా! చాలా అధముడ వని వినియున్నాం! 
లోకాలను మాయచేయాలనే తలపుతో దొంగమతము నొక దానిని 
కల్పించుకొని దేశాలు తిరిగి ఏలుతున్నావట! అదేమిటో వచ్చి చూద్దామని 
తలచాం మా తలంపు తడవుగా మాకళ్ల పద్డావ్‌! నీవేనా ఆ మనిషివి! 
నీవున్నూ భస్మాన్ని ధరించావ! బాగు! ఈ మట్టి పాత్ర ఏమి? భైరవుని పూజ 
లేదా నీకు? రక్తసిక్తమైన మానవుని పుట్టిను ధరించి మద్యంతో మా భైరవుణ్ని 
పూజించకున్న దేవుడు నీకేలా ప్రత్యక్షమగును? నీకు ముక్తి దొరక నక్కరలేదా? 
ఈ ఊరు కాదని ఆ ఊరు. ఆ వూరు కాదని ఈ యూరు ఇట్లా ఎందుకు 
తిరిగుతావ్‌? ముక్తి కావాలన్న మామతంలో జేరు! చేరితివా! ముక్తి 
వచ్చితీరుతుంది! అని మదోన్మత్తుడై ఉపోద్దాతం ఇచ్చాడు. 


ఉద్దార కాంద 209 


[కకచుని మదోక్తులు శ్రీశంకరపాదులు విని పరమశాంతులైనారు. 
కాలుచున్న కట్టె దూరమైన కట్టెను ఏమిచేయ గలదు? క్రకచుని దుర్భాషలు 
శంకరుని ఏమియు చేయజాలకపోగా కాపాలికుల యెడ కరుణ కలిగింది. 
సుధన్వమహారాజు కకచుని ప్రలాపములు విని వాడా సభలో నుండగూడదని 
భావించి సభలో నుండి దూరముగ గొనిపోవుటకు ఏర్పాటు చేశారు. వారట్లు 
చేస్తోంటే క్రకచుని పెదవులు అల్లల్లాడిపోయినవి. నుదురు కత్తినాటు వేసినను 
రక్తం లేనటై పోయినది. అది పరాభవముగా భావించాడు క్రకచుడు. కోపం 
పుట్టుకొచ్చి ఉ(గ్రుద్రైపోయాడు. కండ్లు మూసికొని వెనుకకు వంగి 
మంత్రపూతంగా ఖైరవధ్యానం చేశాడు. అంతలో చేతనున్న కపాలంనుండి 
పుజ్టిల దండ బయటకు రాగానే దాన్ని ఇష్టదైవం కంఠాన ధరించి 
అగ్నిజ్వాలలను బోలు జటలు, శూలం మొదలైన ఆయుధములు ధరించి 
వికృతాకారంలో మహాట్టహాసం చేస్తూ క్రకచుని యెదట సాక్షాత్కరించాడు 
కాలభైరవస్వామి. తన స్వామి ప్రత్యక్ష మవడం చూచాడు. తలవంచి 
నమస్మరించాడు. 


'ప్రభో! మీ భక్తుల నందరిని సర్వనాశనం చేయ సమకట్టిన 
దొంగసన్వ్యాసి ఈతడు! మామతమును మంటగల్ప సిద్ధమైనాడు. మామా 
ఆయుధములను నాశనం చేయించిన దుర్మార్గుడీతడు! ఈనాడు మే మెన్నో 
బుజ్జలు మీ కాహార మొసంగ దలచిన మా ప్రయత్నం వృధాచేసిన ద్రోహి 
ఈతడు! మీ యండ మాకు లేకున్న మేమందరం ఒక్కక్షణంలో చచ్చిపోయి 
యుండే వాళ్ళము ! కావున కరుణించక ఈ పాపుణ్ని భస్మంగావింపుడు!” 
అని [కకచుడు ప్రార్ధించాడు. 


కాలభైరవస్వామి [కకచుని పలుకులు విని ఒక చిరునవ్వు చిందించి, 


'క్రకచా! ఈ యతిపుంగవుడు మదీయాంశసంభవుడు! అవతారమూర్తి! 
అట్టి వాని మీదనా నీ యపకారబుద్ధి! ఎంతటి ఘోరబుద్ది! నీచుడా! నిన్నిట్టి 


210 శ్రీ ళంకరావతార చరితము 


స్థితిలో నుంచుటే తప్పు! నేటితో నీశక్తి, తంత్రము, నా అనుగ్రహము ఆఖరు!” 
అనేసి కాలభైరవుడు నృత్యం చేస్తూ 


శ్రీశంకరావతారమూర్తి భక్తితో నమస్కరించి అనేక విధముల 
కొనియాడి, 


“స్వామీ! బ్రాహ్మణులు వేదవిహితమైన కర్మల నాచరించు విధి 
గలవారలు. అట్లొనరించిన ధర్మం అభివృద్ధినొంది పాపములకు తావుండదు 
గదా! ఈవిధమైన ఉపదేశములను చేయుచుండ మీ భక్తు డుగ్రుడై, కర్మ 
చేయరాదని, వేదములను నమ్మరాదని ఇంకను అనేక కఠినోక్తులు 
పలుకుచుండ సభవారు సహించలేక సభనుండి దూరముగ తీసికొని వెళ్ళిరి. 
అందులకు మిమ్ములను ఇచ్చటకు రప్పించాడు.” అని అన్నారు. 


“యతివర్యా! నీవు ఆవతారపురుషుడవు గదా! దుష్టమతాలను ఖండించి, 
మంచిమార్గంలో పెట్టుటకు శంకరుడే నీవై యవతరించి నటుల వీళ్ళకెట్లు 
తెలియును? సర్వజ్ఞుడవై లోకవంద్యుడవై వెలుగొందు నీకసాధ్యమేది! 
పురుషోత్తమా! తా మనున దంతా ధర్మసమ్మతమే గదా! తా మాచరించున 
దంతయు నే చేసినట్లే కదా! ఇందులకు సంశయమేల? మంత్రబద్భుడ 
నగుటచే ఇచ్చోట ప్రత్యక్షమైతిని, ధర్మం కొజకు కాదు. ఈ కాపాలికులను 
కరుణించి బ్రాహ్మణాచారతత్పరులను బేయుమా! అని వెల్లడించి కాలఖభైరవు 
డంతర్జాను డయ్యెను. 


కొందరు కాపాలికులు పారిపోగా మిగిలినవారు బహు కొద్దిమంది 
మాత్రమే. వారందరు కాలభైరవు డాడిన పలుకులు విన్నారు. తమ 
ఉపాసనాదైవ మాడిన మాటలు కాదందురా? పైగా వాళ్ళందరు గజగజలాది 
మరియొక దిక్కులేక శంకరుల కాళ్ళపై బడి అనేకవిధముల బ్రతిమాలుకొనిరి. 


శ్రీ శంకరాచార్యునిలో ఇముడ్చుకొనగల శక్తి ఎంత ఉన్నదో 
చెప్పజాలనిదియైనా దాన్ని సముద్రంతో పోలుస్తారు. అందులకే దయా 


జీద్దార కాంద 211 


సముద్రుడన్నారు. పద్మపాదాది శిష్యులను రావించి కాపాలికులకు 
(ప్రాయశ్చిత్తం చేయించి పవిత్రులను చేయమన్నారు జగద్దురువులు. అదంతా 
పూర్తిగావించి వేదవిపహితమైన కర్మకాండను చేయమని ఉపదేశించి 
పంచపూజావిధానము నాచరించమని చెప్పిరి. వారలట్లానరించి 
శ్రీఆచార్యస్వామివారి శిష్యగణంలో జేరిపోయారు. అంతలో ఉన్మత్తభైరవుడు 
శ్రీశంకరులతో మాటాడ తలంచాడు. 


5.24 ఉన్మత్తఖైరవుడు 


కాపాలికుల దురవస్థ చూచాడు. తన మతమును నిలువబెట్టుకొను 
నుద్దేశం కలిగి ఉన్మత్తభైరవుడు మెల్లగ శ్రీ శంకరాచార్యస్వామిని సమీపించి, 


“యతి వరా! నామాటలు తాము వినాలి. వినకుండ నన్ను కాదని 
గెంటివేయకండి! తామంగీకరించినా తమ శిష్యులు అంగీకరించకపోవచ్చు. 
అందుకు నా కభయ మిస్తే నాగోడు పూర్తిగా వినిపించెదను. అప్పు 
డాలకించెదరు గాక !” అని చెప్పగా శ్రీ శంకరాచార్య స్వామి వల్లె యని 
భైరవుని పలుక మన్నారు. అంతటాతడు, 


“యతీశ్వరా! లోకంలో మామతమే నీచమైతే మరి యేమతమునకు 
గొప్పతన మున్నది? ఇతర మతములలో ఫలిత ముందనెదరా? 
బ్రాహ్మణమతం చాల గొప్పదని కొందరు తలంచి వాళ్ళ మతం విడచిపెట్టి 
నాశనం కాలేదా! బాహ్మణ జాతి యనగా మంచిదని భావించకండి. అందు 
మాకేమి లాభం కన్పించడం లేదు. శరీరములన్నీ పంచభూతములతో 
తయారు కాబడ్దవే. బ్రాహ్మణ శరీరములు ప్రత్యేకం బంగారంతో తయారు 
కాలేదే! పక్షపాతబుద్ధితో జాతులు లేవదీసినా డెవడో! ఏనాడూ లోకంలో 
ఇన్ని జాతులు లేవు. రెందే రెండు జాతులున్నవి. పురుషులని, స్త్రీలని 
అంతే. ఇవి ఎందులకొర కేర్చడ్డవి? ఆనందమును ఆనుభవించుటకు 
మాత్రమే ఏర్పడినవి. ప్రీపురుషుల సంయోగ క్రీడలో ఆనందం ఉద్భవిస్తుంది. 


212 శ్రీ ళంకరావతార చరితము 


అందులో ప్రీలకు ప్రత్యేక (ప్రాధాన్యము ఏర్పడింది. ఈ విషయం బెనా 
కాదా యని తర్మించనవసరం లేదు. 'ప్రీపురుషులకు విధిని షేధము 
లుండకూడదు. ఉంటే స్వేచ్చకు భంగమే కదా! స్వేచ్చ తీసివేసి 
ప్రతిబంధకములు సృష్టిస్తే మేమందులకు అంగీకరించము. స్వేచ్చ లేనినాడు 
ఆనందము ననుభవించుటకు అంతరాయమే కదా! ఇందులో తప్పు 
పట్టుకొనుటకు ఏమున్నది? ఒండొరుల చర్మ సంయోగ క్రియే గదా! 
కావలసినది ఆనందానుభవం. అట్టి ఆనందమును అనుభవించడమే 
మోక్షమనుచున్నారము. ఈ శరీరం విడచిన వెంటనే కాలభైరవుణ్ని 
కలిసికొనుచున్నాము. అదే పూర్తి మోక్షం ఇందులో అంతా సత్యమే అని 
వివరించాడు. 


ఉన్న్మత్తభైరవు దాడిన మాటలు శ్రీశంకరాచార్యులు విని, 


'ఖైరవ! ఆడతగ్గ మాట లాడితివి. నిజం చెప్పెద నాలకించుమా! 
ఆడవాళ్ళను గురించి ఏవేవో నోటికి వచ్చిన ట్లెల్ల పేలావు. మీ యమ్మ 
ఎవరికి పుట్టింది” అని ప్రశ్నించారు. 

“'మా తల్లి దీక్షితుని కూతురు.” ఖభైరవు డన్నాడు. 

“సరె! మీతండ్రికి దీక్షిత్వం ఎట్లా వచ్చింది?” శంకరుల ప్రశ్న 


'మాతండ్రికి మద్యమనగ చాల ప్రీతి. తనంతట తానుగ తాగదడు. 
మంచిరకం తాటికల్సు తెచ్చి అమ్ముచుండును. అట్టి తాటి కల్లు 
అమ్ముచుండును కనుక దీక్షితుడన్నారు. అతని కూతురే మా తల్లి మా 
మతంలో మద్యపానానికి దోషం లేదు. సోమయాగం చేస్తే సోమయాజి 
అయినట్లు మద్యపానం చేసేవానిని దీక్షితుడని యందురు. ఇదేమి 
తప్పుగాదు. ఎవరికి వప్పచెప్పినను వాళ్ళందరిని ఆనందసాగరంలో 
ముంచెత్తిస్తుంది మాయమ్మ. ఇవి తప్పుగా భావించరు నాపేరు 
ఉన్న్మత్తభైరవుడు. మాతండ్రి సురాకరుడు. ఆయనకు గొప్ప పేరు గలదు. 


ఉద్దార కాంద 213 


మా తండ్రి కదకు జ్ఞానులు వచ్చు చుందురు. మద్యం వాసన వాళ్ళ కేమి 
అసహ్య ముండదు. మద్యపాన మనగా మిక్షిలి ప్రీతి గల కులములో 
పుట్టితిని. మీకు పూజనీయుడను. ఇందు ఇసుమంతైనా సంశయం లేదు.” 
అని తన గొప్పను వెల్లడించాడు. 

శ్రీశంకరాచార్యులు ఉన్మత్త భైరవుని కథ నంతను విని, “ఉన్మత్త భైరవా! 
నీవిచట నుందడతగవు! నీవంటివారలకు ఉపదేశము చేయరాదు. నీ యిచ్చ 
చొప్పున సంచరించుమా! బయుటకు పొమ్ము! అని చెప్పి పంపించారు. 
5.25 చార్వాకుడు 


చార్వాకు డొకడు తన దారిని పోతూండగా శ్రీశంకరాచార్యులు ప్రక్క 
గామంలో నున్నటుల దెలిసి ఈ కింది విధముగ తలపోసాడు. 
౯ ల ర్‌ 


'పత్యక్షముగ కనుపించునవి దేహము, ఇంద్రియములు. వీటికంటె 
అతీతమైనది ఏదో గలదని, పైగా అది కనబడదని, దానిని గురించి ఏవేవో 
ఉపన్యాసము లిచ్చువారు కొల్లలుగ బయలుదేరుచున్నారు. అట్టి వాళ్ళ వలలో 
మూధులు చిక్కుకొని పోవుచున్నారు. చూడగ మాకు కొంప మునిగే పరిస్థితి 
దాపురించునా యేమి? ఇక్కడెవరో యతి యున్నాడట! అతదేమైన 
తెలివిగలవా డేమొ చవి చూచి కాస్సేపచ్చట ఉండి మాటాడెదను. అతడు 
తెలివి లేనివాదైన నాదారి నాయదియే.”* అట్లు తలపోయుచు 
శ్రీశంకరపాదులున్న నిండు సభలో ప్రవేశించాడు. 

ఒకించుక సేపైన తరువాత లేచి శ్రీశంకరపాదులను సమీపించి, 
నమస్కరించి, మాటాడుట కనుమతి పొంది, 

“'యతీశ్వరా! నిజమైన తత్వమేదైన యున్నచో నాకు తెల్పెదరా? ముక్తి 
యన నేమియో వివరించుడు. అదెట్లుండునో, ఎట్లు దొరుకునో వివరంగా 
చెప్పెదరా? మొదట నేను తెలుపునది వినుడు ఆపైని తాము చెప్పునది 
చెప్పెదరు గాక!” చార్వాకుడు ఉపస్యసించుటకు అనుమతి పొంది ఇలా 
అంటాడు. 


214 శ్రీ ళంకరావతార చరితము 


“శంకరా! మొదట ఈ శరీరము పుట్టినది. జీవుడు కూడ ఆ 
రూపములోనే యున్నాడు. ఇంత కన్న జీవుడు వేరుగ లేడు గదా! ఇది 
పరమ ప్రత్యక్షమైనది. ఇట్టి ప్రత్యక్షప్రమాణము గల దానిని విదనాడి కనుబదని 
దానిని పట్టుకొని ప్రాకులాడడం తెలివి తక్కువ గదా! జీవుడు 
దేహరూపములోనే ఉండి లయమొందడమే మోక్షమనినారు. మరి యొకటి 
ఎన్నటికి కాదు, లేదు. నదులన్నియు పోయి సముద్రములో కలియుచున్నవి. 
తిరిగి వచ్చుచున్నవా? ఎన్నటికి రావు. రాబోవు. అట్లే చచ్చిపోయిన జీవుడు 
తిరిగి రావడం కల్ల. చావు అనగనే ముక్తి. ఈ రహస్యం మూఢులు 
తెలిసికొనజాలకున్నారు. చచ్చిన వాళ్ళకు శ్రాద్ధాలు ఆచరించడం, తద్దినాలు 
పెట్టడం ఎంత బుద్ధీహీనతగా నున్నదో యోచించుడు! నిజంగా చచ్చిన 
వాళ్ళు వచ్చి తింటారా? ఇదంతా వ్యయ ప్రయాసలుగాక మరేమున్నది? 
వాళ్ల పేరు చెప్పి తినడమే యగుచున్నది. చచ్చినవాళ్ళకు నరక మనుచున్నారు 
లేదా స్వర్ణ మనుచున్నారు. నరకం భయమట! స్వర్గం సుఖమట! ఆ రెండింటి 
ప్రభావం తగ్గిపోయిన తర్వాత ఆయా లోకాలనుండి మరలి వచ్చి మానవులై 
పుట్టెదరట! ఇదంతా కండ్డార గాంచిన వా డెనడైన ఉన్నాడా? ఇదంతా వెట్టి 
గాక మరేమున్నది! ఈశరీర ముండగనే సుఖవైైనను కష్టమైనను 
అనుభవించేది. ఆ రెండింటినే స్వర్ణనరకము లని అనవలెను. అంతేగాని 
కనుపించని స్వర్ణనరకలోకము లున్న వనిన మూఢులు నమ్మాలి. అట్టి 
లోకము లున్న వనుట కేవలం కల్పితమే. ఈశరీరం నశించిన మిగులున 
దేమున్నది? వట్టి బూడిద మాత్రమే మిగిలియుండును. అదైనా నీటిలో 
కలిసిపోవునదే. ఈలాటి కల్పితలోకములకు వెళ్ళేది ఎవరు? ఎట్లా? 


ఇంక శరీరం వేరు, జీవుడు వేరు కాదందురా? కుండ బద్దలైంది. 
అందున్న గాలి ఎక్కడికైనా పోయినదా? అక్కడే యున్నది. అట్లనే శరీరంపోతే 
జీవుడక్కడే ఉంటాడు. కనుక 'దేహమే ఆత్మ” అనేది ధర్మం మేమనేది అదే.” 
అని చార్వాకుడు తన మతమును గురించి ఉపన్యసించాడు. 


ఉద్దార కాంద 215 


శ్రీశంకరాచార్యస్వామి చార్వాకుని ధోరణి పూర్తిగా విన్నారు. 
తత్వరహస్యము నొకించుక బోధింప దలచి, 


“'చార్వాకుడా! ఈశరీరం చనిపోయిన తరువాత వేరొక శరీరం 
లభించును. మరణించగనే జీవుడు ప్రేత శరీరమును పొందుచున్నాడు. ఆ 
(ప్రేతత్వం విడచి పుణ్యలోకములకు పోవఠతె నన్న కుమారుడు మొదలయిన 
వారు వాని నిమిత్తం (శాద్ధకర్మ లాచరించాలి. గయ మొదలగు 
పుణ్యక్షేతములలో పిండప్రదానములు మొదలగు పెక్కు దానములు చేసి 
అందుకు ఏర్పడిన కర్మలు యథావిధిగా చేయాలి. అప్పుడు జీవుడు 
(ప్రేతశరీరమును విడనాడి తాజేసికొనిన పుణ్యపాప కర్మల ననుసరించి 
ఆయా పరలోకములను పొందుచున్నాడు. అంతే గాని శరీరం నశించడంతో 
పాటు జీవుడు నశించదు. ఇదంతా ధర్మశాస్తాలలో చెప్పబడి యున్నది. 
నీవన్నది యావత్తు శుద్ధ అబద్ధము. నీకు వివేక మన్నది సున్న” అని 
వ్యక్తంచేశారు. 


శ్రీశంకరాచార్యస్వామి నిర్వచించిన దంతము విని సిగ్గుపడి 
తానాచరించే దంతయు వట్టి బూటకమని చార్వాకుడు [గ్రహించి 
శ్రీశంకరపాదుల పాదములపైబడి గోలపెట్టేడు. శ్రీశంకరులు కరుణ కలిగి 
వానిని విడువక గ్రంథములను మోయుటకు నియోగించి తమశిష్యునిగా 
జేసికొన్నారు. 
5.26 పీనకాయుడు 


పీనకాయుడను పేరుగల సౌగత మతస్థుడు తన మతమును గురించి 
చెప్పుకొన దలచి సభలోనుండి లేచి శ్రీ శంకరపాదుల కడకు వెళ్ళి, 


“శంకరాచార్యవర్యా! నమస్కారములు ! నిజాన్ని గ్రహించలేక 
కర్మలాచరిస్తూన్నారు. ఈ శరీరమునకు స్నానము, (ప్రాయశ్చిత్తము మొదలైన 
అనేక కర్మలు చేసినను మలంతో కూడిన ఈ శరీరం ఎప్పటికైనా పరిశుద్ధ 


216 శ్రీ ళంకరావతార చరితము 


మగునా? శరీరం మలంతో కూడియున్నను జీవుడు మాత్రం సదా 
నిర్మలంగానే యుంటున్నాడు గదా! ఇది అటుండనిండు. చనిపోయిన 
పిమ్మట వాసనాప్రభావంతో జీవుడు మరల పుట్టుచున్నాడని అంటున్నారు. 
వాదు చేసికొనిన పుణ్యకర్మ ననుసరించి ధనవంతు దడగుచున్నాదని 
పలుకుదురు. చచ్చిపోవు సమయమునకు బుణము గాని, కర్మ శేషము 
గాని యుండదు. అప్పు చేసియైనను మృష్టాన్న భోజనములు చేస్తూ 
శరీరములను చక్కగ పోషించుకొనుచున్నారు. ఆట్లాచరించిన మోక్షము 
వస్తుంది!” అని వెల్లడి చేశాడు. 


పీనకాయు డాడిన మాటలు శ్రీశంకరాచార్యస్వామి విని 'పీనకాయా! 
నీవన్నది వట్టి బూటకం ! కర్మఫలమును అనుభవించుటకు పరలోకప్రాప్తి 
కలుగునని (శుతులలోను, సృృతులలోను పురాణములయందును 
చెప్పబడియున్నది. కర్మశేషమును మాత్రం అనుభవించుటకు మరల జన్మ 
ఎత్తాలని కూడ చెప్పబడినది. కావున అజ్ఞానం విడనాడి మంచిమార్గము 
నవలంబించుము!” అని తెలియజెప్పారు. 

అంతట పీనకాయుడు, “స్వామీ! మరొక్క విషయమును జెప్పెద 
నాలకించుడు. సుగతుడనే ముని యొకడు లోక మంతయు తిరిగి తిరిగి 
ఆశ్చర్యము నొందెను. అప్పుడాతని కొక ఆలోచన తట్టినది. మానవుడు 
తరించవలెనన్న ప్రాణులనే ఉపాసించవలెను.”* అని. ఆతడట్లుగనే 
చేసియున్నాడు. అతదు నా కుపదేశించినప్పు దొక్క విషయాన్ని మరువ 
వద్దని నొక్కి చెప్పాడు “జీవహింస చేయరాదు అన్నదే పరమ ధర్మ మన్నాడు. 
నన్ను కూడ జీవులనే ఉపాసించమని శాసించాడు. ఆట్లాచరించిన 
కపాలమోక్షము వస్తుందన్నాడు. అప్పటి నుండి ఆమహానుభావుని 
ఉపదేశములను మనసార నమ్మి ఆ ప్రకార మాచరిస్తున్నవాదను. యతివరా! 
కనుక ఆలాటి పరమధర్శ్మం లోకమం దెచ్చటను కానరాకున్నది. ఇది అందరూ 
ఆచరించుటకు యోగ్యమైయున్నది.” అని తన మతమును వివరించాడు. 


ఉద్ధ్దార కాంద 21/7 


శ్రీ శంకరాచార్యస్వామి సౌగతుడు తెలిపిన మతవిధానము నంతను 
విని, 'సౌగతుడా! నీవన్న ధర్మము నొక్కదానినే పట్టుకొని ప్రాకులాడిన 
లాభంలేదు. మానవు డింకను అనేక ధర్మము లాచరించ తగియున్నవి. 
వేదార్థం తెలిసినచో నీ వట్లని యుండవు. యజ్ఞములో జంతువును బలి 
ఇమ్మని ఒక ధర్మ మున్నది. అట్టి యజ్ఞము వేదవిహీన కర్మల నాచరించువారే 
చేయుదురు. దానివలన స్వర్దాది పుణ్యలోకవాసము పాప్తించును. ఇందులకు 
పాషండు లిష్టపడరు. 

“వేదనిందా పరాయేతా సదాచార వివర్జితా: 


తే సర్వే నరకం యాతి యద్యపి బృహ్మవీర్యజా: 


సదాచారమును విడిచిపెట్టినవాడు, వేదాలను నిందించువాడు. 
బాహ్మణకుల మందు జన్మించిన వాడైనను సరే నరకలోకమును 
పొందుచున్నాడు, అని మనువు సెలవిచ్చియున్నాడు. కావున బాహ్మణులు 
మొదలైన కులముల వారందరికి వేదములో చెప్పబడిన ధర్మములు పరమ 
మాన్యములై వెలయుచున్నవి.” అని తెలియజేశారు. 


అంతట చెప్పుకొన దగి యున్నది గానక సౌగతుడు శ్రీ ఆచార్యస్వామి 
వారి పాదములపై బడి శరణు వేడుకొనియెను. అప్పుడు వానిని పద్మపాదాది 
శిష్యుల పాదుకలు మోయుటకు నియమించిరి. అంతట నుండి ఆతడా 
ప్రకారం జేయుచు వారి ఉచ్చిష్టాన్నమును భుజించుచు మహాభక్తుదై 
వెలయుచుందడెను. 


5.27 క్షపణకుడు 


క్షపణకుడు తన మతమును వినిపించుటకై లేచి శ్రీ శంకరులను 
అర్థించెను. అంత శ్రీ జగద్దురువులు అంగీకరించగా క్షపణకుడు 
నమస్మరించి, 


218 శ్రీ ళంకరావతార చరితము 


“స్వామీ! మా మత మతి విచిత్రమైనది, శుభదాయిని, ఎల్ల కోరికలను 
సమకూర్చగలట్టిది, ఏ సమయమున కేమి జరుగుచున్నదో కూడ తెలుప 
గలదు. త్రికాలముల యందు జరిగినది, జరుగుచున్నది, జరుగబోవునది 
ఉన్నదున్నట్లు తెలియ జేయును కనుక కాలమే మాకు పరమదైవం 
పరాత్పరుడు గూడ మా మతమును కాదన జాలడు.” అని తెలియజేసెను. 


క్షపణకుని మాటలు ఆలకించిన శ్రీశంకరాచార్యులు, 'కపణకా! నీ 
చేత నున్న వేమి? అని ప్రశ్నించగా. 

“స్వామీ! ఒక చేత నున్నది తురియంత్రము. రెండవ చేతిలోనిది గోల 
యంత్రము.” అని క్షపణకుడు జాబీవ్వగా. 


'క్షపణకా! నీవన్నట్లు బాగుగనే యున్నది. కాలమును తెలిసికొనుటలో 
గట్టివాడివే! సంశయం లేదు! కనుక నన్నాశయించి యుండుమా ! నిన్ను 
పరీక్షించు తరుణ మాసన్న మయ్యే పర్యంతము వేచియుండుము.” అన్నారు 
శ్రీశంకరపాదులు. అందులకు క్షపణకుడు సమ్మతించి శ్రీ ఆచార్యశిష్యగణంతో 
పాటు ఉండి సమయం కొరకు వేచియున్నాడు. అంతలో జైనమతస్థుడు 
ఒకడు వచ్చి తన మతవిశళిష్టతను వెల్లడించ గడగెను. 


5.28 జైనమతస్థుడు 


క్షపణకుని వేచియుండ మనడం విని జైనమతస్సు డొకడు ఒద 
లంతయు మలము నలదుకొని గోచీని గట్టిగా బిగించుకొని, శిష్యులను 
వెంట నిడుకొని, “అర్హ న్నమ:” అనుచు శ్రీ శంకరులను దర్శించి, 


“స్వామీ! మాకు జినదేవుడు ముక్తి నిచ్చును. అందుకొరకై మేమాయనను 
ఉపాసించెదము. ఆయన సర్వాంతర్యామి. కావున తాము కూడ అయననే 
పూజించుడు. అందరిలో నుండే జీవస్వరూపము మా దైవము. శరీరం 
నశించుటతో జీవునకు నిర్మలత్వము వచ్చును. శరీరము సర్వకాలముల 
యందు మల సహితముగనే యుండును. ఎన్ని స్నానములు చేసినను, 


ఉద్దార కాంద 219 


ఎటువంటి శుద్దు లొనర్చినను ఈ శరీరము అపరిశుద్ధమే కదా! అట్టి 
శరీరములు పట్టుకొని ప్రాకులాడడం నిరుపయోగము. కావున మా 
జినదేవుణ్ని ఉపాసించుడు అని పలికినంత శ్రీశంకరాచార్యస్వామి విస్‌; 


“జీవుని యొక్కనిజస్థితి నీకు తెలియకున్నది. పైకి కనిపించే ఈ శరీర 
మొక్కటే జీవున కున్నదని తలంచుచున్నావు. సూక్ష్మశరీరము, కారణశరీరము 
అను మరి రెండు శరీరము లున్నవి. జీవుడు స్వశక్తితో ఆరెండు శరీరములను 
దాటి పరమాత్మస్వరూపు డగుచున్నాడు. నేను జీవుడును వేరు గాదు అని 
తలంచుట అజ్ఞానము. అందు వలన ఈ జీవునకు భేదమెర్పడుచున్నది. 
అట్టి బుద్ధి నశించి నేనే బ్రహ్మను, మరి యొకటి కాదు. అను దృఢమైన 
జ్ఞానము కలిగిన ముక్తు డగుచున్నాడు. శరీరం నశించినంత మాత్రం చేత 
ముక్తిరాదు. అని వివరించారు. జైనుడు శ్రీశంకరపాదులు వచించిన 
సత్యమును నమ్మి తన మూఢత్వమును పారదోలి శ్రీశంకరాచార్యస్వామిని 
శరణు వేడ అంత దయామయుడు పద్మపాదాదులకు శిష్యునిగా నొనరించిరి. 


5. 29 శబలుడను బౌద్దుడు 


బౌద్ధమతము నవలంబించిన వారు కొందరు శ్రీ శంకరాచార్య సభలో 
నుండగా తమ మతమును న్ధాపింప నెంచి అందు శబలు డనువాడు లేచి 
జగద్దురువులను సమీపించి, 


“యతివర్యా! నమస్కారములు. తాము చేయు బోథలన్నియు 
నిస్సారములు. జీవేశ్వరుల కభేద మనుచున్నారు. మానవులకు కొమ్ము 
ఉందనుట యొట్టిదో ఇదియు నట్టిదే ! మీ వంటి వారిట్లు వచించడం 
విచారకరం. జీవుడు జీవుడే, పరమాత్మ పరమాత్మయె! ఈ ఇద్దరు ఒకటే 
అనడం ఎన్నటికి సంభవ మయ్య్యేది గాదు. చూడగా లోకమునకు తాము 
ప్రబల శత్రువై కనబడుచున్నారు. ప్రత్యక్షంగా కంటికి గోచరించేది కాదనుట 
మూర్ధత గాదా? లేనిది ఉన్నదనుట, ఉన్నది లేదనుట మోసము గాక మరేమి? 


220 శ్రీ ళంకరావతార చరితము 


ఆత్మ ఒక్కటైనను చైతన్యశక్తితో అనేకరూపములు పొందుచున్నది. ఆయన 
సర్వాంతర్యామియై అందరిని పాలిస్తూ సర్వదా ముక్తుడై యున్నాడు. నేనే 
కర్తనై యున్నాను, నేనే ఆనందమయ రూపంలో నున్నాను, అని 
తలచుకొనుచు ఈశరీర మున్నంతవరకు హాయిగా తనకిష్టమున్నంత వరకు 
ఉంటూ ఆపైని శరీరమును విడచిపోవుచున్నాడు. అదియే ముక్తి. వేరొకటి 
కాదు.” అని తన మతధర్మమును వివరించాడు. 

శ్రీశంకరాచార్యులు బౌద్భుని పలుకులు విని, “బౌద్దుడా! సత్యకర్మ 
లాచరించుచు పుణ్యమును సంపాదించు కొనిన వాడు పదునాలుగు 
ఇంద్రప్రళయములు జరుగువరకు బ్రహ్మలోకనివాసం పొందుచున్నాడు. 
అగ్నిష్టామం అనే యజ్ఞం చేసిన వానికి ఇంద్రలోక వాసం లభించును. 
పౌండరీకమను యజ్ఞము చేసిన సత్యలోక నివాసం కలుగును. ఈవిధముగ 
ఎవరు చేసికొనిన పుణ్యము ననుసరించి వారికి ఆయా పుణ్యలోకములు 
ప్రాప్తించును. ఎవరు ఏయే దేవతలను (శద్ధతో ఉపాసించెదరో అట్టి భక్తులకు 
అచలమైన భక్తిని కలుగజేయుదు నని శ్రీకృష్ణపరమాత్మ (శో1ుయోయో 
యాం యాం తనుం భక్త, (శద్ధయార్చితు మిచ్చతి ఆస్య తస్యాచలాం శద్ద్ధాం 
తామేన విదధామ్యహమ్‌॥ భ.7అ21 శ్లో!) వాగ్దానం చేసియున్నారు. 
ఇందుల కాధారము స్మృతులలోను, పురాణములలోను గలదు. జీవునకు 
పరలోకమునకు పోవుట అనునది సదా ఉన్నదే. కాని శరీరం నశించుటతో 
మాత్రం ముక్తి రాదు. నీ వనునది సర్వకల్ల. 


ఎవడు ప్రాణు లందరిలోను తనను చూచునో, తనలో ప్రాణు లన్నిటిని 
చూచునో ఆతడే విజ్ఞాని. వేరొకడు (బ్రహ్మమును పొంద నేరదు. ముక్తి 
నాందుటకు ఆత్మజ్ఞానమే ఆధారము. ఆత్మజ్ఞానము వలన బంధములు 
విడివడును. బంధవిముక్తుదే ముక్తుడు. నేను జీవుడను అని తలంచుట 
అనర్ధములకు హేతువు. జీవభ్రాంతి. నేను కర్తను, నేను భోక్తను, నేను 
బద్భుడను ఇవి అజ్ఞాన కారణములు. కనుక జ్ఞానమును వృద్ధి పొందు 
మార్గములు తెలిసికొనుమా!” అని తత్త్వమును వ్యక్తంచేశారు. 


ఉద్ధ్దార కాంద 221 


శ్రీశంకరపాదుల ఉపదేశామృతమును గ్రోలి పునీతుడయ్యాడు బౌద్దుడు. 
అప్పు డనేక విధముల స్తోత్రం చేశాడు జగద్దురువులను. పిమ్మట శిష్యుడై 
భక్తిశద్ధలు గలిగి నిత్యము గురువులను స్తుతించుచు శ్రీశంకరపాదుల 
కరుణకు పాత్రుడయ్యాడు. 


అట్లు శ్రీశంకరాచార్యస్వామి భాస్మర తేజో విరాజమానుడై కర్ణాటక 
దేశమంతయు తిరిగి అనేకమతములలో నుండు లోపములను సరిదిద్ది 
అద్వైతమతమును సర్వత్ర ప్రతిష్టించి అనంత శిష్యగణాలతో అనుమల్లపురం 
ప్రయాణ మయ్యారు. 


5.80 మల్లారి భక్తులు 


కర్ణాటక దేశసంచారం ముగించుకొని శ్రీశంకరపాదులు శిష్యగణంతో 
అనుమల్లపురం ప్రవేశించారు. ఆ పురమందు నిండా మల్లారిభక్తులే. 
శ్రీశంకరపాదులు తమ పురం ప్రవేశించిన వార్త దెలిసి కడు భక్తితో 
దర్శించారు. వారందరు బ్రాహ్మణులు. శ్రీశంకరపాదులకు అనేక 
నమస్మారము లర్పించి వారికి తగు సదుపాయములు సమకూర్చి బహురీతుల 
గౌరవించి యతీశ్వరుల కరుణకు పాత్రులయ్యారు. తమ మతమందు మంచి 
అభిమానం గలవార లగుటచే తా మాచరించు విధానమును జగద్దురువులకు 
నివేదించి మన్ననలను బదడయనెంచి శంకరులను సమీపించి వారిలో నొక 
పెద్ద, 

“'యతీశ్వరా! అనేక సమస్మారములు! మా పురం మహాను భావులు 
మీరు ప్రవేశించుటతో పరమ పవిత్రమ్మెంది! మేమందరం ధన్యులము. స్వామీ! 
మా పుర మందు పూర్వం మల్లాసురు డను రాక్షసు డొక డుందేవాడు. ఆ 
రక్కసుడు [కూరుడై ప్రజలను నానా హింసలు పెట్టుచు స్వైరవిహారము 
చేసేవాడు. పురజనులు తాళ లేక గోల చేశారు. మా వాళ్ళ ఆర్తనాదం విని 
కరుణామయడై మా కష్టములు గట్టు నెక్కించ నెంచి పరమేశ్వరుడు 


222 శ్రీ ళంకరావతార చరితము 


మల్లాసురుని సంహరించాడు. అందువల్ల ఆ మల్లారి మాకు దేవాది 
దేవుడైనాడు. అప్పటినుండి మేమా మల్లారిదేవుని, ఆయన వాహనములైన 
కుక్కలను నిత్యం పరమభక్తితో పూజించుచుందుము. వారి వేషమును 
మేమందరము భక్తిసూచకముగ ధరించుదుము. మాకు మరియొక దేవుడు 
లేదు. ఆయన మాకు సకలసంపదలు కలుగ జేయుచుందడును. మాకు 
పరమానందము, పరమసుఖము, ఆ దేవాదిదేవుని దయతో కలుగుచున్నవి. 
లోకములతోను, లోకేశులతోను ఆయన గర్భము నింది యున్నది. అందుచే 
ఆయనను, వారి వాహనమైన శునకములను భక్తితో పూజింతుము. అది 
మా దృఢ విశ్వాసము. మా కితర సుఖము లనగా కిట్టదు” అని అన్నాడు. 


శ్రీ శంకరాచార్యులు మల్లారిభక్తుల విధానము నంతయును విని, 


“'మల్లారి భక్తుడా! దేవు డొక్కడే. తన మాయాశక్తితో పరాత్పరుడు 
సర్వప్రాణులను సృష్టించుచున్నాడు. ఆయన కంటె వేరొక దేవుడు లేడు. 
ఆయనలో నుండి (బ్రహ్మవిష్ణు మహేశ్వరు లుద్భవించారు. సర్వలోకములకు, 
సమస్తజీవులకు, పంచ మహాభూతములకు, సృష్టిస్టితిలయములకు 
పరాత్పరుడే కారణ మగుచున్నాడు. రుద్రాంశ సంభూతులైన వీరభద్రాదులకు 
లయమున్నది. రుద్రునకు మాత్రం లయం లేదు. అది ఆయన అధీనమం 
దున్నది. వీరభద్రాదులకు లయం సాధ్యం కాదు. ఈవిధముగ 
ఈశ్వరోపాసకులు నమ్ముచున్నారు. పరమేశ్వరుని అంశ వలన రుద్రు 
డుద్భవించాడు. అట్టివాని నుపాసించిన ముక్తి రాదు. పరమేశ్వరునే ఉ 
పాసించిన ఆయనే ముక్తి నిచ్చును” అని రహస్యమును వివరించెను. 


పురమందలి మల్లారి భక్తులందరు శ్రీ శంకరపాదులు వెలువరించిన 
విషయము లన్నియు నాకర్ణించి తా మాచరించు చుండిన విధాన మంతయు 
మహాపాప భూయిష్టమైన దని గ్రహించి జగద్దురువుల నాశయించారు. 


అంతట శ్రీ శంకరాచార్యులకు వారిపై కరుణ కలిగి మల్లారి భక్తులకు 
ముండనములు చేయించి ఒక్కొక్కరిచేత పదివేల మృత్తికా స్నానములు 


ఉద్దార కాంద 223 


చేయించారు. మరల ముందనములు చేయించి ఒక్కొక్కరి చేత వందేసి 
మృత్తికాస్నానములు చేయించి పిమ్మట విధిననుసరించి ప్రాయళ్చిత్త కాండ 
సలిపి పవిత్రులనుగ జేశారు. అంతటితో మల్లారి భక్తులకు బాహ్మణధర్మము 
లాచరించుటకు అధికార మబ్బెను. శ్రీ శంకరపాదుల ఆదేశానుసారం 
వారందరికి పంచాయతనపూజ ప్రవేశపెట్టి ధర్మ శాస్త్రములు చదువుకొనుటకు 
ఏర్పాటు గావించారు. మల్త్లారి భక్తులందరు అద్వైతమతము నవలంబించి 
శ్రీ శంకరపాదులకు శిష్యులయ్యారు. శ్రీ జగద్దురువులు వారల నావిధముగ 
జేయుటకు ఇరువదిరోజులు అనుమల్లపురంలో నుండిపోయారు. పిమ్మట 
శ్రీ శంకరాచార్యులు మరుంధ నగరానికి ప్రయాణ మయ్యారు. 


5.31 విష్వక్సేనాలయము 


అనుమల్లపురము నుండి పశ్చిమదిశగా బయలుదేరి మంగళ 
వాద్యములతో, దారి పొడవున గురువులను స్తోత్రములు చేయుచు, ప్రాంతీయ 
విశేషముల నరయుచు, శ్రీశంకర శిష్యులు ఆహ్లాదముతో వెంటనంట 
శ్రీశంకరాచార్యస్వామి మరుంధనగరం ప్రవేశించారు. దేవాలయం లేని 
[గ్రామ ముండదని లోకమనును. తీరా ఈ ఊరు దేవాలయం లేని ఊరని 
తెలిసికొన్నారు. వెంటనే ఆలయ నిర్మాణమునకు (గ్రామవాసుల సహాయంతో 
వలయు నేర్పాట్సుగావించి, శాస్తానుగుణముగ, అందచందాలు తీర్చి దిద్ది 
గోపురాలయములను నిర్మించి అందు విష్వక్సేనుని ప్రతిష్టించారు. 
ఆలయమునకు తూర్పుదిశగా నొక పాకశాలను నిర్మించారు. ఆలయ 
ఆవరణలో ఇంకను వలయు మందిరాదులు, (ప్రాకారములు నిర్మించారు. 


ఆ దేవాలయమున నొకచో శ్రీశంకరాచార్యస్వామి దర్భాసనమును 
పరుచుకొని సుఖాసీనులై, మనోన్మణీ ముద్రను ధరించి తనలో నుండు 
పరమాత్మను, లోకము నంతను పరమాత్మగను జ్ఞానదృష్టితో చూచుచు 
బృహ్మానందములో మునిగి యున్నారు. ఆ విధమున చాలకాలము 
మహాయోగసమాధిలో నుండి జ్ఞానామృతమును ఆస్వాదిస్తూ ఉన్నారు. 


224 శ్రీ ళంకరావతార చరితము 


మహాయోగిపుంగవులు, జ్ఞానస్వరూపులు శ్రీశంకరపాదు లట్లుండుట జూచి 
అబ్బురపడి యోగనిద్ర నుండి మేల్మాంచువరకు భక్తకోటి వేచియున్నది. 


శ్రీజగద్దురువులు సమాధి నుండి మేల్మాంచుట గని పురమందలి 
విష్వక్సేనభక్తులు చక్రాంకితములతో ప్రకాశించుచు మునికోలలను ధరించి 
“యతీశ్వరా! మా మతధర్మములు విని అందుగల విశిష్టతను తిలకించండి. 
మా మతము అన్నిటి కంటె గొప్పది. వైకుంఠవాసుడైన విష్వక్సేనుడు 
మాకందరికీ ఉపాస్య దేవుడై వెలయుచున్నాడు. మేమా విష్వక్సేనుని 
పరమభక్తులమై యున్నాము. యము డనిన మాకు నిర్భయము. ఈ శరీర 
విసర్జన సమయ మందు వైకుంఠము నుండి విష్ణుభటులు వచ్చి మమ్ములను 
స్వయంగా వైకుంఠమునకు తీసికానిపోవుచున్నారు. కావున మా మతము 
సర్వజనాదరణీయమై యొప్పుచున్నది” అని వినిపించారు. 


శ్రీశంకపాదులు విష్వక్సేన భక్తు లాడిన పలుకులు వినుటతో వారల 
యెడ పరమ(్రేమ గలిగి, 


“విష్వక్సేనభక్తులారా! మీరాడిన మాటలలో నిజం కానరాదు. 
విష్వక్సేనుడు శ్రీమన్నారాయణమూర్తి భక్తుడయున్నాడు. ఆ నారాయణమూర్తి 
వైకుంఠమునకు ప్రభువు. విష్వక్సేనుని వంటి భక్తులు చాలామంది గలదు. 
ఎవరి కిష్టమైన విష్ణుభక్తులను పరమదైవముగ భావించి కొలుస్తారు. 
అందులకు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించియున్నారు. ఆవిధముగ 
విష్ణుభక్తు లందరు పూజనీయులైరి. ఈ విష్ణుభక్తులకు స్వాతంత్ర్య మన్నది 
లేదు. మీ రందరు వారిని స్వతంత్రులని భావించి పూజించుచున్నారు. 
అందువలన లాభము లేదు మీకు విష్ణులోకము కావలెనను కోరిక ఉన్నచో 
శ్రీమన్నారాయణమూర్తినే 'సేవించుడు. ఆయనే ముక్తి నిచ్చును. 


“ఆయనే నేను నేనే ఆయన” అని నిరంతరం మననం చేయుడు. 
భేదభావం మాత్రం ఉండరాదు. అప్పుడది నిర్దుణపూజ యగును. భేదభావం 


ఉద్దార కాంద 225 


లేనివారు తత్ప్వజ్ఞానులై ముక్తిని పొందుచున్నారు. గురూపదేశమును పొంది, 
వారి నుండి అద్వైతతత్వ బోధలు వినుచు, ప్రయత్నంతో నిర్దుణధ్యానం 
చేసి ముక్తిని పొందుడు. మీమీ బాహ్యచిహ్నములు విడనాడండి.” అని 
బోధించారు. 


విష్వక్సేన భక్తులందరు శ్రీ శంకరపాదుల బోధను విని సంతసించి 
తమతమ బాహ్యచిహ్నములను విడనాడి, శ్రీ శంకరాచార్యస్వామి చెప్పిన 
విధముగ అద్వైతమార్గము ననుసరించడం మొదలు పెట్టారు. పిమ్మట 
మన్మధోపాసకులు వచ్చి తమ మతవిధానమును తెలుపుకొన దొడగారు. 


5.82 మన్మథ మతస్థులు 


మన్మథమతస్థులు ఎటైైనను తమ మతమును నిలబెట్టుకొన తలంపు 
గలిగి శ్రీ శంకర దేశికేంద్రులను సమీపించి, నమస్కారము లర్పించారు. 


“యతీశ్వరా! మా మతము చాల ప్రసిద్ధి ఆక్కి యున్నది. మన్మథుడే 
మాకు పరమదైవం. ఆయన అందరి హృదయములో భావనారూపముగా 
సర్వదా వెలయుచున్నాడు. మా మతము చాలా అద్భుతమైనది. మన్మథుడు 
ప్రతిష్టించిన దిది. ఆయన సృష్టిస్థితిలయములకు కారకుదై యున్నాడు. 
అందువలన ఆయన్ని అందరు ఉపాసించవలెను. మన్మథదేవుడు 
వక్షస్టలమందు రండు గుంద్రని భూషణములను దాల్చి అందరిని మోహంతో 
తన వశం చేసికొనుచున్నాడు. మనస్సును హరించే అద్భుతశక్తి గలిగి 
వెలుగొందు చుండుట వలననే మన్మథుడను గొప్పపేరు కలిగినది. 
సుందరస్వరూపముతో నొప్పారు కాంతలతో కామక్రీడా సుఖములను 
పొందడమే మోక్షమొసగు నని మా దృథధనమ్మకం. మన్మథోత్సవములందు 
తాము గూడ పాల్గొని అనంతమైన సుఖములను పొందుడు!” అని ఒక 
మన్మథ మతస్థుడు నివేదించాడు. 


శ్రీశంకరాచార్యస్వామి అది విని, 


226 శ్రీ ళంకరావతార చరితము 


“మన్మథభక్తులారా! సృష్టిస్థితి లయములకు బృహ్మవిమ్టమహేశ్వరులే 
కారకులు గాని ఇతరులు కారు. త్రిమూర్తులా పనికి నియమింపబడినట్లు 
శాస్త్రములు తెలుపుచున్నవి. సూర్యునకున్న ప్రకాశము రవిపుత్రున కున్నదా? 
అదియును గాక ప్రీలతోటి సహవాసము, పొందుపై మక్కువ గలవాళ్ళకు 
దూరముగ నుండు మని శాస్త్రములు వచిస్తున్నాయి. అందువలన మీ 
మతము మతిమాలినది. మన్మథుడు మోక్ష మిచ్చు ననుటకు ప్రమాణములు 
కలవా? జ్ఞానమార్గమే మోక్షహేతువు” అని బోధించారు. అప్పుడు వారు 
తమ తమ మతధర్మాలను విడనాడి, పంచాయతనపూజలు ప్రారంభించి, 
ఇతర సత్మర్మలను నిష్టతో అచరించుచు, అద్వైతతత్త్వ విచారణ యందు 
నివముగ్నులై మన్మథ భకు_లందరు శ్రీశంకరపాదులకు బభక్తులై 
సుఖముగనున్నారు. అచ్చోటువీడి శ్రీశంకరాచార్యస్వామి శిస్యగణమును 
వెంటనిడదుకొని మాగధపురమునకు ప్రయాణమైనారు. 


5.8ితి మగధ పురము 


మన్మథభక్తులను అద్వైతభక్తులనుగా జేసి, ఉత్తరముగ ప్రయాణమై 
శ్రీశంకరపాదులు మగధపురం ప్రవేశించారు. 


మాగధపుర సంపద వర్ణించ నలవిగానిది. ఏ యిల్లు జూచిన, ఏ మేడ 
జూచిన, ఏ గడప జూచిన అంతా బంగారుమయమే. ఏయింటి 'ప్రాకారపు 
గోడ చూచినా బంగారు యిటుకలతో నిర్మించినవే. గోడలు నక్షత్రాల 
నంటుచుందెను. ఆ గోడలకు వింతవింత లతలు చెక్కబడిన బంగారుపు 
రేకులు అమర్చబడియుండెను. మధ్యమధ్య కాంతులు విరజిమ్మే మేలైన 
రత్నములు పొదుగబడి యున్నవి. వారి ధనాగారములు అంతులేని విత్తంతో 
పూర్తిగావింపబడిన వే! ఆ పురమున గల ఏ యమ్మను జూచినను బంగారు 
ఆభరణములు మోయ లేక అడుగు లిడుటకు గూడ శక్తి హీనమైనదే ! ఆ 
యమ్మల శరీరకాంతులు అనుపమానములు. అంతా బంగారం పూతగా 
నుండిన ఎట్లు తెలియును ? మగవాళ్ళు తక్కువా? వేళ్ళకు, ముంజేతులకు 


ఉద్ధ్దార కాంద 22/7 


భుజములకు, కంఠరములకు, దందలకు, చెవులకు, రకరకాల ఆభరణములు 
తగిలించెడివారు. వాళ్ళ సంపదను ఒక్కమాటలో చెవ్పవలెనన్న 
కుబేరసంపదను ధిక్కరించినది. వాళ్ళ కంతంత సంపద లట్లు చేకూరెనో 
యను చింతన శ్రీ జగద్దురువుల శిష్యగణంలో మెదలకపోలేదు. 


శ్రీఆచార్యస్వామి శిష్య్యగణంతో మాగధవురవీధులలో నుండి 
కుబేరసంపదలు తిలకించుచు తిన్నగా దేవాలయమునకు జని చూడ 
గుడిగోపురములు, ప్రాకారములు, ద్వారములు, కిటికీలు సర్వము 
బంగారుమయమై దివ్యకాంతులు వెదజల్లుచున్నవి. దేవుని దర్శించి 
ఆలయమందు శ్రీశంకరాచార్యస్వామి విశమించారు. శ్రీ జగద్దురువులు 
వచ్చిరన్నవార్త విని పురజనులందరు బయలుదేరి దర్శించారు. 


వేలాది శిష్యులతో అవతారమూర్తి తమ పురం వచ్చారన్నవార్త చెవుల 
బడుటతో మాగధపురములోని కుబేరభక్తులు ఆబాలగోపాలం ఉత్సాహంతో 
వెడలి దర్శించారు. వారికి అనేక సదుపాయాలు సమకూర్చారు. వాళ్ళు 
సంపదను జూచుకొనుచు కులుకుచుండు వారు. తమకు మహాభాగ్యం 
కలిగించిన కుబేరుని గురించి శ్రీశంకరపాదులకు నివేదించ దలచి అందొక 
భక్తుడు జగద్దురువులకు నమస్కరించి, 


“స్వామీ |! ఈ జగత్తంతయు ధనం మీద ఆధారపడి యున్నది. ఏ పని 
చేయవలె నన్న ధనం కావలెను గదా ! కనుక మోక్షమునకును ధనమే 
మూలము. ధనం కావలె నన్నను, మోక్షం కావలె నన్నను మా పరమదైవం 
కుబేరునే ఉపాసించవలయును. ఆయన మాకే కాదు, (బ్రహ్మాది దేవత 
లందరికి ధనము నిస్తున్నాడు. గనుక (బ్రహ్మ మొదలు మానవుని పర్యంతం, 
మా దేవాదిదేవుడైన కుబేరుడు సేవింప దగిన వాడయ్యెను. ఆయనను 
నిత్యం సేవించే ఒక యక్షిణి గలదు. ఆదేవతా ప్తీని 'సేవించినను లెక్కలేనంత 
ఐశ్వర్యం పాప్తించును. అట్టి మహాభాగ్యములు కలుగజేసే కుబేరుబ్నిి 


228 శ్రీ ళంకరావతార చరితము 


యక్షిణిని సేవించని వాళ్ళు దరిద్రులే కదా! కావున తాము కూడ ఆ ఇరువరిని 
సేవించి సమస్త సంపదలు బడసి సుఖంగా ఉండండి!” అని తెలియజేసెను. 


శ్రీ శంకరాచార్యులు కుబేరభక్తుల ప్రభావాలు ఆలకించి, 


'కుబేరభక్తులారా! మీరాడిన మాటలకు ఆధారములు లేవే! ధనమునకు 
అధిపతి కుబేరుడైనా, మరి యొకడైనా ఆ విషయ మటుండ నిండు. ధనంతో 
తృప్తిపడు వాడెవడు ? ఆశకు అంత మున్నదా? ఆశ దినదినాభివృద్ధి నొందు 
స్వభావం గలది. ధనమున్న వానికి లోభత్వము సహజంగా ఉందడునదే! 
అట్టి పిసినిగొట్టు వానికి ధర్మబుద్ధి అసలే ఉండదు కదా! కనుక ధనమునకు 
మోక్షమునకు దూరము హెచ్చు. పైగా ధనమునకు శాశ్వతమైన చంచలత్వ 
ముంది. అది ఒకచోట స్థిరంగా ఎప్పుడూ ఉండలేదు. చెప్పకుండ, 
తెలియకుండ తప్పుకొనును. ధనము అనేక అనర్థములకు హేతువు. 
పూర్వజన్మలో చేసికొనిన సుకృతం కొలది ధనవంతు లగుచున్నారే గాని, 
ఈ జన్మలో చేయుచున్న సుకృతం వల్ల ఈ జన్మలో ధనికులు కాలేరు. 
బ్రహ్మగర్భంలో బంగారమున్నది. అందువలన హిరణ్యగర్భుడన్న సార్ధకనామం 
కలిగిన దాయనకు. లక్ష్మి సకల సంపదలకు పుట్టినిల్లు. ఆమె విష్ణుమూర్తి 
ఇల్లాలు. బంగారముతో కూడియున్నవాడు ఈశ్వరుడు. బంగారు మేరువు 
పర్వతం మీదనే ఉన్నవాడు దేవేంద్రుడు. ఆలాటి వాళ్ళందరు కుబేరుని 
ధనంతో బ్రతుకుచున్నారనడం నింద తప్ప వేరు గాదు. బ్రహ్మాదిదేవత లందరి 
అనుగ్రహంతో కుబేరుడు కుబేరుదైనా దనిన ఎంతో సమంజసముగ 
నుండును. కుబేరోపాసనలను విడనాడి బ్రాహ్మణ ధర్మములను ఆచరించుడు” 
అని తెలియచెప్పారు. 


దేశికేందులు వచించిన సత్యమును (గ్రహించి కుబేర ఉపాసనలను 
కట్టిపెట్టి శ్రీ శంకరభక్తులై, పంచపూజాది సత్మర్మ నిరతులై, జ్ఞానార్జన తత్పరులై 
అద్వైతమతమును స్వీకరించారు. 


ఉద్దార కాంద 229 


ర్‌.84 దేవేంద్ర భక్తులు 


ఒక దేవేంద్రభక్తుడు లేచి, “యతీశ్వరా! నమస్కారములు! లోకాధీశు 
డు, సృష్టిస్థితి లయకారకుడు. తిమూర్యాత్మకమైన వాడు, బ్రహ్మాది శబ్బములతో 
పిలువబడువాడు, దేవతలచేతను, యక్షులచేతను, గంధర్వుల చేతను 
నిరంతరం సేవింప బడుచుండువాడు మా దేవేంద్రుడై యున్నాడు. అదియును 
గాక ఆయన సర్వేశ్వరుడని, సర్వదాత యని (శ్రుతులు తెలుపుచున్నవి. 
వామను డాతనికి సోదరు డైయున్నాడు. అమృతపానమే ఆయన కాహారము. 
అట్టీ దేవదేవుడైన దేవేంద్రుడు అమంనగరంలో వాసం చేస్తూ సర్వపరిపాలకుడై 
ప్రకాశించుచున్నాడు. ఆయనే సర్వాంతర్యామి. దుష్టులను శిక్షైించుటకు, 
శిష్టులను రక్షించుటకు సర్వసమర్హుడై యున్నాడాయన. ఆలాటి దేవదేవుడైన 
దేవేంద్రుని త్రికరణ శుద్ధిగ సేవిస్తున్నాము. కనుక తాము కూడ మాలాగే 
దేవేంద్రుని ఉపాసించండి!” అని అన్నాడు. 


దేవేంద్ర భక్తుడు చెప్పిన దంతయు (శద్ధతో శ్రీ శంకరాచార్యులు విని, 
“దేవేంద్ర భక్తులారా! బ్రహ్మ, పరబ్రహ్మ మొదలయిన శబ్దముల వలెనే ఇంద్ర 
శబ్దము గూడ సచ్చిదానంద స్వరూపమునకే చెందుచున్నది. అంతియ గాని 
వజ్రాయుధధారి యైన దేవేంద్రుడే పరమాత్మ యని చెప్పరాదు. “సదేవి 
మొదలైన వేదవాక్యములు పరమాత్మకే చెందుచున్నవి. బ్రహ్మ, విష్ణు 
మహేశ్వరులు ముగ్గురు పరబ్రహ్మము నుండియే ఉద్భవించారు. (బ్రహ్మ 
నుండి ఇంద్రుడు, యముడు మొదలైన వా రుద్భవించారు. అట్టితరి 
దేవేంద్రుడు సృష్టికి కారణ మనుట పొసగునది కాదు. దేవేంద్రుణ్ని 'సర్వదాత' 
అనుచుంటివి. లోకంలో దానంచేయుట యందొకరిని మించినవారు మరి 
యొకరుందురు. అట్లు మించిన వానిని “సర్వదాతి అనవచ్చును. 
దాతృత్వంలో దేవేంద్రునకు గొప్ప ఉంటే ఉందు గాక! అంత మాత్రంచేత 
అతనిని పరమాత్మ అనుట అవివేక మగును. సర్వదాత పరమాత్మ ఒక్కడే. 
ఇతరుల కా యోగ్యత లేదు. బ్రహ్మకాలంలో పదియారవ వంతు ఇంద్రునకు 


230 శ్రీ శంకరావతార చరితము 


గలదు. కనుక మీరుపాసించు దేవేంద్రుడు (బహ్మకన్న ఎన్నిరెట్లు తక్కువగా 
నుండెనో యోజబించుకొనుడు.” అని కచ్చితముగ వక్కాణించారు. 


అట్లు శ్రీ ఆచార్యస్వామి బోధించుటతో ఇంద్రభక్తులందరు సంతసించి, 
తమ మతమునకు స్వస్తి చెప్పుకొని, శ్రీ శంకరులకు సమస్మారములర్పించి, 
పంచాయతనపూజ ప్రారంభించి, వేదవిహితమైన కర్మలాచరించుచు 
శ్రీశంకరులయందు భక్తికలిగి శిష్యులయ్యారు. తరువాతి మజిలీ 
యమప్రస్థపురము. 
5.35 యమభక్తులు 


యమప్రస్థపురం చేరుకొని అందు ముప్పది దినములున్నారు. 
అందున్న వారందరు యమభక్తులు. వారి మతము జ్ఞానమార్గమైనది కాదని 
తలంచి, వారి నందరిని అద్వైతమతము నవలంబింపజేయ శ్రీశంకరులు 
సమకట్టారు. అంతలో శ్రీఆచార్యస్వామి రాక తెలిసి దర్శించ దలచి 
బాహువుల యందు మహిష చిహ్నములు ధరించి, యమకింకరుల వేషం 
దాల్చి, తమ ఏలికకు ఆనందం సమకూర్చు తలంపుతో నృత్యము చేయుచు 
శ్రీశంకరాచార్యులను సమీపించి, 


“యతివర్యా! నమస్కారములు. మేమందరము యమభక్తులం. మా 
దేవాది దేవుడు యముడు. ఆయన సర్వలోకములను లయింవ 
జేయుచున్నాడు. సమస్త జీవకోటిని సృష్టించుచున్నాడు. లోకములన్నింటిని 
పరిపాలించుచున్నాడు. అట్టి యమధర్మరాజును మేమందరం కడుభక్తితో 
ఉపాసించుచున్నవారలం. ఆయన మాకందరకు ముక్తినిస్తున్నాడు. 
యజ్ఞములలో సోమరసమును, హవిస్సును మా యమదేవుని కిస్తారు. 
అగ్నిదేవుడు మా యమదేవునకు దూతగా పనిచేయుచున్నాడు. యమదేవునకు 
యజ్ఞభోకృత్వ ముందుట వలనను, నృవ్చ్‌న్చతిలయుములకు 
కారణభూతుడగుట వలనను, అందరి కన్న మిక్కిలి గొప్పవాదై 
వెలుగొందుచున్నాడు. 


ఉద్ధ్దార కాంద 231 


స్వామీ! మాయమ ధర్మరాజు స్వరూపము తెలుపు నలుపు రూపములో 
నున్నది. అందు తెలుపు పర బవ్మా న్వరూవము. అందుండి 
మహదహంకారములు పుట్టినవి. వానివలన రుద్రుడు పుట్టెను. అందుండి 
ఉత్పన్నమైన నలుపు రంగే యముడు. ఆ యమునిలో నుండి విష్ణువు 
జనించెను. ఆవిష్ణువు యొక్క నాభీకమలము నుండి (బ్రహ్మ ఉద్భవించెను. 
ఆ (బ్రహ్మనుంది ఇంద్రాది దేవతలు, నవ గ్రహములు, చరాచరాత్మకమైన 
జగత్తు పుట్టుకొని వచ్చినది. ఈ విధముగా యముడు సృష్టిగావించి 
దండధరుడై, దక్షిణదిశాధిపతియై, మహిషవాహనుడై సంచరించుచు 
లోకపాలకుడాయెను. 


ఇందదాదిదేవతలలో నివురు గవ్చిన నివ్వు చందాన 
సత్యస్వరూపముతోను, శుద్ధబుద్ధముక్తి స్వరూపంతోను, అన్నింటికి 
కారణభూతుదడైై వాలయుచున్నాడు మా యమదేవుడు ఆయన 
నగుణరూవములోను, నిర్ద్ణణరూవములోను ఉంటూన్నాడు. 
సగుణరూపమును సేవింపగలము. నిర్దుణస్వరూవుణ్ని ఉపాసించుట 
కష్టము. ఆకారణం చేత సగుణరూపములో నున్న నీలి రంగు యమదేవుని 
ఉపాసించుచుందుము. అట్లు ఉపాసించుట వలన దేవాదిదేవుని అనుగ్రహం 
మాకు లఖీంచుచుందును. కనుక సర్వదేవాత్మకమైన యమదేవుణ్ని 
ఉపాసించడం చేత మాకు ముక్తి తప్పక కలుగుచున్నది. మీరందరు ముక్తిని 
కోరువారే గనుక మాయమదేవుని సర్వవిధముల ఉపాసించి ముక్తిని 
పొందుడు!” అని ఒక యమభక్తుడు నివేదించాడు. అంతయు విని శ్రీ 
శంకరాచార్యస్వామి, 


“'యమభక్తుడా! నీపలుకులకు ఆధారములు కానరావు. శ్రుతులలో 
అట్లెక్కడ చెప్పబడి యుండ లేదు. పూర్వకాలమందొక విప్రకుమారుడు. 
తండ్రి శపించగా యమ నిలయమున కేతెంచెను. అతడే నచికేతనుడు. 
అతడచ్చట మూడు దినములు పస్తుండి యముని రాకకై వేచియున్నాడు. 


232 శ్రీ ళంకరావతార చరితము 


అంతలో యముడు వచ్చాడు. విప్రకుమారుని చూచి భయం కలిగి 
గడగడలాడిపోయాడు. యముడు నమస్కారము చేసి, “విప్రోత్తమా! మీరాక 
నే నెరుగనైతిని. అందులకు మూడు వరముల నిచ్చుకొనెద కోరుకొనుడు. 
అందువలన నాకు శుభం కలుగును అని అన్నాడు వినయంతో. 
'యమధర్మరాజా! నా తండ్రి నా మీద కోపం లేకుండ నుండవలెను. ఇంతకు 
పూర్వం వలెనే నా తండ్రి నాతో మాటాడవలెను అని విప్రుడు కోరగా, 
'నచికేతనా! మీ తండ్రి బెద్దాలకుడు నీయందు ఎప్పటివలె ప్రేమ కలిగి 
యుండు గాక! అతడు సంకల్పములు లేకుండ సుఖముగ నిద్ర జెందుగాక! 
మృత్యుముఖము నుండి విడివడిన నిన్ను జూచి నీ తండ్రి కోపరహితు 
డగు గాక! అని మొదటి వరము ప్రదానం చేశాడు యముడు. తిరిగి 
విప్రకుమారుడు, “అగ్నిని గురించి నీకు పూర్తిగ తెలియును, అద్దానిని నాకు 
సాంతముగ చెప్పుమా! అగ్నితత్త్వమును తెలిసినవారు స్వర్గమును పొంది 
అమృతత్వమును పొందుచున్నారు. అందులకై ఈ రెండవ వరమును కోరితిని” 
అని కోరగా అగ్నితత్వమును సాంతముగ బోధించాడు యమధర్మరాజు. 
పిమ్మట నచికేతనుడు, “యమధర్మరాజా! ఆత్మ ఉన్నదని కొందరు, లేదని 
కొందరు అనుచుందురు. ఇందు విషయమై సందేహం బహుళంగా నున్నది. 
ఉన్నదున్నట్లు దానిని నాకు బోధించుమా!” అని మూడవ వరం కోరగా, 
'నచికేతనా! ఆత్మతత్తం బహు నిగూఢమైనది. సామాన్యంగా అందరికీ 
అర్ధమయ్యేది కాదు. అందరికి బోధించ వీలులేనిది' అని వ్యక్తం చేసి, 
యోగ్యతను వరీక్షింవ మనస్సులో నిశ్చయించాడు యముడు. 
ధనమందెన్నియో అశలు కొల్పి, ధనయోగము గొప్పదని బోధించాడు. 
అట్లెన్ని విధముల ప్రయత్నించినను నచికేతనుడు కొంచె మైనను ఒడంబడక, 
ధైర్యము వహించి ధనము నెడ విరక్తి జూపి, తత్వజ్ఞానములో నుండు 
గొప్పతనమును వ్యక్తం చేశాడు. అంతట నచికేతనునకు గల ధైర్యమునకు, 
ధన మందు అంకురించిన విరక్తికి, తత్వ విచారణ యెడ గల గాఢమైన 


ఉద్దార కాంద 233 


విశ్వాసమునకు యమధర్మరాజు మిగుల సంతసించి తత్తోపదేశం చేయ 
సంకల్పించెను. 


“నచికేతనా! వేదములన్నిటి యందు ఏది వపరవువదవ్లా 
విరాజిల్లుచున్నదో, ఏ పరమపదమును ఆశ్రయించి (బ్రహ్మచర్యము 
నాచరించుచుండిరో, తపములన్నీ ఏ పరమపదమును బలుకుచున్నవో అట్టి 
పరమపదమును నీకు బోధించుచున్నాను. బుద్ధిమంతుడా! అదియే 
ఓంకారము! ఈ శరీరములు శాశ్వతములు గావు. శరీరముల యందు 
మమకారమును విసర్జించవలెను. శరీరధారణ చేసితినని మరచినవాడు 
పరమప్రభువైన పరమాత్మను తెలిసికొని ధీరుడై ఎన్నటికిని శోకము నొందడు. 
లోకమందు శాకాదులను కలిపి అన్నమును భుజించునట్లే ఈ జగత్తంతా 
పరమేశ్వరునకు అన్నరూపమై యున్నది. మృత్యుదేవత గూడ ఆ పరాత్పరునకు 
ఆహారమే యగుచున్నది. అట్టి పరమాత్మ నాకు ఆత్మ సాక్షాత్కారం 
చేయుచున్నాాడని యమధర్మరాజు వివరించాడు. యమభక్తులారా! 
ఇవన్నియు జూడగ యమథధర్మరాజుకు స్వాతంత్ర్యమే యున్నటుల 
కాన్ప్సించకున్నది. వేయేల! సర్వస్వతంత్రుదైన వాదొక్క పరమాత్మయే. కావున 
మీమీ వేషాలు మార్చుకొని అద్వైతతత్త్వజ్ఞానము నార్జించుకొనుడు. 
ఇప్పటికైనా వేదవిహిత కర్మ నాచరించుటకు ప్రారంభించుడు. అట్లు 
సత్మ్కర్మలాచరించినందు వలన చిత్తశుద్ది కలిగి జ్ఞానార్మనకు 
దోహదమగునుూులఅని గొప్ప ఉపన్యాస మిచ్చారు. 

అంతట యమభక్తులు తమయందు గల లోపములను తెలిసికొని 
యమమతము విడనాడి శ్రీశంకరపాదులను శరణుజొచ్చిరి. శ్రీశంకర 
కరుణతో వారందరు అద్వెతులై జ్ఞానానందములో తేలియాడిరి. 


5.36 ప్రయాగ 


త్రివేణీ సంగమ స్థలమని, పరమపవిత్ర యాత్రాస్థలమని ప్రసిద్ధి బడసిన 
ప్రయాగ స్థలమును శ్రీశంకరబ్బందము చేరుకొనిరి. పాశచిహ్నములను 


234 శ్రీ ళంకరావతార చరితము 


ధరించిన వరుణోపాసకులు, ధ్వజచిహ్నములను ధరించిన వాయుమతస్థులు, 
గుండ్రని ఆకారము గల చిహ్నములను ధరించిన భూదేవోపాసకులు, 
నీటిబిందు చిహ్నములు ధరించిన తీర్జోపాసకులు శ్రీశంకరాచార్యులను 
దర్శించ వచ్చిరి. అందు వరుణదేవోపాసకుల గురువైన తీర్ధపతి యను 
పేరు గలవాడు లేచి, 


శ్రీశంకరాచార్యవర్యా! నమస్కారములు! లోకమందు మా మతము 
పరమ పవిత్రమైనది. చాల గొప్పది. మా వరుణదేవుడు సర్వోత్తముడై 
దేవాదిదేవతలందరకు పూజనీయుడై యున్నందున లోకములోని వారందరు 
ఆయననే సేవింపవలసి యున్నదిఅని వివరించినంత, ప్రాణనాథుడను 
పేరుగల వాయుమతస్థుడు లేచి, 


“'యతివర్యా! వందనములు! నమస్త చరాచర ప్రాణికోటికి 
'ప్రాణాదారవ్లానవాడు వాయుదేవుడు. అట్టి దేవునందరును 
ఉపాసించవలయునని వచించెను. పిమ్మట అనంతనామకుడను భూదేవి 
మతస్టుడు లేచి, 


'స్వామీ నమన్మారములు! చరాచరాత్మకమైన జీవకోటి యావత్తు భూదేవి 
నాశ్రయించుకొని యుండును. జీవించుటకు వలయు ఆహారాదులు భూదేవి 
యందే ఫలించును. భూదేవి పరమపవిత్రమైన నదీనదములు, సరస్సులు, 
సముద్రములు మొదలైనవి సర్వప్రాణులకు ఉపకరించుటకు ధరించుచున్నది. 
ఇంతకన్న గొప్పది వేరొకటి లేదు. అందువలన మేమందరము భూదేవి 
నుపాసించుచున్నాము. తాముకూడ భూదేవి నుపాసించి ధన్యులు కండు! 
అని వివరించెను. పిమ్మట జీవనదుడను పేరుగల తీర్థమతస్టుడు లెచి, 


“స్వామీ! అనేక నమస్కారములు! మా మతమును వివరించెద 
నాలకించుడు! మా మతము తీర్ధము, త్రివేణి యని ప్రఖ్యాతి బడసినది. 
అందొక నీటిబిందువు ఎట్టి పాపములనైనను హరించి అనంతమైన 


ఉద్దార కాంద 235 


పుణ్యమును ప్రసాదించును. మా తీర్థము జల్లుకొనిన, సేవించిన, స్నానము 
చేసిన అక్షయపుణ్యమును కలుగజేయును. ఇంతయేల మా తీర్థమును 
దర్భ్శించినంత మాత్రాన మోక్షమే ప్రాప్తించును. త్రివేణీ సంగమ తీరమునకు 
ఎంత మహిమగలదో ఊహించరానిదని లోకమందు గల భక్తులు వేనోళ్ళ 
కొనియాడుచున్నారు. నారదులు గూడ పొగడియున్నారు. 'ఆపోవై స్యురిదం 
సర్వం” ఈ లోకమంతయు నీటితో నిండియున్నదని శ్రుతి తెలుపుచున్నది. 
కావున ఇది సర్వవ్యాపకత్వము, సర్వాత్మకమునై యున్నది. జలమే 
పరబ్రహ్మమై యున్నది. మోక్షమును గోరువారు జలపాన, స్నానాదులు 
జేసి తరించవలయు'నని ఉపన్యసించెను. అప్పుడు స్వామి వారి నందరిని 
ఉద్దేశించి ఈ విధంగా బోధ చేసారు. 


“భక్తులారా! మీరాచరించునవి నిత్యమైనవి గావు. వరుణాదులు 
కార్యరూపములైనవి. సత్యములు గావు. ముక్తికి హేతువులనుచున్నారు. 
అట్లనుట సమంజసము గాదు. నిత్యముక్తికి ఇవి సాధనము లెన్నటికి కావు. 
తత్త్వజ్ఞానమే మోక్షమునకు నిజమ్రైన దారి. తత్త్వజ్ఞానము వలన 
పరమసుఖము కలుగును. కావున అట్టి పరమాత్మ తత్త్వమును తెలిసికొని 
ముక్తిని పొందుడు అని బోధించుటతో వరుణ, వాయు, భూ, జలోపాసకులు 
నల్వురు తమ మతములను వీడి, వారి వారి బాహ్య చిహ్నములను విసర్జించి 
అద్వైత మతము నవలంబించారు. 


5.97 శూన్యమతస్తుడు 
శ 


ఎవరిమట్టుకు వారు తా మవలంబించుచున్న మతమును 
ప్రతిష్టించుకొరకే ప్రయత్నించుచున్నారు. ఆయా మతములలోని 
లోపములను గ్రహించక అవే గొప్పవని తలంచియున్నారు. ప్రయాగ 
క్షేత్రమందు శ్రీశంకరపాదులుండగనే శూన్యవాది యొకడు విజయమును 
సాధించనెంచి జగద్దురువుల కడ కేగి, 


236 శ్రీ శంకరావతార చరితము 


'శ్రీశంకరాచార్యా! నమస్కారములు! నేను వచ్చుచుండ మార్గమధ్యాన 
ఒక విశేషము పొడగంటిని. అద్దానిని చెప్పెద నాలకించుడు. ఎండమావులలో 
స్నానమాచరించి, ఆకాశపుష్పమును తలలో ధరించి, శృంగముతో 
తయారుకాబడిన ధనుస్సును ధరించిన వంధ్యాపుత్రుడొకడు దారిని 
పోవుచుండ గాంచితిని. అతడే దేవదేవుడనుకొని శిరము వంచి 
నమస్మారములర్చించితిని. అంతట మీకడ కరుదెంచితిని' అన్నాడు. అంతట 
శ్రీశంకరాచార్యులకును శూన్యవాదికిని సంవాద మీక్రింది విధముగ 
జరిగెను. 


శంకరాచార్యులు ; నీ పేరేమి? 
శూన్యవాది ఏ _నిరాలంబుదనువాదను 
శంకరాచార్యులు : నీ తండ్రి పేరేమి? 


శూన్యవాది : _ క్షుప్త్రనామం, అతడత్యంతము గొప్పవాడు. ఆయన 
మూలాన మా మతమునకు గొప్ప కీర్తి కలిగినది. 


శంకరాచార్యులు : ఓయీ! శూన్యమతం బహు నింద్యమైనది తమేవ 
భాన్త మనుభాతి సర్వం” అను (శ్రుతి ననుసరించి 
ప్రపంచమంతా బభాసించుచున్నది. కనుక నీ 
శూన్యవాదం కట్టి పెట్టి అధ్వాత మతము 


నాభయించుమా! 
శూన్యవాది 2 'ఖం బ్రహ్మ ఆకాశమే బ్రహ్మ అన్నప్పుడు అన్నిటికి 


ఆధారమైనది ఆకాశమే కదా! 'ఆకాశస్తల్లిజ్లాత్‌' అని 

యున్నందున ఆకాశమునకే (బ్రహ్మత్వం స్థిరం. 
శంకరాచార్యులు : ఆకాశమునకు శబ్దగుణమే యున్నది. అంతమాత్రాన 

బ్రహ్మత్వముందనుట సాహసం. ఆకాశము గాలికి 


ఉద్దార కాంద 23/7 


కారణం. పంచభూతములలోను ఆకాశమొకటి. 
ఆకాశమునకు కారణం (బ్రహ్మ. ఖం బ్రహ్మ అనగా 
'ఖ” శబ్దము బ్రహ్మబోధకము. పంచభూతములకు 
పరమైయున్నది పరబ్రహ్మం అని తెలుసుకొనుమా! 


శూన్యవాది : స్వామీ! రహస్యం గ్రహించితిని. అందులకే మీకడ 
కరుదెంచితిని. నాకు ముక్తి కలిగే మార్గమేదో 
సెలవిండు. దాన్ని అనుసరిస్తాను. 


అంతట శ్రీశంకరపాదులు శూన్యవాది మొజాలకించి, తత్తోపదేశం 
చేసి శూన్యవాదిని అద్వెతునిగా జేసి శిష్యునిగా జేసికొనిరి. 


5.88 వరాహ మతస్థుడు 


లక్ష్మణుడను పేరుగల వరాహ మతస్టుడు లేచి శ్రీ ఆచార్యస్వామిని 
సమీపించి, 


“శ్రీ శంకర దేశికేంద్రా! నమస్కారములు! మా మతమెట్టిదో దెలిపెద 
నాలకించుడు. ప్రళయకాలమందీ భూమండలము యావత్తు నీట 
మునిగిపోవుచున్నది. అప్పుడు పరాత్పరుడు దయామయుడై వరాహరూప 
మెత్తి తన కోర కొనతో భూమిని పైకెత్తి యున్నాడు. అట్టి వరాహస్వామివారి 
కోరలు చిహ్నములుగా ధరించి ఆ స్వామిని తదేక ధ్యానముతో ఉపాసించుడు. 
మేమును అటుల జేయుచున్నారము. మాకాయన అనేక విధముల 
సాయపడుచు ముక్తినిస్తూన్నాడు. తప్పక మావలెనే ఉపాసించుడు” అని 
వివరించాడు. 


శ్రీశంకరులు “లక్ష్మణా! నాయనా! నీవన్న దెన్నటికి సత్యం కానేరదు. 
(బావ్మాణుడైన వాడెవ్వడు అట్లు చేయకూడదు. ద్విజుడెప్పుడు 
కర్మనాచరించవలెను, తపస్సు చేయవలెను. సగుణారాధన చేయ దలచితివా 
ఉత్తమోత్తమమైన దేవుని ఆరాధించుమూ! సగుణరూపంలో శివునిగాని 


238 శ్రీ శంకరావతార చరితము 


విష్ణువును గాని కడుభక్తితో పూజింపుమా! విప్రుడు విధిగా చేయదగు కర్మలు 
సంధ్యావందనాదులున్నవి. అవి చేయకున్న శిక్షలకు పాత్రుడవు కాగలవు! 
అట్లు సత్మర్మల నాచరించిన చిత్తం పరిశుద్ధమై మోక్షమునకు హేతువగును” 
అని బోధించుటతో శంకరుల ఆజ్ఞానుసారం లక్ష్మణుడు శ్రీశంకరపాదులకు 
ముఖ్యశిష్యుదై జ్ఞానార్జన చేయుచు తపస్సు చేసికొనుచు కడకు 
జ్ఞానియయ్యెను. 

5.89 లోకసేవక మతస్ఫుడు 


కావముకర్ముడను సమేరుగల లోకసేవక వముతన్ఫడొకడు 
శ్రీశంకరాచార్యస్వామిని జేరి నమస్కారము లర్ప్చించి, 


“స్వామీ! మానవసేవయే. మాధవసేవయను ధర్మము చాల 
ప్రసిద్ధికక్కియున్నది. పరాత్పరునకు రెండు రూపములున్నవి. అందొకటి 
వ్యష్టిరూపం, రెండవది సమిష్టిరూపం. సమిష్టిరూపమైనది భూతకోటి. అట్టి 
సమిష్టిరూపమునకు సేవ చేసినచో పరాత్పరునకు సేవచేసినట్లైే యగుచున్నది. 
ఆ ధర్మమును మేమందరం నమ్మి లోకమునకు సేవ చేయుచున్నారము. 
అట్లు చేయుటవలన మాకు సత్యలోక ప్రాప్తి కలుగుచున్నది. అదియే మాకు 
ముక్తి. ముక్తి కలుగవలెనన్న ఇదియొక్కటే మార్గము” అని వివరించాడు. 


శ్రీశంకరాచార్యులా మార్గమును విని, నాయనా! ఇటు వినుము! ఈ 
కనబదే లోకమంత అసత్యము, అనిత్యము. అట్టిదానిని సేవించిన నిత్యమైన 
ముక్తి బడయలేము . నిత్యమైన వాడు, సత్యస్వరూపుడు పరాత్పరుడొక్కడే 
ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, శాశ్వతానంద స్వరూపుడు. అట్టివానిని 
తెలిసికొని ఆయన్నే సేవించాలి. పరోపకారమనునది మానవుడాచరించదగి 
యున్న పెక్కు ధర్మములలో నొకటిగా నున్నది. అట్టి ఒక చిన్న విషయాన్ని 
పట్టుకొని ప్రాకులాడడంతో మోక్షం రానేరదు. తత్వ విచారణ చేయవలెను. 
తద్వారా జ్ఞానము నార్జించుకొనవలెను. జ్ఞాని కావడమే మోక్షము అని 
వివరించారు. 


ఉద్దార కాంద 239 


కామకర్ముడు శ్రీ జగద్గురువులు చేసిన బోధ విని, తన బుద్దిని 
మార్చుకొని, శ్రీశంకరాచార్యులకు శిష్యుడై జ్ఞానార్దన చేయుచు సుఖముగ 
నుందెను. 


5.40 గుణోపాసకులు 
గుణోపాసకుల లోనుండి ఒకడు శ్రీశంకరాచార్యుల కడకు జని, 


“'యతివర్యా! వందనములు! అనేక మతములను తమ మతములో 
లీనం చేసికొని తమ మతమునే ప్రతిష్టించుకొనుచున్నారు. మా మతమట్టిది 
గాదు వినుడు, వివరించెదను! సత్వరజస్తమో గుణములు మూడును 
లోకమందు ప్రధాన కారణమై వెలయుచున్నవి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 
గూడ ఈ మూడు గుణములు గలవారలై యున్నారు. వారీ గుణముల 
నాధారముగ లోకములను సృష్టించుచు, పరిపాలన చేయుచు, లయం 
చేస్తూ ప్రకాశించుచున్నారు. అందువల్ల ఈ త్రిగుణములు ప్రధాన 
కారణమనుటకు ఆస్కారం కలిగినది. అందువలన మేమందరం ఈ 
త్రిగుణములనే ఆశ్రయించి గౌరవంతో ఉపాసించుచున్నాము. తాముగూడ 
మా వలెనే గుణోపాసన చేయుడు. అట్లొనరించిన అప్రయత్నముగ సర్వం 
సిద్ధించును అని తెలియజేసెను. 


గుణోపాసకులు వివరించిన విధానమంతయు శ్రీశంకరపాదులు విని, 


“గుణములు ప్రకృతినుండి కలుగుచున్నవి. ప్రకృతి సంబంధమైన ఉ 
పాసన వలన ముక్తి కలుగదు. మీరాచరించునది తగినది కాదు. గుణోపాసన 
విసర్జించి తత్వ విచారణ చేయుడు. సర్వము మీరందు తెలిసికొనగలరు” 
అని చెప్పుటతో తమ మతమునకు స్వస్తి చెప్పి అద్వెత తత్వ విచారణ 
చేయుటకు ప్రారంభించి శ్రీశంకరపాదులకు శిష్యులై వేదవిహితమైన కర్మలు 
చేస్తూ సుఖముగ నుండిరి. 


240 శ్రీ ళంకరావతార చరితము 


5.41 సాంఖ్య మతస్థులు 


గుణోపాసకులు శ్రీశంకరపాదులకు శిష్యులయిన తరువాత, 
సాంఖ్యమతన్ఫులలో నొక పెద లేచి జగద్గురువుల కడ కేగి 
నమస్మారములర్చించి, 


“స్వామీ! జగత్తునకు ఉపాదాన కారణం ప్రధానం. మనుస్కృతులు 
మొదలైనవి ఉన్నట్లుగనే మా మతమునకు గూడ స్కృతి ప్రమాణమున్నది. 
త్రిగుణ సామ్యస్థితినే ప్రధానమందురు. అది మహత్తతములకు కారణం. 
ప్రధానము లోకమందు అఖండమై, అన్నిటికంటె గొప్పదై అవ్యక్తరూపంలోను, 
వ్యక్తరూపంలోను గలదు. సూక్ష్మమును, ప్రధానమును అవ్యక్తమందురు. 
స్థూలము, ప్రపంచమును వ్యక్తమందురు. మాచే ఆచరింపబడు ప్రధానోపాసన 
వలన ముక్తి మాకు చాల అందుబాటులో గలదు. ఇది స్పృతి ప్రమాణము. 
కావున మా మతము అందరకు ఆచరణయోగ్యముగ నున్నది. కావున 
తాము తప్పక మా మతమును స్వీకరించుడు అని వివరించాడు. 


శ్రీశంకరులు సాంఖ్య మతాశయమును విన్నారు. అంతట 
సాంఖ్యునితో, 


“ఓయీ! నీవన్నదంతయు వేద విరుద్ధముగ నున్నది. స్మృతులు 
వేదములకు విరుద్ధముగ నుండకూడదు. “ప్రధానము” అనుచుంటివి! అది 
శబ్దం లేనిది. అందువల్ల అది జగత్మారణము కాదు. వేదమందు సర్వం 
చూచే శక్తి పరమాత్మకు గలదని చెప్పబడినది. నీవన్న ప్రధానం జడమై 
యుండి చూచే శక్తి లేనట్టిది. వచైతన్యవంతమై పరబ్రహ్మ మొక్కటే జగత్మారణ 
మగుచున్నది. కావున వివేకంతో (శ్రుతి వాక్యమును తెలిసికొనుమా!? అని 
తెలియజెప్పిరి. 


అంతట సాంఖ్యమతస్థుడు, 5్‌నా శబ్దం ప్రధానం” అన్నందువల్ల శబ్దం 
లేక పోలేదు. అచింత్యము, అవ్యక్తము, అరూపము, అరసము, అగంధము, 


జీద్దార కాంద 241 


అనాది, అనంతము, మహత్తుకంటె పరమైనది, ధృవమైనది, నిత్యమైనది, 
ఇట్టి గుణములు గలదానిని తెలిసికొనినవాడు మృత్యుముఖము నుండి 
బయటపడుచున్నాడు. ఇది (శ్రుతి ప్రమాణము గదా! కనుక ప్రధానము 
లోకములన్నిటికి కారణమగుటకు సందియమే లేదు అని అద్దు పలికెను. 
అంతట శ్రీ జగద్దురువులు, 


'బుద్ధిమంతుడా! ప్రధానం ఉపాసించుట వలన జ్ఞానం కలుగదు. 
జ్ఞానం లేనిదే ముక్తి రాదు. జ్ఞానం కావలె ననెదవా ప్రధానోపాసన కట్టి పెట్టి 
అద్వెత తత్త్వమును తెలిసికొని శాశ్వతానందమును పొందుమా!” అని 
బోధించెను. 


అంతట సాంఖ్యుడు తనకున్న అజ్ఞానమును విడనాడి 
శ్రీశంకరపాదులకు శిష్యుడై తత్ప్వజ్ఞానము నార్జించుకొన్నాడు. 


5.42 కాపిల మతస్థుడు 
కాపిలమతము లోని వాడొకడు లేచి శంకరుల కడ కరుదెంచి, 


“'యతీశ్వరా! నమస్కారములు! యోగమువల్ల ముక్తి లభించునని మా 
మతధర్మము. ఇందులకు ప్రమాణము లనేకము లున్నవి. అదెట్లు 
లభ్యమగునో వచించెద నాలకించుడు. 'జనులు సంచరించని ప్రశాంత 
స్థలమందు సుఖాసీనుడై, శుచియై, నడుము వంచక, మెడ నిబ్బరముగ 
నుంచుకొని ఇంద్రియవ్యాపారము నరికట్టి, అత్యంత భక్తితో గురువులకు 
నమస్కరించి, తన హృదయమును నిర్మలముగ నుంచుకొని, అట్టి పరిశు 
ద్ద హృదయమందు, ద్వంద్వాతీతుడు, కంటికి కన్పించనివాడు, మనస్సున 
కందరానివాడు, అంతులేని రూపం గలవాడు, మంగళాకారుడు, 
ప్రశాంతమైనవాడు, అమృతస్వరూపుడు, బ్రహ్మ పుట్టువునకు కారణమైన 
వాడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, చిదానందుడు, నిరాకారుడు, 
నిర్ణుణుడు, అద్భుతమైన రూపం గలవాడు, ఉమాసహితుడు, దేవాదిదేవుడు, 


242 శ్రీ ళంకరావతార చరితము 


ముక్కంటి, నీలకంఠుడు అయిన పరాత్పరుని నిలుపుకొని ధ్యానం చేయు 
తపశ్శాలి సకల భూతములకు మూలాధారుడు సాక్షీభూతుడు, పరాత్పరుని 
పొందుచున్నాడని యున్నది” కావున మా మతం అన్ని మతములకన్న మిక్షిలి 
ఆదరణీయమై ప్రకాశించుచున్నది. జప విధానమంతయు వేరుగ శాస్తమందు 
చెప్పబడియున్నది. కావున ముక్తిని కోరువారందరు విధిగా మా 
యోగమతమును స్వీకరించవలయును' అని వివరించెను. 


శ్రీ శంకరాచార్యస్వామి యోగమత విధానము కాపిలుడు చెప్పగా 
విని, 

“ఓయీ! దహరోపాసన వేదమందు చెప్పబడియెను. దానిచే ముక్తి 
కలుగునని యున్నది. కాని యోగోపాసన ముక్తికి హేతువని వేదములో 
తెలుపబడి యుండలేదు. కావున యోగము ముక్తికి కారణం కానేరదు. 
జ్ఞానమే ముక్తికి హేతువు. జీవబ్రహ్యైక్య జ్ఞానం లభిస్తే ముక్తి వచ్చినట్లే. 
యోగమందు జీవబ్రహ్యెక్య జ్ఞానం లేదు. 'సో౭_హం,” 'శివో౭_హం” 
మొదలైన అజపా మంత్రములను జపించుట వలన జీవాత్మకు పరమాత్మకు 
భేదం తొలగిపోవును. 'ఆ పరమాత్మయే నేను అనునది జీవబ్రహ్మ భేదము. 
జపములు మోక్షము నియ్య జాలవు. అజవామంత్రం అట్టిది కాదు. ఆత్మను 
దర్శించవలెనన్న సర్వాత్మభావ ముండవలెను. తనలో సర్వభూతము లున్నట్లు, 
సర్వభూతములలో తానున్నట్లు చూడవలయును. అట్టి అఖండ జ్డాన మెవనికి 
యుండునో వాడు పరమాత్మను పొందినవా డగుచున్నాడు. షట్పక్ర భేదనాది 
యోగముల వలన ముక్తి రాదని వేదము స్పష్టముగ పలుకుచుండ అద్దానిని 
విడనాడి సాధన చతుష్టయ సంపత్తి గలిగి శ్రవణం మననం మొదలైన 
సాధనలను చేసి పరాత్పరుని తనలో చూడవలెను. అనగా తనను తాను 
పరమాత్మగా తెలిసికోవలెను. అదే అత్యంత పరమజ్ఞానం. సన్వ్యాసులు 
జ్ఞానం గలిగి సర్వసంగ పరిత్యాగం చేసి శుద్ధ సత్వబుద్ధితో ఉంటూ, ఆత్మతత్వ 
జ్ఞానామృత పానం చేస్తూ పరబ్రహ్మలగుచున్నారు. పరాంతకాలమందు 


ఉద్దార కాంద 243 


పరామృతతత్త్వము నొంది సమస్త బంధములనుండి విడివడి మోక్షమును 
పొందుచున్నారు. శ్రుతులు అట్టి విధముగ వినుపించుచున్నవి* అని 
బోధించారు. అంతట కాపిల మతస్టుడు, 


“'యతివరా! పరిజ్ఞానమున్న వారెవరు మీవలె పలుకరు. ఖేచరీముద్ర 
అననేమో తెలియనివాడు 'నేను బ్రహ్మజ్ఞానిని అని పలికిన వాని నాలుక 
తెగగోయవలెను. గంగాయమునా సరస్వతీ నదుల సంయోగస్థానమైన (ఇద, 
పింగళ, సుషుమ్న త్రికూటము (భూమధ్యస్థానము) తెలిసికొనక 'నేను 
బ్రవ్మానైతిని, అను వాని నాలుకను తుత్తునియలు జేయవలెను. 
మేరుశ్చంగమును - సహస్రారమును తెలిసికోకుండ 'నేనె బ్రహ్మను అను 
వాని జిహ్వను చీల్చివేయవలెను. పూర్ణమండల మార్గము ద్వారా మనోన్మనీ 
స్వరూపాన్ని తెలిసికొనకుండ 'నేను బ్రహ్మనైతిని' అని పలుకువాని నాలుకను 
ముక్కముక్కలు చేయవలెను. హృదయమందు అంగుష్ట ప్రమాణములో 
ప్రకాశించుచున్న పరమాత్మ నెరుగక 'నేను బ్రహ్మనైతిని అని చెప్పువాని 
నాలుకను ఖండఖండములుగ జేయవలెను. మహావిజ్ఞానఖని బాలునివలిె, 
పిచ్చివానివలె, పిశాచము పగిది తిరుగాడును. అట్టి స్థితిని తెలిసికొనక 
“(బ్రహ్మమే నేనని” వచించువాని తల క్రింద పడునట్లు చేయవలసినదే. లయ 
యోగమును సాధించినవాడు పరమాత్మను పొందుచున్నాడు. ఇంకొక 
మార్గమేదియు కానరాదు. హఠయోగి కూడ సనాతనుదైన పరబ్రహ్మ 
స్థానమునే పొందుచున్నాడు. కావున యోగులు సదా ముక్తిని 
పొందుచున్నారు. ఇంకను ముక్తి హేతువులైన యోగములు మెండుగా 
నున్నవి. కావున మీరందరు ముక్తిని బడయనెంచి యోగమును 
స్వీకరించుడు!? అని వివరించినాడు. 


శ్రీశంకరాచార్యస్వామి కాపిలుడు వివరించినది అంతయు విని 'ఓయీ! 
జ్ఞానమనిన ఎట్టిదో యెజుంగక ఆ విధముగ నుడివితివి. యోగాభ్యాసము 
వలన చిత్తశుద్ధి, ఏకాగ్రత అలవడును. చిత్తం బహు చంచలమైనది. 


244 శ్రీ ళంకరావతార చరితము 


దానికున్న గమనవెగం అగణ్యమైనది. వేలకు మించిన రెక్కలు గలది. 
విచిత్రమైన పరుగులు వారును. అది సామాన్యముగ లోబడునది కాదు. 
చిత్తమును నిరోధించుటకు అష్టాంగ యోగములు ఉపయోగపడునని 
యున్నదే కాని (ముక్తి మాత్రం రానేరదు) విజ్ఞానం కొరకు జెప్పబడి 
యుండలేదు. ఖేచరీ మొదలయిన ముద్రల వలన ముక్తి కలుగునని నీవన్నది 
విరుద్ధముగ నున్నది. ఆ ముద్రలు కూడ ఏకాగ్రతను సాధించుట కొరకే 
ఏర్పాటు కాబడినవి. ఒక్క తత్వజ్ఞానం వలననే ముక్తి లభిస్తుందని వేదం 
వక్కాణిస్తూంది. మరియొక దానివలన రాదని వచించినది. వైదిక 
కర్మానుష్థానం ద్వారా కలిగిన చిత్తశుద్ది వివేకము, వైరాగ్యము శమదమాది 
సంపత్తిని కలుగజేయుచున్నది. ఆ విధంగా చిత్తశుద్ధిని పొందినవాడు మోక్షం 
కోరినచో గురుముఖమున తత్వమస్యాది మహావాక్య శ్రవణం జేసి అందుండి 
స్రవించు జీవబ్రహ్మెక్య వేదాంత రహస్యామృతమును పానం చేయవలెను. 
అదియే మోక్షము అని బోధించుటతో తెలివినొంది శ్రీశంకరదేశికేంద్ర 
పదములకు కడుభక్తితో నమస్కరించి శిష్యుడై అద్వెతమునాశ్రయించెను. 
తరువాత వపరవమాణువాద మతమువారు శంకరులతో వాదించ 
నుద్యుక్తులయ్యారు. 


5. 48 పరమాణు వాదులు 


పరమాణువాద మతస్థులలో ధీరశివుడను వాడు పెద్ద. ఆయన 
శంకరులను సమీపించి, 


“స్వామీ! నమస్కారములు! పరమేశ్వరుడు లోకములన్నింటికి కర్తయై 
వెలయుచున్నాడు. అంతవరకు అందరికి సమ్మతమే. నిత్యత్వం గల 
భూవమ్యాది వరమాణువుల నంయోగము వలన లోకములు 
సృష్టింపబడుచున్నవి. ఎప్పుడా పరమాణువులు వియోగము జెందునో 
ఆనాడు ప్రళయము సంభవించుచున్నది. కాని పరాత్పరుడు తాను 
నిమిత్తమాత్రుడై, సాక్షీభూతుడై యున్నాడు అని వివరించాడు. 


ఉద్దార కాంద 245 


ధీరశివుని మత విధానమును విని, 'ధీరశివా! నీవన్నదంతా వేద 
విరుద్ధమైనది. సమస్తము పరమెశ్వరునుండియే పుట్టుచున్నది. ఆయన 
సృష్టించనిది ఏమియు లేదు. లోకముల కాయన తండ్రి యని వేదము 
తెలియ జేయుచున్నది. గౌతమ మునిచే తెలుపబడిన న్యాయవిద్యను 
అనుసరించిన వారు నక్కలై పుట్టెదరు. కనుక అట్టివన్నియు విడనాడి అద్వైత 
తత్త్వమునా్యాశయించి ముక్తులు కండు. అందులకు నద్గురువుల 
నాశయించవలెను అని శ్రీశంకరాచార్యస్వామి తెలుపగా ధీరశివుడు 
మొదలైన పరమాణు వాద మతము వారందరు తమ మతమును వీడి 
శ్రీశంకరపాదులకు శిష్యులై అద్వెతతత్వ జ్ఞానార్దన జేయుచు సుఖముగ 
నుండిరి. 


ఆ మరునాడు బ్రాహ్మీ ముహూర్తమున లేచి, త్రివేణీ సంగమంలో 
స్నానాదు లొనర్చి, శ్రీశంకరపాదులు శిష్యసమేతముగా బయలుదేరి వారము 
దినములకు కాళీక్షేత్రం జేరుకొన్నారు. 


ర్‌. 44 కర్మవాదులు 


ప్రయాగ పట్టణమునుండి కాశీ జేరుకొని శ్రీశంకరాచార్య స్వామి 
మూడు మాసము లుండి అద్వెత మత ప్రచారము జేసిరి. శంకరపాదుల 
ఆగమనముతో కాశీ వట్టణం కళకళ లాడినది. వురజనులు 
తండోపతండములుగ వచ్చి జగద్దురువుల దర్శనం చేసికొని పద్మపాదాది 
యతులను దర్శించి ఆశీర్వచనములు పొంది పోవుచుండిరి. పూర్వ పరిచయం 
గలవారు శ్రీశంకరాచార్యుల దివ్యతేజం చూచి అబ్బురపడి అమితానంద 
భరితులైరి. శ్రీఆచార్యస్వామి దేశమం దనేక మతములను నిరాకరించి 
అద్వైత మతమునకు పట్టాభిషేకము జేసి వచ్చినారని కాశీపురమందు, 
చుట్టుపట్ల గల కర్మవాదు లందరు ఒకచో సమావేశమై ఎట్టైనను 
కర్మమతమునకు ప్రముఖస్థాన మిప్పించ వలెనని నిర్ణయించుకొనిరి. 


246 శ్రీ ళంకరావతార చరితము 


కర్మవాదు లందరు శ్రీశంకరపాదులకు యధావిధిగ నమస్కారము లర్పించి 
తమ తమ న్ధానముల యందాసీనులయ్యారు. అందొకరు లేచి, 

'ఆచార్యస్వామీ! కర్మ చేయనిదే ఏమీ లేదు. సృష్టిస్టితులకు కర్మవల్లనే 
గదా కారణమగుచున్నది. మంచికర్మలు చేయుట వలన మంచిజన్మలు, 
చెడు కర్మలాచరించినందు వలన నీచజన్మలు కలుగుచున్నవి. జనక 
మహారాజు మొదలయిన వారందరు సత్మర్మ లాచరించుట వలననే గదా 
జ్ఞానులై ముక్తిని బడసియున్నారు. ముముక్షువు లందరు కర్మలు చేయవలెనని, 
దాని వలన సుఖం కలుగునని, ఆ సుఖమే మోక్షమని నిర్ణయించారు గదా!” 
అని తెలియజేసెను. 


కర్మోపాసకుల పలుకు లాలకించి శ్రీశంకరాచార్యులు, 'కర్మోపాసకుడా! 
“యస్యెతత్‌ కర్మ” అని (శ్రుతి తెలుపుచున్నది. జగత్తు పుట్టిన దనిన అందులకు 
కారణము బ్రహ్మే అది సుస్పష్టము. కర్మ జడమై యుండ, జదము సృష్టికి 
కారణమెట్లగును? మూఢు లయినవారు మాత్రం జదమగు కర్మనాశ్రయించి 
జనన మరణ రూప సంసారసాగర మందు బడుచున్నారు” అని సూక్తులతో 
పలుక కర్మవాదులందరు శ్రీశంకరులకు శిష్యులై కర్మమతమును విడనాడి 
అద్వెతవిద్య నాశ్రయించారు. 


ర.15 చంద్ర మతస్థులు 


శివభూషణుడను పేరుగల చంద్రమత గురువు శిష్యుల తోడ 
శ్రీశంకరాచార్యుల కడకు జేరి, 


“'యతీశ్వరా! నమస్మారములు! పూర్ణిమ మొదలగు పుణ్యతిథులలో 
భక్తిశద్ధలతో చంద్రుని ఆరాధించెదరు. లోకము లన్నిటికి ప్రకాశమును 
కలుగజేయుచున్నాడు చంద్రుడు. ఆయన ప్రత్యేక మండలము గలిగిన 
వాడై లోకములకు కూడ పాలకుడై అలరారుచున్నాడు. అందు వలన 
చం[ద్రుడందరికి పూజనీయు డయ్యాడు. ఆతడే ముక్తి నిచ్చువాడు. అందుచే 


ఉద్ధ్దార కాంద 24/7 


మేమందరము ఆయన్నే ఉపాసించు చున్నాము. తాము కూడ మా వలెనే 
చంద్రుని పూజించి ధన్యులు కందు!” అని తన మత విధానమును 
వివరించెను. 


శ్రీశంకరాచార్యులా పద్ధతిని విని, శివభూషణా! అనిత్యమైన వాళ్ళను 
ఉపాసించిన నిత్యమైన మోక్షం ఎట్లా కలుగును? అదెన్నటికి సాధ్యం కాని 
పని. కొన్ని కర్మలు చేసిన చంద్రమండల నివాసం కలుగును. ఆ పుణ్యం 
తరిగిన వెంటనే తిరిగి భూలోకమందు జన్మించడం సత్యం. 


'ధూమో రాత్రిస్తథా కృష్ణు షణ్మాసా దక్షిణాయనమ్‌ । తత్ర చాంద్రమానం 
జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే అని శ్రీకృష్ణ భగవానుడు వచించాడు. అనగా 
పొగ, రాత్రి, కృష్ణపక్షము, ఆరునెలలతో గూడిన దక్షిణాయనము, ఏ 
మార్గమున గలవో ఆ మార్గమున వెడలి, సకామ కర్మయోగి చంద్ర 
సంబంధమైన ప్రకాశమును పొంది, మరల వెనుకకు వచ్చుచున్నాడు. అనగా 
భూమండలమున జన్మించుచున్నాడు. పైగా చంద్రుడు దేవతలకు అన్నమని 
చెప్పుచున్నది. అట్టివాణ్ణి ఎట్లు సేవించినను ముక్తి రానేరదు. ఒక్క చంద్రలోక 
ప్రాప్తి మినహాగా చంద్రోపాసకునకు లభ్య మయ్యేది మరి యొకటి కానరాదు. 
కనుక ఇంతటితో మీ మూధఢత్వమును విడనాడి జ్ఞానము నార్జించుకొని 
ముక్తులు కండు! జ్ఞానమే ముక్తికి మార్గము” అని బోధించారు. 


శివభూషణాదులు శ్రీజగద్దురువుల తత్తబోధను విని తమ మతమును 
విడనాడి శ్రీశంకరపాదులకు శిష్యులై అద్వెతతత్త్వ జ్ఞానార్జన చేయుచు 
సుఖముగ నుండిరి. పిమ్మట కుజుడు మొదలైన (గ్రహోపాసకులు 
శ్రీశంకరపాదులతో వాదించ వచ్చియున్నారు. 


5.46 కుజాది గ్రహోపాసకులు 


[గ్రహములు తొమ్మిది. అందు మొదట రవి చంద్రుల నుపాసించువారు 
శంకరులతో వాదించి అద్వెతులయ్యారు. మిగిలినవారు కుజ, రాహు, 


248 శ్రీ ళంకరావతార చరితము 


గురు, శని, బుధ, కేతు, శుక్ర మతముల వారున్నారు. వారందరు 
శ్రీశంకరాచార్యులను దర్శించి, 


“స్వామీ! అనేక నమస్కారములు! అంగారకుడు మొదలయిన 
[గ్రహముల నుపాసించిన ముక్తి కలుగునని వేదమందు వచించబడియున్నది. 
మేమందరము అంగారకాది గ్రహోపాసకులము. మా ఉపాసనలతో తప్పక 
మాకు ముక్తి కలుగుచున్నది. కావున ముక్తిని పొందగోరువారు మావలె 
(శ్రద్ధతో కుజాది గ్రహములనుపాసించవలెను అన్నారు. 


శ్రీశంకరదేశికేంద్రులు కుజాది గ్రహోపాసకుల ఆశయము విని, 


“భక్తులారా! [గ్రహాల నుపాసించిన ముక్తి లభింపదు. అట్టి ఉపాసన 
(గ్రహపీడలను వదల్బుకొనుట కుపకరించును. తత్త్ప్వజ్ఞానం వల్లనే ముక్తి 
కలుగుచున్నదని “సదేవి మొదలగు వాక్యములు ప్రమాణములుగ నున్నవి. 
కావున నవగ్రహోపాసనలు విడనాడి ఆత్మతత్త్వ జ్ఞానమునకై పాటుపడుడు!” 
అని బోధించారు. అంతట గ్రహోపాసకు లందరు శ్రీశంకరపాదుల మాటల 
యందు గౌరవముంచి శ్రీజగద్దురువులకు శిష్యులై ఆత్మతత్వము నాశ్రయించి 
జ్ఞానులై సుఖమును పొందిరి. పిమ్మట క్షపణకు డనువాడు శ్రీశంకరపాదుల 
శిష్యగణమందు వేచి యున్నవాడు, శ్రీశంకరాచార్యస్వామి వారి పరీక్షకు 
సిద్ధపడెను. 

5.47 క్షపణకుడు శిష్యుడగుట 


ఆరుమాసముల క్రితం శ్రీశంకరాచార్యుల ఆజ్ఞకు బద్దుడై గోలయంత్ర 
తురీయయంత్రములను ధరించిన క్షపణకుడను కాలమతస్థుడు ఉండబట్టలేక 
శ్రీజగద్దురువుల కడ కరుదెంచి, నమస్కరించి, 


“స్వామీ! చిరకాలము నుండి మీకడ నుండిపోతిని. నన్ను పరీక్షింతు 
నంటిరి. కాని మీకడ సుఖముగ నుంటిని. నన్ను మన్నించి నా మతవిధానము 
వినుడు!” అనగా శ్రీశంకరపాదు లంగీకరించి వివరించమనిరి. 


ఉద్దార కాంద 249 


“'పరాత్పరా! కాలమే పరబ్రహ్మమని మేము నమ్మియున్నారము. ముక్తి 
కోరువారు మా కాలదేవుణ్ణి ఉపాసించవలెను. ఆయన మాకు ముక్తి 
నిచ్చుచున్నాడు. తామును మావలెనే కాలదేవుని ఉపాసించుడు!” అని 
క్షపణకుడు వివరించెను. 


వాని మాటల కాశ్చర్యపడి శ్రీశంకరాచార్యులు “కాలము గూడ 
పరబ్రహ్మము నుండియే ఉత్పన్నమైనది. పుట్టినది నిత్యము కాదెప్పుడును. 
కనుక దాని నుపాసించ తగదు. కాలోపాసన వలన ముక్తి రాదు. ఇకనైన 
నీ బుద్ధి మార్చుకొని అద్వైత మతము నాశ్రయించుమా! అదియే నీకు 
ముక్తి నిచ్చును అని బోధించారు. క్షపణకుడు తక్షణం తన మతమును 
విడిచి శంకరులకు శిష్యుడై అద్వెతము నాశయించాడు. 


ర్‌. 48 పితృమతస్థులు 
సత్యకర్మ మొదలయిన పితృ మతస్థులు తమ మత విధానమును 
తెలిపి శ్రీశంకరులను ఒప్పించుటకు వచ్చి నమస్కరించారు. 


“స్వామీ! పితృ దేవతలు ఎల్లపుడు ముక్తులయి ఉన్నవారు. వాళ్ళను 
సేవించుట వలన ధర్మాదులు లభించి ముక్తి కలుగుచున్నది. వారలకు 
నిత్యము పితృ తర్ప్చణములు వదలుచుండ వలెను. శ్రాద్ధాదులు (శ్రద్ధతో 
పెట్టవలెను. అట్లు చేసిన గృహస్థులు ముక్తులగుచున్నారు. పితృలోకము 
చంద్రమండలమునకు పైగా నున్నది. చాంద్రమానమును బట్టి ప్రతీ 
అమావాస్య పితృదేవతలకు మధ్యాహ్న కాలమగును. మానవమానం 
ప్రకారము పితృదేవతలకు ఒక దినమగుచున్నది. అమావాస్యనాడు 
పితృదేవతలకు భోజన మిడిన వాళ్ళు ప్రతీ దినము భోజనము చేసినట్లగును. 
మనమట్లు చేసిన పితృదేవతలు నిత్య తృప్తలగుదురు. ప్రతీ అమావాస్యనాడు 
పిండపితృ యజ్ఞము లాచరించోవలని యున్నది. కావున పితృదేవతోపాసన 
చేసినవారు తప్పకుండ ముక్తిని పొందెదరు” అని వివరించారు పితృ 


మతస్తులు. 
థి 


250 శ్రీ శంకరావతార చరితము 


శ్రీశంకరాచార్యస్వామి అది విని “కర్మలు చేయుట వలన ముక్తిరాదని 
వేదం వచించుచున్నది. అందువలన మీరాడిన మాటలలో సత్యం 
దూరమైనది. ఆత్మతత్వ జ్ఞానమే ముక్తినిచ్చునని పరమప్రమాణమై యుండ 
కర్మ చేయడం వలన ముక్తి కలుగు ననుటకు ఆస్మార మెక్కడ? కర్మాచరణ 
ద్వారా చిత్తశుద్ధి మాత్రమే కలుగుచున్నది. చిత్తశుద్ధి గలిగినవాడు సద్దురువుల 
నాశ్రయించి తత్త్వ విచారణ చేయ వలసి యున్నది. దానివలన ముక్తి 
తప్పక సిద్ధించును? అని బోధించారు. అంతట సత్యశర్మాదు లందరు తమ 
తమ మతములను విడనాడి శ్రీశంకరాచార్యులను శరణుజొచ్చి శిష్యులై 
జ్ఞానమార్షము నవలంబించిరి. 


5.49 గరుడ శేష భక్తులు 


గరుడ శేష భక్తులు శ్రీశంకరుల జూడ వచ్చారు. అందు కుజ్వలీటుడు 
ఆదిశేషుని భక్తుడు. శంఖపాదుడు గరుడ భక్తుడు. వారిరువురు వారివారి 
మతస్థులలో గురువులై యున్నారు. వారిరువురు శ్రీశంకరపాదులను జేరి 
నమస్మరించి, 


“'యతీశ్వరా! మా మనవి చిత్తగింపుడు! ఆదిశేషుడు శ్రీ పరమేశ్వరునకు 
సర్వదా శయ్యాసుఖమును కలుగజేయుచున్నాడు. అందువల్ల మేమందరము 
ఆదిశేషుని ఉపాసించుచున్నాము అన్నాడు కుజ్వలీటుడు. 


“పరమేశ్వరునకు నిత్యం వాహన సౌఖ్యమును కలుగజేయుచున్న 
గరుత్మంతుని పరమభక్తితో 'సేవించుచుందుము అని శంఖపాదుడు 
వివరించాడు. 


వారిరువురి విధానములను విని, “ఓయీ! భక్తులారా! శయ్యను, 
వాహనమును ఉపాసించిన ముక్తి రానేరదు. మీకు ముక్తి కావలెనన్న 
పరాత్పరునే 'సేవించుడు! ఆ దేవదేవుని దయకు పాత్రులు కండు. ఆయన 
దయ వలన తత్త్పజ్ఞానార్దన ప్రాప్త మగును. తద్వారా ముక్తిని పొందుడు” 


ఉద్దార కాంద 201 


అని శ్రీశంకరాచార్యులు తెలియజిెప్పిరి. అంతట వారిరువురు సంతసించి 
జగద్దురువులు వచించిన విధానము ననుసరించుటకు నిశ్చయం చేసికొని 
శ్రీశంకరాచార్యుల నాశ్రయించి శిష్యులైనారు. 


5.50 సిద్దోపాసకులు 


“స్వామీ! నమస్కారములు! మేమందరం సిద్ధుల అనుగ్రహంతో 
మంత్రాలను పొంది యున్నారము. శ్రీశైలము మొదలైన దివ్య స్థలములలో 
సత్యనాథుడు మొదలయిన అనేకమంది సిద్దు లుంటున్నారు. వారందరు 
మంత్రసిద్ధి ప్రభావం వలన చిరకాలము నుండి అట్లనే ఉండి పోయారు. 
మేము కూడ వారివలెనే చిరకాలము నుండి జీవించుచున్నాము. అనేక 
విద్యలు అంజనాదులు మా యధీనమైనవి. మమ్ములను కాదనువారికి శక్తి 
చాలదు. కనుక తాము కూడ మా వలెనే సిద్ధులై ప్రసిద్ధికక్కుడు' అని తమ 
ఉపాసనా విధానమును విశదపరిచారు. 


శ్రీ శంకరపాదులు సిద్దుల ప్రజ్ఞ విన్నారు. 'సిద్దోపాసకులారా! విచిత్ర 
వేషములు దాల్చుట వలన ఆడంబరమే మిగులును. అజ్ఞానముతో 
మాటలాడుట యుక్తము కాదు. వేషాదుల వలన 'ద్రవ్యార్దనకు అనువుగా 
నుండిన నుండవచ్చు. అట్టి ద్రవ్యము పాపభూయిష్టమగును. ఆ ద్రవ్య 
మనుభవించిన వాడు పాపి యగును. ఈ శరీరములు సర్వదుఃఖములకు 
నిలయములు. ఎంత కాలం జీవించిన నేమి ఫల మున్నది? చిరజీవికి 
ఆత్మసుఖం లేనప్పుడు జన్మ సార్థకము కానేరదు. కావున తరశోపాయము 
పొందుటకు జ్ఞానమార్ష్దము నవలంబించుడు. తద్వారా ముక్తిని బడయుడు” 
అని తెలియజెప్పగా సిద్దులు శంకర సూక్తులు మనమున నాటి వారి 
మతమును విడచి శ్రీశంకరపాదులకు శిష్యులై కృతార్జులయ్యారు. 


5.51 గంధర్వోపాసకులు 


గంధర్వోపాసకులు శ్రీశంకరాచార్యులను తమ మతములో కలుపుకొన 
నెంచి, సమీపించి, 


252 శ్రీ ళంకరావతార చరితము 


“'యతీశ్వరా! విశ్వావసుడనే గంధర్వుడు మాకు ప్రభువై దైవముగ 
నున్నాడు. ఆతడు గంధర్వులకు దేవుడు. అట్టీ వానిని మేము సదా భక్తిశ్రద్ధలతో 
పూజించు వారలము. ఆ దేవుని అనుగ్రహంతో మే మందరము గాన 
మందలి నాదబీిందు కళాత్మకమైన విజ్ఞానంతో ఆరితేరిన విద్వాంసులమై 
యున్నాము. దీని వలన వేమందరము కృతార్ణులవై ముక్తిని 
బదయుచుంటిమి. తామును మావలెనే గాంధర్వ విద్య యందు కళాపూర్తులై 
ముక్తిని పొందుడు' అని కోరిరి. అంతట శ్రీశంకరాచార్యులు, “భక్తులారా! 
మీ పలుకులు వేదములకు వ్యతిరేకముగ నున్నవి. ఇది మీకు న్యాయమేనా? 
పరమాత్మ శబ్దాదులకు అతీతమై ప్రకాశించుచున్నదని వేదమున 
తెలుపబడినది. మీ గాంధర్వ విద్య శబ్దముతో గూడి యున్నది. అందువలన 
ఇది పరబ్రహ్మ విద్య కానేరదు. పరబ్రహ్మ ఎట్టివాడుగ నున్నాడో వినుడు. 
ఆతడు నిత్యుడు, అవ్యయుడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, నిశ్చయుడు, 
శబ్ద స్పర్శ రూప రస గంధ రహితుడు, మహత్తత్షము కన్న పరమైనవాడు. 
అట్టి పరమాత్మను తెలిసి కొనినవాడే ముక్తుడు కాగలడు. కావున మీరందరు 
నాదబిందు కళాతీతమగు పరాత్పరుని ఉపాసించుడు. అందువలన తప్పక 
ముక్తి లభించును” అని ఉపదేశించగా గంధర్యోపాస కులందరు 
శ్రీశంకరాచార్యులను ఆ(శ్రయించి శిష్యులయ్యారు. అద్వైతజ్ఞానము 
నార్జించుకొని నిత్యానందమును పొందిరి. 


అటు తరువాత భేతాళోపాసకులు చితాభస్మము (స్మశాన భస్మము)ను 
ధరించి శ్రీశంకరపాదులను సమీపించి నమస్కారములు చేసిరి. 


5.52 ఖేతాళ మతస్థులు 


శ్రీశంకరపాదుల యెదుట తమ మతమును ప్రతిష్టింప జేయనెంచి 
భేతాళ మతస్టులు, 


శ్రీ ఆచార్యవర్వా! మేమందరము భేతాళుడు మొదలైన భూతములను 
ఉపాసించుచు లోకములను మా యధీనమం దుంచు కొనుటకు తగిన 


ఉద్దార కాంద 2503 


సమర్భుల మైతిమి. కావున తాము కూడ మావలెనే ఉపాసించిన లోకములు 
మీ యధీనమం దుండ గలవు అని తెలియజేసిరి. 


శంకరు లది విని, “భక్తులారా! మీరందరు (బ్రాహ్మణులు గదా! మీరిట్టి 
నీచమైన ఉపాసనలు చేయకూడదని శాస్త్రములు వచించుచున్నవి. సత్మర్మల 
కట్టి భూతములు ఆటంకములు కలుగ జేయుచున్నవి. సత్మర్మాచరణకు 
ముందుగా “అపసర్పన్తు యే భూతా యే భూతా భూమి సంస్థితాః | తే 
భూతా విఘ్నకర్తార స్తే నశ్యన్తు శివాజ్ఞయా' (భూమి మీద ఏ భూతములు 
గలవో అవన్నియు దూరముగా నుండుగాక, సత్మర్మలు చేయుటకు ఏ 
భూతములు విమ్నములు చేయుచున్నవో అవన్నియు శివుని ఆజ్ఞచే 
నశించుగాకు) అని వచించెదరు. అప్పుడ వన్నియు దూరముగ తప్పుకొనును. 
ఇది శాస్త్ర ప్రమాణము. సత్మర్మల నాచరించని వారు పరమపదమును 
పొందజాలరు. కావున నింద్యమైన మీ నీచాచారములను వెంటనే వదలుడు. 
మీ మీ విధికర్మల నాచరిస్తూ ఆత్మతత్త్వమును తెలిసికొని జ్ఞానులు కండు. 
జ్ఞానము నలవరచు కొనడమే మోక్షము అని బోధించాడు. 


అంతట వారు శ్రీశంకరాచార్యులు తత్వరహస్యమును వినిపించుటతో 
శ్రీశంకరపాదులకు నమస్కరించి ఆశ్రయించారు. ఉత్తమ దేవతలను 
ఆరాధించుకొనుచు అద్వెతతత్త్వజ్ఞానము నార్జించుకొని ముక్తిని బడసిరి. 
అంతటితో శ్రీశంకరాచార్యస్వామి విశ్వమ్రేమను అనేకమంది మీద కనబరచి 
దురాచారములను రూపు మాపి కృతార్ణులయి యచ్చోటు వీడి పశ్చిమ 
సముద్రమునకు ప్రయాణమైనారు. 


5.58 గోకర్ణ క్షేత్రము 


బహుమతములలోని లోపములను తెలియజిప్పి శాస్త్రసమ్మతం గాని 
మతములను విడిచిపెట్టించి తరించు విధానము గల అద్వెత మత విశిష్టతను 
బోధించి యావద్భారతము సంచారం జేసి కాళశీపట్టణం జేరుకొన్నారు. 


254 శ్రీ ళంకరావతార చరితము 


అచ్చట అనేక మతములను కాదని తత్వరహస్యమును వెల్లడించి ప్రేమతో 
సరియైన మార్గమున త్రిప్పి తద్వారా అద్వెత మతస్థాపన జేసి పశ్చిమతీర 
ప్రాంతములకు ప్రయాణమై మార్గమధ్యమం దనెక దేశములు దాటి కొలది 
దినములకు గోకర్ణ క్షేత్రం జేరుకొన్నారు. వెళ్ళీ వెళ్ళడంతో అందున్న 
పరమశివుని దర్శించారు. 


శ్రీశంకరాచార్యుల దర్శనం కొరకు వేలాది జనం శివాలయానికి వెళ్ళి 
దర్శించారు. ఆనాడా శివాలయం చూడ ముచ్చటెనది. తీరిక సమయములలో 
ఆలయంలో శిష్యులకు వేదాంత తత్వబోధ చేసేవారు. పురవాసులు వచ్చి 
వినేవారు. హరదత్తుడను శివభక్తుడు బాగుగ విద్యలు నేర్చినవాడు. 
శ్రీశంకరులిచ్చు ఉపన్యాసములు కడు (శ్రద్ధతో విని శ్రీశంకరులు కేవలం 
అవతారపురుషులని నిశ్చయించుకొన్నాడు. అప్పటికి తన గురువైన 
నీలకంఠాచార్యుని కంటె గొప్పవాడు లేడని తలంచేవాడు. శ్రీశంకరపాదుల 
శక్తిసామర్యములు చూచుటతో అతని తలంపు తారుమారైనది. 
రెండురోజులు శ్రీశంకర దేశికేంద్రుల తత్వబోధ విని తన గురువులకు ఆ 
విషయం విన్నవించుకొనుటకు చాల కుతూహలం కలిగి గురువులను 
సమీపించి, 


“'సద్దురువర్యా! వందనములు! మన శివాలయమున యతీశ్వరులొకరు 
మహాశిష్య గణంతో అరుదెంచి యున్నవారు. లోకంలో ఎందరెందరినో 
జయించారట! అపజయ మనునది ఆయ నెజుగరట! మండనమిథశ్రుడు 
మొదలైన దిగ్గజములు వాదమందు విజయం సాధించలేక నిర్వీర్యులై, 
జగద్దురువులకు శిష్యుల సేవిస్తూన్నారు. శ్రీ ఆచార్యస్వామి శిష్యులకు వేదాంత 
విజ్ఞాన బోధలు చేయుచుండ నేనచ్చోట కొలదిసేపుండి విని యున్నాను. 
అద్వెత మత ప్రచారమే వారి ముఖ్యాశయమట. దేశమందు గల మతములలో 
నుండే లోపములను పూర్ణమైన ప్రేమతో సవరించి నిజతత్త్వమును 
సాకల్యముగ బోధించడమే వారి అవతారాశయ మట! ఆ ఆశయమును 


ఉద్దార కాంద 255 


దేశమం దంతట ప్రచారం చేసి విజయపతాకమును చేపట్టి కుమతములను 
ఖండించి మన ప్రాంతం మిగిలి యున్నదని దీనిని గూడ ఆ విధముగ 
ఉద్ధరించిన వారి కోరిక నిర్విఘ్నముగ, సంపూర్తి యగు నని వచ్చి యున్నారట! 
వాదమందు మిమ్ములను గూడ జయించ వలె నన్న ఆకాంక్షతో మన 
పురమందు బసచేసి యున్నారు అని మెల్లగ హరదత్తుడు తన గురుదేవులకు 
వ్యక్తం చేశాడు. 


శిష్యుని పలుకులు ములుకులై హృదయాంతరాళ మందు గాధఢముగ 
నాటుకొనగా నీలకంఠాచార్యు లొకించుక సేపు మౌనం వహించి పిమ్మట, 


శిష్యా! నా శక్తిసామర్ధ్యములు నీ వెజుగవా? ఆ సన్వాసి సముద్రమును 
ఎందడగట్టగల డనుకో! ఆదిత్యుని అనేక మారులు ఆకాశము నుండి 
అవనీతలమునకు దింపగల డనుకో! ఈ భూమినంతను ఒక్కపర్వాయం 
చాపచుట్ట వలె చుట్టగల డనుకో! ఇంకను ఏలాటి ఘనకార్యముల నైనను 
చేయగల డనుకో! నన్ను మాత్రం జయించడం కల్ల! క్షణంలో అతణ్జి 
ఓడించడం స్థిరం! నా చాకచక్యం, నా ప్రజ్ఞ ఆ సన్న్యాసి చవి చూచును. 
నీకనుమాన మేల? అని లోన గల పిరికితనమును వ్యక్తం చేయక హేలగా 
పలికాడు. 


లోనికేగి, 'అదేమియో చూచెదను గాక! అని మనస్సులో తలచి చక్కగా 
ద్వాదశ స్థానములలోను విభూతిరేఖలను ధరించి, రుద్రాక్షమాలలను 
అలంకరించుకొని, సాక్షాత్‌ శివుని వలె తయారై, శిష్యులను వెంటబెట్టుకొని 
బయలుదేరి శ్రీశంకరాచార్యుల కడకు పోవుచుండెను. శ్రీఆచార్యస్వామిని 
సమీపించి చేరువన కూర్చుండెను. 


5.54 నీలకంఠుడు 


నీలకంఠుడు జగద్దురువులతో వాదించుట కుద్యుక్తు దబైనటుల 
సురేశ్వరాచార్యుడు (గ్రహించాడు. తన చాతుర్యం వాదంలో చూపించెద 


256 శ్రీ శంకరావతార చరితము 


నని, నీలకంఠునితో వాదించుటకు జగద్దురువుల నర్చించాడు 
శ్రీసురేశ్వరాచార్యుడు. అందులకు శ్రీ శంకరపాదు లంగీకరించగా 
తయారుగ నుండెను. నీలకంఠాచార్యులు దానిని కనిపెట్టి, 


యీ! నీవు నాతో వాదించ నాయత్తపడుచున్నట్లు కన్పట్టుచున్నావు! 
అలనాడు నీవు, నీ భార్య శ్రీశంకరులతో వాదించి ఓడిపోయి నటులనే 
నెజుగనా? నీ ప్రజ్ఞ అందు వ్యక్తమైనది గదా! స్వయంగా ఆచార్యస్వామితో 
వాదించ నుద్యుక్తుందనై వచ్చితిని. మధ్య నీ యడ్డం నాకేల” అని 
సురేశ్వరాచార్యుని తిరస్కరించి శ్రీఆచార్యపాదులవైపు తిరిగి వాదమునకు 
సిద్ధముగా నున్నటుల వ్యక్తపరిచాడు. అందులకు సర్వసిద్ధముగ నున్న 
జగద్గురువులు తన యభిమతమును వ్యక్తం చేయగ నీలకంఠాచార్యులు, 


'శంకరాచార్యా! బ్రహ్మసూత్రములకు నే నిదివరకే భాష్యమును రచించి 
యుంటిని. శివతత్వమే మానవులకు శరణ్యమని సిద్దాంతం జేసినాడ) అని 
ప్రారంభించు నంత శ్రీశంకరాచార్యులు నీలకంఠాచార్యునికి గల 
ప్రభావమును సంపూర్తిగ వ్యక్తం చేయువరకు వేచియుండిరి. అంత వరకు 
వెడల(గ్రక్కిన విషయములను పట్టుకొని ఒక్కొక్కదానినే తుత్తునియలు 
గావించిరి. అట్లు ఛేదించుట గమనించి పక్షములు తెగిన పక్షివలె నీలకంఠుడు 
కూలబడియెను. పట్టుదల వహించి వితండవాదమునకు నడుం బీిగించ 


“యతివర్యా! తత్స్వమస్యాది మహావాక్యములు జీవబ్ర హ్మైక్యమునే 
ప్రతిపాదించుచున్నవని పలుకుచున్నారు. తాము కూడ అట్టిభావము 
స్థిరమైనదిగ భావించుచున్నారు. కాని అదెంతమాత్రము సమంజసముగ 
నున్నటు లొప్పుటలేదు. లోకములో చీకటి, వెలుగులున్నవి. ఆ రెండింటికి 
విరుద్ధ భావములు సహజముగ నున్నవే కదా! ఆ రెండింటికి భేదము 
లేదనడం ఎట్లు పొసగును? అదేవిధముగ జీవేశ్వరులు ఒకే ధర్మము గలవారు 


ఉద్దార కాంద 250/7 


కాదు గనుక వారిరువురకు భేదమే సత్యము. జీవేశ్వరులకు భేదము లేదనుట 
పొసగునది కాదు. 


“శంకరాచార్వా! జీవేశ్వరులకు భేదం లేదని ఒప్పించుటకు ఎన్నెన్నో 
యుక్తులు పన్ని ప్రయత్నించెదరు. అందు 'బింబము-ప్రతిబింబము అను 
సామ్యం చెప్పుదురు. బింబము లేకుండ ప్రతిబింబ ముండదు. బింబము 
వంటివాడు ఈశ్వరుడు. ప్రతిబింబమువలె జీవుడున్నాడని యందురు. అంత 
మాత్రమున బింబ ప్రతిబింబ సామ్యంతో జీవేశ్వరులకు భేదము లేదని 
ఒప్పించుట సమంజసము కానేరదు. ఏలయన సూర్యున కుండే గుణములు 
ప్రతిబింబమునకు లేవుగదా! అందువలన గుణభేదం ఏర్పడి నందున 
వైరుధ్యము ప్రత్యక్షమగుచున్నది. ఇందు సామ్యం ఎట్లు సమర్ధనీయము? 
కనుకనే వ్యోమళివుడు మొదలయిన మహామహులందరు దానిని మిథ్య 
యని స్థిరపరిచినారు. కావున మీరందరు పలుకునది ప్రమాణరహితం. 


ఇదియును గాక, బింబము సత్యము, ప్రతిబింబము అసత్యమే గదా! 
ప్రతిబింబము బవీంబము యొక్క ఛాయమాత్రవే అయి యున్నది. 
ఛాయలెన్నటికి సత్యములు కానేరవు. జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబ 
మని అంగీకరించిన అది సత్యమెన్నటికీ కాదు. పరమాత్మకు ఉపాధి లేదు. 
ఉపాధి లేనప్పుడు పరమాత్మకు ఛాయ యొట్లు కలుగును? ఒకవేళ 
ఉన్నదని ఒప్పుకొనిన ప్రతిబింబమునకు సత్యత్వమే యుండదు. కనుక 
జీవుడు మిథ్యావస్తువే యగుచున్నద్రి. జీవుడే లేనప్పుడు తేడా లేదనడం 
ఎన్నటికీ సాధ్యం కానిమాట. అట్లయినచో బంధము లేదు, మోక్షము లేదు. 


మరియొక విషయము - 'జీవునకు (బ్రహ్మకు ఉపాధులు లేవు, అవి 
కల్పితము” లనుచున్నారు. ఆ ఉపాధులు నశిస్తే 'జీవుడే బ్రహ్మ అని అంటారు 
వేదాంతులు. జీవేశ్చ్వరులలో ఈశ్వరుని వలె జీవుడుండుట లేదు. ఈశ్వరునకు 
సర్వజ్ఞత్వమున్నది. జీవుడు మూఢుడు, పైగా అల్పజ్ఞానంతో నున్నవాడు. 


258 శ్రీ శంకరావతార చరితము 


అందువలన వారిరువురి ధర్మముల లోను తేడాలు స్పష్టముగ నున్నవి. 
మరియు ఆవులకు గుజ్జములకు ధర్మాలలో తేడాలున్నవి. ఆ ధర్మములను 
కాదనుటకు ఎట్లు వీలు లేదో జీవేశ్వరులకు చిన్న పెద్ద అను తేడాలున్నవి. 
అట్లు కాదనుట ఎవరికీ శక్యం కాదు. “నేను పరమాత్మను కాను అనేది 
కూడ ప్రత్యక్ష ప్రమాణం కలదియేె. దీనిని కూడ కాదనుటకు వీలు లేదు. 
కనుక భేదం లేదని వాదించడం భ్రాంతి కాక మరేమున్నది? లోకమంతా 
“నేను, నీవు *వాడు, వీడు అనే భావంతో మునిగి యున్నది. ఇది నా భార్య, 
వీడు నా కుమారుడు, ఈతడు నా మిత్రుడు అనుచున్నారు. నాకు, వీనికి 
భేదము లేదనుచున్నారు. భేదము లేకుండ అభేదము రాదు. అప్పుడు కూడ 
రెండు ఉండి ఉండవలెను. నేనే వాడు, వాడే నేను అన్నప్పుడు భేదం 
లేకున్నను ఇద్దరు కనబడుచున్నారు. గాను బ్రహ్మను” అనినప్పుడు గ్వేన్లు? 
అనువాడొకడు, “బ్రహ్మ అనువా డొకడై తీరుచున్నది. కనుక అద్వైతమనునది 
శుద్ధ అబద్ధమైంది. గనుక ద్వైతమే స్థిరం” అని నీలకంఠుడు తనలో నున్న 
దంతయు వెలువరించెను. 


శ్రీశంకరాచార్యులు నీలకంఠుని ఉపన్యాస మంతయు విని, 


“ఓయీ! మీ విధానము ననుసరించి మీకు తెలిసియున్నంతవరకు 
వచించి యున్నారు. అది సత్యం కానేరదు. ద్వెతమునకు అతీతమైనది, 
ఉపనిషత్తులలో నిర్వచించిన అద్వెతము సత్యమై యొప్పారుచున్నది. 
బ్రహ్మాదులు పరబ్రహ్మము కంటె గొప్పవారు కారు. పరాపరమైనది ఆ 
పరబ్రహ్మమే. అట్టి చైతన్యస్వరూపుడైన పరబ్రహ్మమును మహావాక్యము 
స్థిరపరచుచున్నది. జీవునకు ఉపాధి యున్నది. కారణమనే ఉపాధి గలవాడు 
ఈశ్వరుడు అని (శ్రుతి స్పష్టముగ తెలుపుచున్నది. కనుక 'తత్వమసి 
జీవేశ్వరులకు అభేదమునే ప్రతిపాదించుచున్నది. 

“తత్త్వమసి” మహావాక్యములో ఆ పరమాత్మ నీవు అను అర్ధమును 
వివరించుటలో విరోధమే కలుగుచున్నది. ఇందులో జీవేశ్వరులను 


ఉద్దార కాంద 259 


అంగీకరించుట చేత భేదము కనబడుచునే యున్నది. చైతన్య పదార్థం 
ఒక్కటే గాని రెండు కాదు. అది నిత్యమైనది. ఉపాధులు కేవలం కల్పితములు. 
సత్యం కాదు. కనుక ఉపాధులను లెక్కలోనికి తీసుకొని రాకూడదు. 
“'తత్‌-త్వం”* అనునవి మాటలు రెండైనా అందు విరుద్ధముగ నున్నదానిని 
విడచి సత్యమైన దానినే గ్రహించవలెను. చైతన్యం సత్యమైనది గనుక 
దానినే గ్రహించ వలసి యున్నది. ఇక తత్వమసి పరమాత్మనే తెలుపుచున్నది. 
పరమాత్మ ఒక్కటే కాని ఇన్ని లేవు. ఆనాడెచ్చటనో కాన్సించిన దేవదత్తుడు 
ఈనాడు మరియొక చోట కాన్సించినప్పుడు (సోయం దేవదత్త ఆతడే 
ఈతదు అని చెప్పడంలో తేడాయే లేదు. కాల వ్యత్యాసమందును, 
రూపురేఖాదులలోను తేడా గలదు. అట్టి తేడాలున్నంత మాత్రం చేత ఆతడు 
వేరుకాక పోలేదు. ఆలాగుననే తత్వమసి మహావాక్యంలో తత్‌ (నేను), 
త్వం (నీవు) ఈ రెండు పదములకు భేదము లేదు. 'సోయం దేవదత్త? అను 
దృష్టాంతము ఇచట ప్రస్తావనకు ప్రసిద్ధము, సమంజసము. అందులో గల 
విరుద్ధాంశములను విడనాడినచో దేవదత్తుడు ఒకటిగానే ఉన్నాడు. (ఆనాటి 
దేవదత్తుడు చిన్నవాడు, ఈనాటి దేవదత్తుడు ముసలివాడు, గడ్డములు, 
మీసములు వచ్చి నెరసి యున్న వాడు, త్వరలో పోల్చుటకు శక్యం కాని 
వాడు) రెండుగా లేడు. తత్‌, త్వం పదములు వేరైనను జీవేశ్వరులకు భేదం 
చూపుట లేదు. రెంటికీ తేడా లేకపోవడ మనేది పరమసత్యం'” అని 
సహేతుకముగా వివరించారు. 


శ్రీళంకరపాదుల వచనములు నీలకంఠతాచార్యులు విని, 
'శంకరాచార్యస్వామీ! జీవుడు కొద్దిపాటి జ్ఞానం కలవాడు. ఈశ్వరుడు 
సర్వజ్ఞాని. జీవుని రూపం చిన్నది. ఈశ్వరుని రూపం పెద్దది. పైగా వారిరువురి 
రూపములు కంటికి కన్ప్సించుట లేదు. అందువలన గుణములను బట్టీ 
జీవేశ్వరులకు భేదాభేదములు నిర్ణయించ వలసి యున్నది. కనుక 
లక్షణములను బట్టి తత్వమసి యందు తేడా ప్రబలముగ నున్నది. అందువలన 
జీవేశ్వరులకు అభేదమనుట మీ వంటి వారికి తగునా? 


260 శ్రీ శంకరావతార చరితము 


అంతట నీలకంఠుని జవాబు విని, శ్రీశంకరపాదులు, “నీవనుకొన్నది 
కల్పితం కాని నిజం కాదు. ముత్యపు చిప్పలో వెండి కనుపించుచున్నది. 
అది నిజమా? కాదు. అది కేవలం కల్పితం. పరమాత్మ స్వరూపంలో జీవుని 
రూపం ముత్యపు చిప్ప లోని వెండివలె కల్పితమే యగుచున్నది. కల్పిత 
వస్తువు ఒకటి ఉన్నప్పుడు, అకల్పిత వస్తువునకు నిజమైనది ఒకటి 
ఉండితీరవలెను. జీవేశులు కల్పితములైనప్పుడు అందుకు నిజమైనది 
పరమాత్మునిగా అంగీకరించవలెను. త్రాడును చూచి పామనుకొన్నప్పుడు 
త్రాడుని మించి పాము ఎట్లుండునో కల్పితము (త్రాడు)నకు అధిష్టానమైనది 
పామే కనుక జీవేశ్వరులకు స్వరూప నిర్ణయం చేయకూడదు. “అల్పుడు, 
విజ్జ్ఞుడు” అనడం కేవలం కల్పితమే యగుచున్నది. సద్వస్తువును అందరు 
అంగీకరించి తీరవలెను. '“దేహాది ఉపాధులు జీవునకు స్వరూపం. దీనికి 
అధిష్టానం పరమాత్మ అని ఒప్పుకొని తీరవలెను. 


ఈ కనబడు శరీరము, అందున్న ఇంద్రియములు జదములే 
యగుచున్నవి. ఈ జడవస్తువులకు అధిష్టానమైనది జీవుడు. అది 
జీవస్వరూపంలో ఉన్న చైతన్యం సర్వలక్షణమైనది; ఏకరూపములో నున్నది; 
అద్దానినే పరమాత్మ అందుము. ఆ పరమాత్మ స్వరూపమే ఈ జగత్తు. 
జగత్తు పరమాత్మకు మాయోపాధి. అందువలన అది నిజం కాదు. ఈ 
జగత్తంతా జదమై యున్నది. దీనికి అధిష్టాన మేదియో తెలిసికొన వలసి 
యున్నది. అదే సత్యవస్తువు. ఆ సత్యవస్తువే పరమాత్మ, 

జీవేశ్వరులకు ఉపాధులు కల్పించడమే యని ఇదివరలో చెప్పబడి 
యున్నది. అది చైతన్యం మాత్రమే. శుద్ధస్పటికం వద్ద ఒక ఎల్జిని 
పుష్పమున్నప్పుడు అప్పుడా శుద్ధస్సటికం ఎజ్జిగా ఉన్నట్లే కన్పించును. అట్లా 
స్ఫటికం ఎజ్జగా కనుపించినా స్ఫటికములో మాత్రం ఎరుపు లేదు. దాని 
నిజమైన రంగు తెలుపే గదా! అట్లుగనే కల్పించబడిన ఉపాధులను బట్టి 
చైతన్యం జీవేశ్వరులుగ తోచును. కనుక జీవేశ్వరుల వలె కాన్పించుచున్న 


ఉద్దార కాంద 261 


బైతన్యమునకు మూధత్వము లేదు, సర్వజ్ఞత్వము లేదు. అది కేవలం 
నిర్గుణమే. 


జీవేశ్వరులకు భేదముం దనుకొను వానికి మోక్షం రాదు సరికదా 
మృత్యువు ప్రాప్తించును. అట్టి వానికి సంసారసాగరం తప్పదు. జీవేశ్చరులకు 
భేదం లేనట్టి వారికి మోక్షం కలుగుచున్నది. ఇట్టి విధముగ (శ్రుతులు 
తెలుపుచున్నవి. జీవేశ్వరులకు భేదము కన్పట్టుచుండిన వానికి తత్వశాస్త్ర 
(ఛవణం లేదన్నమాట. చంద్రు డాకసమున కాస్తగ గోచరించును. 
బహుదూరమం దుండుట వలన అట్లు చిన్నదిగ కాన్పించుట భ్రమ మాత్రమే. 
విచారించగ చంద్రుడు చిన్నవాడు గాదని తేలుచున్నది. అట్లుగనే *నేను 
శివుడను గాను అనుకోవడం భ్రమ మాత్రమే యగుచున్నది. ఈ భ్రాంతి 
పోవలయు నన్న వేదాంత తత్త విచారణ చేయవలెను. భ్రాంతి సత్యం 
కాదు కదా! కనుక 'తత్త్వమసి” జీవేశ్వరులకు భేదము లేదనునది సత్యమే 
యగుచున్నది. అంతట నీలకంఠుడు, 


“శంకరా! కపిలుడు మొదలయిన మహర్షులు జీవుని స్వరూపమును, 
ఈశ్వరుని స్వరూపమును బహు స్పష్టముగ వివరించి యున్నారు. 
వారిరువురికి ఉండు భేదమును గూడ బాగుగ వివరించి నిరూపించి 
యుండగ తాము దానిని వ్యతిరేకించి, రెండూ ఒకటే యనుచున్నారు. 
పదుగు రాడు మాట పాడియై చెల్లవలెను గదా! మీ ఒక్కరి మాట నేనెట్లు 
ఒప్పుకొనగలను?” 

శ్రీశంకరాచార్యు లంతట, నీలకంఠాచార్యుని సంశయము నివారణ 
చేయనెంచి, 

“శుతులకు, స్కృతులకు విరోధము వచ్చినపుడు (శ్రుతి వాక్యమునే 
అంగీకరించ వలెను. దుర్చలమైన స్కృతివాక్యం అంగీకరించ కూడదు. 
ఇదే న్యాయము. కపిలుడు మొదలయిన మహాత్ముల వాక్యముల కంటె 


262 శ్రీ ళంకరావతార చరితము 


“తత్త్వమసి?” బలవ్లా యున్నది? అని తెలియజి ప్పెను. అంతట 


నీలకంఠాచార్యులు, 


“శంకరాచార్యా! వేదములకు విరోధముగ నున్న వ్‌ వాక్యములు 
విడిచిపెట్ట మనడంలో సబబు గాన రాదు. మహర్షుల పలుకులు 
యుక్తియుక్తమై యున్నవి. అవి వేదములతో సమముగా నుండును. కనుక 
మహర్షుల వాక్యములు వృథా అనడం పాడి గాదు. జీవుడు సుఖము 
వేరుగను, దుఃఖము వేరుగను అనుభవించుచున్నాడు. అందులో ఒక జీవుడు 
సుఖమును, ఒక జీవుడు దుఃఖమును అనుబభవించుచుండుట 
అందరెరింగినదే! అందరు సుఖంగా ఉండుట లేదు. ఈ శరీరములలో 
ఉండు జీవాత్మలు వేరుగను చాలగను ఉంటున్నవి. ఆత్మ ఉన్నప్పుడు అలా 
జరుగదు. కనుక ఆత్మలు కూడ అనేకమని తేలినది. లేనిపక్షమందు లోక 
మందు జరుగుచున్న వ్యవహారము లన్నియు ఒకేరీతిని ఉందవలెను. 
అందుకనే మహర్నులందరు ఒకటి కాదని నిశ్చయించారు. ఒకే ఆత్మ 
అయిననాడు అంతా దుఃఖముతోనైనను ఉందవలెను. లేకున్న అందరు 
సుఖముగనైనను ఉండవలెను. అలా ఉంటున్నారా? ఒకరిని సుఖీ అని, 
వేరొకరిని దుఃఖీ అని అనుచున్నారెందుకు? ఒకరికి ముక్తి వచ్చిన అందరికీ 
వచ్చును. ఇదంతా అందరు ఎథిగినదే. కాదనుటకు ఎవరును లేరు. 


యతివర్యా! ఇది యటుండ వేదాంతులు ఆత్మను, 'అకర్త, అభోక్త' 
యనుచున్నారు. కర్త అయినను, భోక్తమయైనను అంతఃకరణమే యనుదురు. 
ఇవి ఆత్మకు లేవనుచున్నారు. జీవునకు చైతన్య మున్నది గనుక కర్త, భోక్త 
గూడ అతడే. అంతఃకరణము జడము, జ్ఞానము లేనిదియును. అట్టిదానిని 
కర్త, భోక్తయనుట సమంజసముగ లేదు. 


యతీశ్వరా! మరొక్క విషయమును తెల్పెద నాలకించుము! మోక్షము 
సుఖము నిచ్చునని తెలువుచున్నారు. లోకములో ఎక్కడ జూచినను 
సుఖమున్నవోట దుఃఖమే కనుపించుచున్నది. సుఖము, దుఃఖమును 


ఉద్దార కాంద 263 


వెంటబెట్టుకొనియే యున్నది. ఆలోచింపగ సుఖము సుఖము కాదనియే 
తేలుచున్నది. విష మిళితమైన ఆహారమునెట్లు విసర్జించవలెనో సుఖము 
నావిధముగనే విడిచిపెట్టవలెను. సర్వదుఃఖములు నాశనమైన నాదే మోక్షం 
లభించునని మేము తెలుపుచున్నారము. మీరు మాటాడునది మోక్షము 
కానేరదు” అంతట శంకరాచార్యులు, 


“'పండితోత్తమా! సుఖమునైనను, దుఃఖమునైనను పొందునది మనసే. 
మనస్సున కట్టి ప్రభావమున్నది. అది ఇంకను బహు విచిత్రమైన ప్రభావం 
గలది. ఆత్మకట్టి ధర్మములు లేవు. అంతఃకరణములు తేడాగా నుండును 
గాని ఆత్మ కట్టి ధర్మములు లేవు. ఆత్మ ఒక్కటియే. స్థూల సూక్ష్మ శరీరములు 
రెండును జడము లయినను చైతన్య సంయోగము కరృత్వమును 
కలుగజేయుచున్నది. చైతన్య సంయోగము లేనిచో ఇంద్రియములు కదలనే 
కదలవు. సూర్యుని కాంతితో ప్రాణులన్నియు తమతమ దైనందిన 
వ్యాపారములు ఎట్లు నిర్వర్తించుకొన గలుగు చున్నవో ఆ సూర్యుడు అందరికీ 
ఎట్లు సాక్షీభూతుడుగ నుంటున్నాడో ఆత్మ సూర్యుని వలెనే సాక్షియై 
వెలయుచున్నాడు. వెలుగు నిచ్చుచున్న సూర్యునకు కరృత్వం లేదు. 
సాక్షీభూతుదైన ఆత్మకును కరృత్వ భోకృత్వములు లేవు. చైతన్యము లేని 
శరీరములను శవము లందురు. 


సుఖము లన్నియు దుఃఖములతో కూడి యున్న వనునది సత్యము. 
ఐతే అది మామూలుగ జరుగుచున్న పని. అసలు సుఖమనగ దుఃఖము 
లేనిది. ఆనందముతో గూడినది బ్రహ్మసుఖము. అది ఎక్కడో లేదు, తన 
లోనే యున్నది. అది దేని వలన కలుగునది కాదు. దుఃఖం నశించినంత 
మాత్రమున మోక్షము రానేరదు. స్వానుభవం వలననే బ్రహ్మసుఖం కలుగును. 
వచ్చినది ఎన్నటికీ పోదు. అది అనంతమైనది” అని నీలకంఠాచార్యుల 
పూర్వపక్షము లన్నియు ఖండించి, ఆయన అనుమాన పిశాచములను 
పారద్రోలి, పరమ ప్రమాణములతో ద్వైతమును కాదని అద్వెత మతమును 


264 శ్రీ ళంకరావతార చరితము 


స్థాపించారు. అంతటితో నీలకంఠాచార్యులు చెప్పునది లేకపోయెను. 
శ్రీశంకరాచార్యులు నీలకంఠుని చేతిలో ఓడిపోవడం నిశ్చయ మనుకొన్న 
వారు నిస్పృహ జెంది శ్రీజగద్దురువుల అఖండ ప్రజ్ఞకు అబ్బురపడిరి. ఆ 
వార్త దేశమంతట వ్యాపించినది. ఆ క్షణమందు శిష్యులు కూడ నీలకంఠునితో 
పాటు ద్వెతభావమును వీడి శైవభాష్యమును శ్రీశంకరపాదుల కర్పించి 
పాదాక్రాంతులై శిష్యులయ్యారు. 

నీలకంఠతాచార్యుల గురువు ఉదయునాచార్యుడు. ఆయున 
అద్వెతమతమును వ్యాప్తి చెందకుంద అణగద్రొక్కనెంచిన వారలలో 
ఉద్దండుడు. శిష్యులు, ప్రశిష్యులు శ్రీశంకరపాదులకు శిష్యులైనా రనిన 
వార్త విని, అడలిపోయి నిర్వీర్యుడై ఆహారం సహించక శల్యగతుడయ్యాదు. 
స్వామి ఆ ప్రాంత మంతయు అద్వెతమత స్థాపన జేసి మరికొన్ని దినములకు 
ద్వారకా నగరమునకు ప్రయాణమైనారు. 


ర్‌. ర్‌ర్‌ ద్వారకానగరము 


శ్రీరామచంద్రమూర్తి రాక్షస సంహారం చేసి శిష్టులను రక్షించి 
దిగ్విజయంతో అయోధ్య చేరుకొన్నారు. లోకమంతయు సంతోషించినది. 
(బ్రమ్మాది దేవతలందరు అపరిమితానంద భరితులయ్యారు. అట్లుగనే 
శ్రీశంకరావతారమూర్తి నీలకంఠాచార్యులను జయించడం, ఆవార్త లోక 
మంతయు విని, శ్రీజగద్దురువుల ప్రజ్ఞకు, పరమతముల నుద్ధరించుటకు 
వ్యక్తంచేసిన విశ్చప్రేమకు అబ్బురపడినది. పశ్చిమ తీరమంతయు ఉద్ధరించి 
అద్వెత పతాకము నెగుర వేసి మహాపండితుల స్తోత్రములను నిమిత్తమాత్రుడై 
స్వీకరించుచు శ్రీశంకరపాదులు, శ్రీకృష్ణుడు ద్వారకానగరమును 
ప్రవేశించినట్లుగనే ప్రవేశించారు. ఆ వార్త వినుటతో పురజనులు అశేషం 
వచ్చి శ్రీస్వామిని దర్శించారు. 


పాంచరాత్రు లనబడు వైష్టవమత పండితులు ఆగమశాస్త్రమం 
దారిజేరిన వారు శ్రీశంకరాచార్యులను దర్శింప వచ్చిరి. వారందరు భుజముల 


ఉద్దార కాంద 265 


యందు శంఖచ(క్రాంకితములు కాయలు కాచి యున్నవారు. 
బాణాకారముగను, దండాకారముగను ఊర్బ్వపుండ్రములను చక్కదిద్దుకొని 
తులసీ దళములను చెవులయందు ధరించి తులసి మాలలను మెడ 
నలంకరించుకొని వచ్చారు. వాదించుట యందు వారందరు గడుసరులు. 
ఎదిరి పక్షమును నేర్పుతో ఓడించగల దిట్టలు. జీవేశ్వర భేదము, జీవుల 
పరస్పర భేదము, జీవ జడ భేదము, ఈశ్వర జడ భేదము, జడ జడములకు 
పరస్పర భేదము - ఈ అయిదింటిని పూర్తిగ తెలిసికొనిన వారలకే మోక్షం 
ప్రాప్తించునని, మిగిలిన వారలకు మోక్షము రానేరాదని వారి మత విధానము 
ప్రముఖ న్థానము నాక్రమించిన ఆయువు పట్టుగ నున్నది. శ్రీశంకరపాదుల 
ప్రమేయం లేకుండగనే పద్మపాదాదులు తమ విజ్ఞానముతో పాంచరాత్రులను 
జయించి అద్వైత సిద్ధాంతమును న్థాపించిరి. పిమ్మట శిష్యసహితం 
శ్రీశంకరదేశికేంద్రులు ద్వారకను వీడి ఉజ్జయినికి ప్రయాణమైనారు. 


5.56 భట్టభాస్కరుడు 


ద్వారకా నగరము నుండి బయలుదేరి కొలదిరోజులలో ఉజ్జయినీ 
మవోవట్టణం వేలాది శిష్యవరివారంతో శ్రీశంకరాచార్యస్వామి 
ప్రవేశించారు. ఉజ్జయిని పురాతన ప్రసిద్ధ నగరము. మహాకాళేశ్వరుని 
ఆలయము అందున్నది. ఆ సమయము, శ్రీశంకరావతారమూర్తికి 
సుస్వాగతమనునట్లు మవాోకాళేశ్వరునకు అర్చనాదులలో మహా 
వైభవోపేతముగ సలుపుచున్న దివ్యమంగళ ధ్వనులు చెవుల బడిన శుభ 
సమయుమవ్రానది. అప్పుడు జగద్దురువులు ఆలయుం ప్రవేశించి 
మహాకాళేశ్వరుని వేవిధముల స్తుతించి అచ్చోట గల నొక కళ్యాణ మండప 
మందు సుఖాసీనులయి విశ్రమించారు. శ్రీశంకరావతార మూర్తి వచ్చా 
రనిన వార్త నగరం నలుమూలలకు ప్రాకుటతో దివ్యపురుషుని దర్శనార్ధమై 
ఆబాలగోపాలము వచ్చి దర్శించిరి. భట్టభాస్మరుడు మాత్రం రాడయ్యె. 


266 శ్రీ శంకరావతార చరితము 


భట్టభాస్మరుడు పండితోత్తముడు. వేదములకు వ్యాఖ్యానం వ్రాసిన 
దిట్ట, మహాపండితుల మదము నడంచిన మనీషి. శ్రీశంకరులు చూడ దగ్గ 
వారిలో మిగిలిన పండితుడు భట్టభాస్మరుదే. అందులకే శ్రీఆచార్యస్వామి 
ఉజ్జయినీ పురం ప్రవెళశించారు. అట్టి భట్టభాస్మరుడు తనకు తానుగ 
శ్రీశంకరులను దర్శించ మనసొప్పునా? ఆ సంగతి శ్రీశంకరపాదులకు 
అవగాహన గాక పోదు. 


వచ్చి రెండురోజులైనను భట్టపాదుడు రాకపోవడం జూచి శ్రీశంకరులు 
పద్మపాదుని పిలిచి భట్టపాదునకు తమరాకను తెలుప మనిరి. అంతట 
గురుదేవు నాజ్ఞను బెదల దాల్చి భట్టపాదుని నివాసమునకు సాగి ఆయనను 
దర్శించి, 


“పండితోత్తమా! వినియుందురు! లోకోద్ధరణకై దేశమందు గల 
కుమతములను లెక్కకు మిక్కిలిగ ఖండించి, జయలక్షిని చేపట్టి, 
యావద్భారత భూమి యందు అద్వెత మతమును ప్రతిష్టించి, మిమ్ముల 
నొక్కరిని విడిచి పుచ్చుట భావ్యం గాదని మది నెంచి ప్రేమతో మీ పురం 
ప్రవేశించారు. జగద్దురువులైన మా శంకర గురుదేవులు లోకోపకారార్థమై 
వ్యాస విరచిత బ్రహ్మసూత్రములకు అద్వైత పరముగ భాష్యము వ్రాసి 
యున్నారు. అంతకు పూర్వమే 'బ్రహ్మసూత్రములకు కొందరు విపరీతబుద్ధితో 
వ్రాసి యున్నారు. అట్టి వారందరు ఉపనిషత్తుల మార్గమును విసర్జించి 
తప్పుడు త్రోవల బట్టిరి. దానివలన లోకం సంకటావస్థలో పడిపోయినది. 
అందువలన విశ్వప్రేమతో శాంతినే ఆశ్రయించి జీవేశ్వరులకు అభేదమునే 
స్థిరపరచి వేదాంత విజ్ఞాన వీజములను వెదజల్లుచు, లోకమందు ప్రబలి 
యున్న మోహమును సూర్యుడు చీకటిని మటుమాయం జేయు నటుల 
జేసి, ఇంకనూ అట్లు జేయ కంకణధారియై మీ నగరం ప్రవేశించారు. 
కావున తామాచరించుచున్న ద్వెతభావమును విడనాడుడు! లేదంటిరా మీ 
పక్షం విపక్షం కాకుండ కాపాడుకొనవలసిన భారం మీయందు గలదని 


ఉద్దార కాంద 26/7 


(్రహించుకొనుడు' అని వినయముగను యుక్తియుక్తముగను వ్యక్తపరిచాడు. 
పద్మపాదుని మాటలు వినుటతో భట్టభాస్కరుడు అగ్నిలో ఆజ్యము 
పోసినటుల భగ్గున మండిపడెను. ఆయనలో అంకురించిన తీవ్రతనాపుకో 
లేకపోయెను. 


“ఏమయ్యా! దేశదేశములు తిరిగినాడంటివి! నా సంగతే తెలిసికొనలేక 
పోయెనా మీ గురువు! కొమ్ములు మొలిచిన పండితుల తలలపై నా 
పాదములుంచి నృత్యం చేసితి నన్న వార్త వినలేదా? నా మతమును కాదనిన 
వారి బ్రతుకేమైనదో తెలుసా? తామరతూండ్లను దంతి తినునట్లె. నా యెదుట 
ఆగుటన నేమియో యని తలంచి యుంటాడు! ఇప్పుడైనను మించి పోయిన 
దేమీ లేదని పోయి చెప్పు! తెలివి తెచ్చుకొను మనుము! వ్యర్ధప్రలాపముల 
వలన ప్రయోజన మేమున్నది? న్యాయశాస్త్ర శిఖామణులు తలలు వాల్చి 
పారిపోయారు! సాంఖ్యులు పలాయనం చిత్తగించి బిలములు దూరిరి! 
మహామహుల మని పేరుబడ్డ వారనేకులు అడలెత్తి అరణ్యములు 
చూచుకొనిరి. అట్టి వాళ్ళ వాక్కులు పట్టుకొని వ్రేలాడు మీ గురువా నాతోటి 
వాదం! సిగ్గు సిగ్గు! మీ వ్యవహారమంతయు వెట్నిమొట్టిగ నున్నదే! కిక్కురు 
మనకుండ దారి తీయుము! పో! పొమ్ము! అని భట్టభాస్మరుడు ఒడ లెజుంగక 
హుంకరించి పద్మపాదునిపై విరుచుక పడియెను. 


పద్మపాదుడు ఆ హడావిడులు, వికారములు జూచి చిరునవ్వు నవ్వి 
భట్టపాదుణ్సి ఉన్న్మత్తునిగ భావించి, 


'వెట్టివాడా! ఇంత వివేకము లేకుండ ఎట్లు బ్రతుకగలుగు చుంటివి? 
పరులను తూలనాడుట నీ కలవాటైెనది. నీ వెంతటి సమర్జుడవైనా పరులను 
దూషించుట పాడిగాదు. సమర్భుడైనవాడు పరుల నెప్పుడు నిందించి 
మాటాడడు. నీకు గొప్ప పాండిత్య ముండుగాక! లోకాధీశుడు, సర్వజ్ఞుడు, 
మానవాతీతుడు అయిన జగద్దురువుల కదనా నిలిచేది! రహస్యం వ్యక్తం 
చేయవలె నన్న అతదవతార మూర్తియని గ్రహించుమా! సూర్యుని వెలుగులో 


268 శ్రీ శంకరావతార చరితము 


దీపమునకు కాంతి ఏముండును? ఉలి పర్వతములను పగులగొట్టగలదు. 
వజ్రమును ముట్టలేదు. గురుదేవుల శక్తిసామర్ధ్యములు చవిజూచిన గాని 
తెలియజాలవు. ఇక్కడ కాదు నీ ప్రగల్భములు! చవి చూచెదవు గాక! 
నాతో రమ్ము! మావద్ద నీవేమనిన లాభమేమున్నది? ఆలస్యమేల? నే 
తీసికొనిపోగలను!” అని హేలగా హెచ్చరించాడు. 


“జరారా! ఎంత చులకనగా మాటాడినాడు! నా గ్రామం వచ్చినా 
కాహ్వాన మంపగా తిరస్మరించినచో లోకువ కాగలదు!” అని మదిని తలపోసి, 


'ేమిదే వస్తున్నారము. నీవు వెళ్ళవచ్చు!” అని భట్టభాస్మరుడు 
చులకన మాటలతో పద్మపాదుని పంపించెను. 


పద్మపాదుని వెంట నడచుటకు సిగ్గుపడి ఆయనను ముందుగ పంపించి 
చేయునది లేక తన శిష్యులను రావించి వెంట నిడుకొని భట్టభాస్మరుడు 
ఠీవిగ నదచుచు శ్రీశంకరాచార్యులను కలిసికొనెను. వారుభయులు దగ్గరగ 
కూర్చొని యుండ వారల ప్రతివాదములు విన అనేకమంది పండిత (్రేష్టు 
లేతెంచిరి. అది యొక్క పెద్ద సభగా మారినది. వాదిప్రతివాదులలో 
శ్రీశంకరాచార్యులు కేవలం శంకరుడే. రెండవ వారు భట్టభాస్మరుడు. 
వేదవేదాంగములు వచ్చినవాడు. వేదములకు వ్యాఖ్యానం వ్రాసిన 
మహనీయుడు. మదగజముల వంటి పండితుల నోడించిన వాడు. 
జగదత్పఖ్యాతి వడసిన మహాపండితుడు. కర్మ మతమందు గాఢమైన 


అభిమానము గలవాడు. అద్వెతమును ద్వేషించిన వాడు. వ్యాసమహర్షి 


దృష్టిలో నున్నవాడు. జయింప శక్యముగాని వాదని పేరొందినవాడు. 


ఎవరి పక్షసిద్దాంతమును వారనేక యుక్తులతోను, ప్రమాణములతోను 
ధృవపరచుకొను చున్నారు. సాటిలేని ప్రతిభతో వాగ్యుద్ధ మారంభ మాయెను. 
వారుపయోగించు శబ్దజాలము విను వారల కాశ్చర్యము కలుగుచున్నది. 
యుక్తిపై యుక్తులు ప్రయోగించుచున్నారు. వాద ప్రభావము శ్రోతల కగమ్య 


ఉద్దార కాంద 269 


గోచరముగ నున్నది. అది జూచి మహాపండితులు గూడ మూఢులై చిత్తరువు 
లట్లు జూచుచున్నారు. అట్లు వారిరువురి వాదము కొంత తదవు 
గడచునప్పటికి భట్టభాస్కరుడు కర్మసిద్దాంతము నెలవు తప్పుటచే కమలము 
కమలాస్తని రళ్శిసోకి కమలినటుల నిర్వీర్యమైనది. అంతట శ్రీశంకరపాదుల 
తేజము అఖండమై ప్రకాశించుచున్నది. భట్టపాదుడు తన పక్షము 
ఖండింపబడి యుండుట [గ్రహించి ధైర్యము వహించి స్వమత సిద్ధాంతమును 
విడనాడి పరమతమైన వేదాంత మార్గమును ఖండింప తలపెట్టెను. 


భట్టభాస్మరుడంత జీవేశ్వరుల కభేదము సమ్మతము గాదని తనకున్న 
అనుభవమైన ప్రమాణములు వెడలగ్రక్కను. (శ్రుతి, స్కృతి ప్రమాణము 
లనేకము లాధారముగ యుక్తియుక్తముగ సత్యమని స్థిరపరచెను. 
శ్రీశంకరులు వచించిన ధర్మములలో అనేక అనుమానములను వ్యక్తంచేసి 
జీవేశ్వరాభేదము సత్యము గాదనెను. అంతట (ప్రేమతో నుండిన 
ప్రమాణముగను చక్క్మగను అరటిపండు వలిచినట్లు సునాయాసముగ 
అనుమాన నివారణ చేశారు జగద్దురువులు. ద్వైతమతంలో పాతుకొనిపోయి 
యున్న భట్టభాస్కరుడు శ్రి శ్రీశంకరపాదులను కాదనుటకు తావులేక విఫలుడై 
ద్వైత మతమును విడనాడి “జితోస్ని” యనుచు అద్వైతుదై శ్రీశంకర 
దేశికేంద్రులను బహు భంగుల కీర్తించి గౌరవించెను. ఆ ప్రాంతమం దున్న 
అనేకమంది పండితుల కున్న సంశయములను తొలగించిరి. అప్పటినుండి 
వండితలోక మంతయు వరవుశాంతి పొంది నిత్యానంద 
మనుభవించుచుందడెను. అచ్చోట గల వేదబాహ్య మతములను పెక్కింటిని 
సరిదిద్ది అద్వైత మతన్థాపన గావించి శ్రీశంకరాచార్యస్వామి అవంతి 
దేశమునకు ప్రయాణమై కొలది దినములకు జేరుకొన్నారు. 


అవంతి దేశమందు బాణుడు, మయూరుడు, దండి మొదలయిన 
మహాపండితులు స్వమతాభిమానముతో గర్వించియున్నారు. వారందరు 
సకల శాస్తములయం దారితేరిన పండిత శ్రేష్టులు. అద్వెతమత ప్రబోధము 


2/0 శ్రీ ళంకరావతార చరితము 


జేసి వారి నందరిని స్వమతములకు దూరం జేసి ప్రన్ధానత్రయ భాష్యమును 
(శ్రవణం చేయున ట్లొనర్చిరి. అంతటితో వారందరు శ్రీశంకరులకు గొప్ప 
భక్తులైనారు. అచ్చోటు విడచి బాహ్హీక దేశము జేరుకొన్నారు. 


5.57 అర్హుడను జైనుడు 


శ్రీశంకరాచార్యస్వామి శిష్యగణంతో బాహ్హీక దేశమందు ప్రవేశించి 
శిష్యులకు తాము రచించిన భాష్యములను బోధించుచుండిరి. జైనులు 
వచ్చి శ్రీశంకరపాదుల బోధలు వినుచుండదెడి వారు. కాని వారి కది నచ్చి 
యుండలేదు. జైనమతము “అర్హత మను పేరుతో వ్యవహరింప బడుచున్నది. 
ఒకనాడు అర్హుడొకడు శ్రీశంకరులను సమీపించి “మా మతవిధానము 
తమరొక్కృసారి వినిన మీ మతమును విడిచి మా మతమును స్వీకరించగలరు! 
అప్పుడు మాకు శిష్యుదవై వెలుగొందగలవు!” అని మెల్లగ వచించెను. అంతట 
శ్రీశంకరపాదులు సప్త పదార్ధములెట్టివో వివరించ మనగ అర్హత్రుడు, 


'సప్తపదార్ధ విజ్ఞాన ముండిన గాని మోక్షము లభించదని మా మతము 
గాఢ విశ్వాసము గలది. ఆ సప్త పదార్ధములను సప్త భంగిచే నెజుగ వలెనను 
నియమముతో గూడినది మా అర్హమతము' అని వివరించి సప్తపదార్ధ 
వివరణము, సప్త భంగి తెజగులు విశదపరిచెను. అంతట శంకరుడు 
జీవాస్తి కాయము ఎట్టిదని ప్రశ్నించారు. అర్హతుడంత, 


“జీవుడు దేహతుల్య మానముతో గూడి ఎనిమిది రకములైన కర్మలచే 
బద్భుడైయున్నా'డనెను. అంతట శ్రీశంకరపాదులు, 


“ఓయీ! శరీర పరిణామకుడైన జీవుడు మహత్తు కానేరడు. అణువు 
గూడ గాడు. ఘటాదులు గూడ మహత్పరిణామం గాని అణు పరిమాణం 
గలవి గావు. జీవుడే విధముగను రెండును గాడు. జీవుడు మధ్య పరిణామం 
గలవాడు. శరీరములు చిన్న పెద్ద, పొట్టి, పొడవుగ నుండుచు ఒకేస్థితి 
లేకున్నవి. మానవజీవుడు చనిపోయిన తరువాత మానవ శరీరమును విడచి 


ఉద్ధ్దార కాంద 2/71 


ఏనుగు శరీరమును ప్రవేశించినవుడు ఆ గజశరీర మంతటను 
వ్యాపించగలడా? మానవ శరీర మెంత పరిణామం గలిగి యుండునో ఆ 
కొలతను బట్టి అంతవరకే గజశరీరమం దిమిడి యుండి మిగిలిన 
గజశరీరము నిర్దీవముగ నుండ వలెను. అట్లే తేనెటీగ శరీరమును 
ప్రవేశించినవుడు తేనెటీగ యంత పరిమాణమే ప్రవేశించి తక్కినది 
బయటనుండ వలెను. అట్లు జరుగుచున్నదా? లేదు. కావున జీవుని 
పరిణామం నిశ్చితమైనది”* అని శంకరులు ఖండించగ అర్హత్రుడు అనేక 
విధముల తన మతమును ప్రతిష్టించుటకు ప్రయత్నించి విఫలు డయ్యెను. 


శ్రీశంకరులు మరియొక విషయమును గురించి తెలిసికొన గోరి 
“అర్హతుడా! ఆత్మావయవములు చేతనములా? అచేతనములా? చేతనము 
లనియెదవా అప్పుడవి పరస్పర విరుద్ధ భావములు గలిగియుండి ఐకమత్యం 
లేకపోవుట వలన శరీరమును బాధించుచున్నవి. లేక జడము లనెదవా 
మానవ దేహ పరిమితి గలవాడు జీవుడైనందున పూర్తిగా శరీరమును 
చైతన్యవంతం చేయజాలక పోవును గదా! ఇంక అవయవములలో చైతన్యం 
లేకున్నచో వృద్ధిక్షయము లుందవు' అని విషయమును అందిచ్చెను. అర్హతుడది 
విని, 

“'యతివర్వా! గుజ్జిము లనేకములుగ నున్నను ఒకే విధముగ 
ఐకమత్యంతో రథము నెట్లు లాగుకొని పోవుచున్నవో ఆత్మావయవములు 
అనేకములుగ నున్నను చైతన్యం పొంది పరస్పర విరోధభావం లేకుండ ఈ 
శరీరమును నడుపుచున్నవి. అందువలననే శరీరావయవములు శత్రుత్వం 
లేకుండ వృద్ధి నాందుచున్నవి. అదే విధముగ తగ్గుచున్నవి అని 
సమాధానమిచ్చెను. శ్రీశంకరాచార్యస్వామి విని, 


“అర్హత్రుడా! రథమును గుజ్బము లనేకము గలసి శత్రుత్వం లేకుండ 
సంఘీభావంతో ఒకేసారి లాగుచున్నవని వచించితివి. అది బాగున్నది. 
అట్లా గుజ్జములు లాగుటకు కారణము వేరుగ నున్నది. తోలువాదే కారణుడు. 


2/72 శ్రీ ళంకరావతార చరితము 


రథమును నడిపే చాకచక్య మంతయు రథసారధి యందు మాత్రమె గలదని 
తెలిసికోవాలి. కావున చేతనామయమైన శరీరము రథమును బోలియున్నది. 
సారథి లేకున్న గుజ్జిములు విరోధం లేక సంఘీభావంతో ప్రవర్తించలేవు 
గదా! అదే విధమున సారథి అనే ఆత్మ లేకున్న అవయవములు పనిచేయ 
జాలవు. ఆత్మావయవములు ఆత్మ కన్న వేరుగలేవు, అందువలన 
గమనాగమనములు కలుగుచున్నవి. కావున ఆత్మ నిత్యము కాదందు వేమొ 
ఆత్మకు ప్రత్యేకత కలదని తెలిసికొనుము. జీవావయవములు పెరిగేవి, 
తరిగేవి కావు. ఏనుగు దేహములో జీవుడు (వ్రవేశించుటతో 
జీవావయవములు వృద్ధి జెందుచున్నవి. కీటకాదులలో సంకోచము 
నొందుచున్నవి. జలగ తనకు అవసర మగు నపుడు సాగుచున్నది. అవసరం 
లేనప్పుడు కురుచ యగుచున్నది. అట్లుగనే జీవుని పరిమాణం నియమితమై 
యుండుటలేదు. జీవుని అవయవములు వృద్చిక్షయములు 
నొందుచున్నవనినను ఈ జీవావయవములు విన్తరించడం, 
ముడుచుకొనిపోవడం అనునవి జెందుచున్నవి. అదే విధమున ఘటాది 
పదార్ధములు మారుపాటు జెందే స్వభావం గలవి యగుటచే నిత్యములు 
గాక నాశమొందు విధమున జీవావయవములును నశించే స్వభావం 
గలవియే యగుచున్నవి. అందుచే జీవునకు నిత్యం లేక ఆత్మ గూద నళశించగా 
సంచిత ప్రారబ్ధ ఆగాములను దోషములు సంభవించుచున్నవి. జీవుడు 
నిత్యత్వం కానందున పూర్వజన్మకృత పాపకర్మ ఫలితములు ఈ జన్మలో 
సంభవించక పోవలసియుండును. ఇది కృతనాశ దోషమగును. అట్లయిన 
ఈ జన్మలో చేయబడిన కర్మఫలితం సంభవించక క్రొత్త కర్మానుభవమే 
కలుగ వలెను. ఇది చేయని కర్మ ఫలితమును అనుభవించుట యగును. 
జీవుడు నిత్యుడు గాకున్నచో చేసికాన్న కర్మల వలన సంసార సముద్రములో 
మునిగిపోవు జీవునకు ఆనపకాయ బుట్జి నీటిమీద తేలియాడు మోక్షం 
రానేరదు. బంధమైనను మోక్షమైనను జీవునకే ఉన్నవని జెప్పవలెను. జీవుడు 
నిత్యమైనచో కర్మలున్నప్పుడు బంధముగల వాదగుననియు, ఆ బంధము 


ఉద్దార కాంద 2/3 


లేకపోయిన ముక్తు డగు నని చెప్ప వీలుగాదు. కర్మలు నిత్యం కానట్లే 
జీవుడు గూడ నిత్యుడు గాకున్నచో మోక్షమెవరికి కలుగును? కావున మీ 
మతమందు అతీతమైన ముక్తి నిత్యం గాని జీవునకు అంటగట్టడం ఏలా 
శక్యమగునో అగమ్యగోచరము! కాబట్టీ జీవునకు సంకోచము, ముకులితము 
ఉన్నవనుట ఎన్నటికిని అంగీకరింప వీలు లేదు. కావున వీ 
విధానములన్నియు పరస్పర విరోధములు గలవి యగుటచే అవి పరమాత్మను 
పొందుటకు సాధనములు గాజాలవు' అని గంభీరోపన్యాస మిచ్చారు. 


అంతట జైనులు, అర్హతులు గర్వము లుడిగిన వారలయి 
శ్రీశంకరాచార్యస్వామికి పాదాక్రాంతు లయ్యారు. అట్లు విజయుదై 
నైమిశారణ్య పుణ్యభూములకు వెళ్ళారు. ఆ ప్రాంతమందు గల దరద, 
భరత, శూరసేన, కురు, పాంచాల మొదలగు దేశములందున్న పండితులు 
శ్రీశంకరపాదుల దివ్యదర్శనం చేసికొనిరి. వారి నందరిని ప్రస్థానత్రయ 
భాష్య ప్రభావముతో జయించి అద్వెతులను జేసి అసమాన ప్రతిభను 
ప్రదర్శించి ప్రఖ్యాతి వదసిరి. పిమ్మట శ్రీహర్నుడను మహా పండితుడు సకల 
శాస్త్రములలోను నిధియై, అజయ్యుందై మహాగర్వముతో వెలయుచుందెను. 
అట్టివానిని గురువైన ప్రభాకరుడు కుమారిలభట్టు ఓడించలేకపోయిరి. కాని 
వానిని శ్రీశంకరాచార్యులు తమ వశం జేసికొన్నారు. పిమ్మట కామరూప 
దేశస్థుడైన అభినవగుప్తుడను శాక్తేయుడు శ్రీశంకరులకు శిష్యుడయ్యెను. 
అదెట్లనిన 


5.58 అభినవగుప్ప్తుడు 


కామరూప దేశమందు అభినవగుప్తుడను శాక్తేయు డొకడుండెను. 
ఆతడు వారి మత [గ్రంథమునకు భాష్యరచన చేసిన గ్రంథకర్త. ఆతడు 
శ్రీశంకరాచార్యుల అఖంద ప్రభావం విని క్రుంగి దారి తెన్నులు గానకుందడెను. 
శ్రీశంకరపాదుల చేతులలో ఓడిపోవడం స్థిరమనుకొనెను. ఆత డిటుల 
తలపోసెను. 'వేదమనినను దాని భావమనినను శంకరులకు మంచినీళ్ళ 


2/74 శ్రీ ళంకరావతార చరితము 


ప్రాయము. వేదబాహ్య మతములను ఆయన అంగీకరించడు. అట్టి తరి 
ఆయనను కాదను టెట్లు? త్రిమూర్తులు సాయమైనను వాదమం దాయన 
నోడించుట కడు దుర్లభం. ఆయన కత్తికద్దులేదు. కొమ్ముటేనుగులు ఆయన 
కడ కుంగిపోయినవి. శ్రీశంకర దివ్యతేజమునకు జడిసి భల్లూకములు 
పారిపోయెను. త్రిలోకములలోను ఆయనకు సాటియైనవాడు కానరాడు. 
ఆయనను జయించుటకు వేరు మార్గము లేదా! నా మంత్రములు 
తంత్రములు వృథా కావడమెనా? 


నా మతస్థులను శిష్యులను విడచి ఒకణ్ణి విడిపోయిన లోకం 
హర్షించగలదా! శ్రీశంకరులతో వాదించి ఓడిపోవుట కంటె ముందుగనే 
దాసోహమని వారి శిష్యగణమున జేరిపోయిన ఉభయతారకముగ నుండును 
గదా! బయటినుండి నే జేయునది ఏమియు నుండజాలదు" అని నిశ్చయించి 
తన శిష్య వర్గమును విడనాడి శ్రీశంకర శిషస్యగణమందు పరమభక్తుని వలె 
ప్రవర్తించుచుండెను. తన కుట్ర సాగు నని కులుకుచుండెను. కపట శిష్యుని 
కనిపెట్టువారు లేరైరి. క్రూరుడు అదను దొరికినప్పుడు నిర్ణయుడు 
కాకుండునా? 


పిమ్మట శ్రీ శంకరాచార్యులు అంగ వంగ కళింగాది దేశములలో 
అద్వెతమత ప్రచారము చేసి అందందు గల కుమతముల నెల్లను అద్వెత 
మతమునకు ద్రిప్పి నిరుపమ యశస్సు నార్జించి ప్రకాశించుచు గౌడ 
దేశమందు గల మురారిమిథ్రుని, ఉదయనాచార్యుని, ధర్మగుప్తుని జయించి 
శిష్యులనుగా జేసికొని దేశమందు స్థిరముగ శాంతిని నెలకొల్పుటకు 
సంకల్పించిరి. 


ఇది శ్రీశ్రీశ్రీ పరమహంస పరివాజక శేఖర ముముక్షు జన నిధాన 
శ్రీదేవకీనందనాశమ స్వామి కరుణావిశేష లబ్ద విజ్ఞాన వితాన 
ఆ స షా 
యజ్ఞాపగడ వెంకటసూర్యనారాయణమూర్తబభిధాన 
విరచిత శంకరావతారచరితము నందు ఉద్దారకాండ సమాప్తము. 


2/5 


6. శాంఖతికాండ 


(6.1 శ్రీశంకరాచార్య స్వామికి భగందర వ్యాధి 


శ్రీ శంకరదేశికేంద్రులు విశ్వపేమతో దేశమం దంతటను అద్వెత 
మతమును స్థాపించి ముముక్షు జనులకు, భక్తులకు, పండిత లోకమునకు 
పరమహంసయై ఆధారభూతుడై దేదీప్యమానముగ వెలుగొందుచున్నాడు. 
అట్టి లోకబాంధవునకు భగందర వ్యాధి అంకురించినది. దాని ప్రభావం 
సామాన్యమైనది గాదు. నిరంతరం మర్శన్థానము నుంది రక్తస్రావ మపారంగా 
జరుగుచున్నది. శ్రీస్వామి ధరించిన కౌపీనములు, శారీలు రక్తసిక్త 
మగుచుందడెను. ఎప్పటి కప్పుడు అవి తీసి మంచివి ధరించుచుందు వారు. 
ఆ పని తోటకాచార్యుడు కడు భక్తిశ్రద్ధలు కలిగి వరిశు[భం 
చేయుచుండెడివాడు. అంత భయానక రోగ మంకురించి ప్రకోపించినను 
దానిని నయం చేసుకొందా మన్న మాటయే లేదు శ్రీజగద్దురువులకు. 
శిష్యులు వేయి చేతులతో సకలోపచారములు చేయుచున్నను వ్యాధి 
ఆరోజుకారోజు అభివృద్ధి నాందుచునే యున్నది. శిష్యులది గాంచి ఆందోళన 
జెంది జగద్దురువులను జేరి, 


“సర్వరక్షకా! జగదోద్దారకా! జగద్దురో! తమకు తెలియని విషయములు, 
ధర్మములు గానరావు. తమ పరిస్థితి జూడ మాకు ఆదుర్దా కలుగుచున్నది. 
మాకు కలుగుచున్న దుఃఖములు వెల్లదించక తప్పింది కాదు. కరుణించుడు! 
తామెట్టి విధమైన సంకల్ప వికల్పములు లేక నిశ్చింతగ ఆత్మతత్వమందు 
మునిగి ప్రకృతిని మరచియున్నారు. కేవలం జ్ఞానస్వరూపమును 
పొందియున్నారు. శరీరములు స్థిరములు గావని, బుద్చుదప్రాయమని తాము 
దృఢమైన ఎజుకతో నున్నారు. శరీరములకు సంభవించు వ్యాధులు, 
కష్టసుఖములు అనుభవించవలసినదేయని మహానీయులందురు. ఈనాడు 
చేసుకొనిన కర్మను బట్టి వ్యాధులు సంభవించేవి కావని శాస్త్రములు 
తెలుపుచున్నవి. పుణ్యపాప కర్మ ఫలితాలని పెద్దలందురు. అయినను అట్టి 


2/6 శ్రీ ళంకరావతార చరితము 


విధానము అంత మంచిదికాదని విన్నవించు వారము. బుణశేషము, 
శత్రుశేషము, రణశేషముండరాదని పెద్ద లనుచున్నారు. స్వామీ! తమకు 
కలిగిన వ్యాధి తీవ్రరూపము దాల్చియున్నది. అట్టిది నిర్లక్ష్యం చేయడం 
మంచిది కాదని మా యభిమతమై యున్నది. గురుదేవా! దీని కేదైనా 
ఉపాయ మాలోచించుడు! అని వినయముగ వేడుకొనిరి. 


శిష్యులాడిన మాటలు విని శ్రీగురుదేవులు పలుకాడలేదు. అంతట 
వారలు దిగులొంది, 'దీనదయాళో! దేహాభిమానం కించిత్తెనను తమకు 
లేని కకమున వ్యాధి యననేమొ తెలియరాకున్నది. ఇందు ఆవంతైనను 
అసత్యం లేదు. మేము తమ వ్యాధి జూచి సహించ జాలకున్నారము. 
బాంధవా! ఈ వ్యాధిని కుదర్చగల భీషగ్వరులున్నారు. వాళ్ళు పరీక్షించుటకు 
అనుమతి నొసంగుడు. కన్నులార గాంచి మిన్నకుండుట తమకు ధర్మం 
కాదు. దానిని నయం జేయు నుపాయమును అన్వేషించకుండ నుండటయు 
మాకు పాడిగాదు. తమకీ ధర్మములు తెలియనివి గావు. పుష్పముల 
నాశయించుకొని తుమ్మెదలు అందున్న మధువును ముదముతో పీల్చు 
మాడ్మి తమ పాదవద్మముల నాశయించుకొని వాక్సుధారసము 
నాస్వాదించుచు సుఖముగ కాలము గడుపుచున్నారము. తమకు ఏలాటి 
అస్వస్థత లేకుండ నుందవలెనని కోరుచుందుము గదా! కావున మా మాట 
మన్నించి వ్యాధికి తగు చికిత్సకై త్వరపడుదురని వేడుకొనుచున్నారము!” 
అని ప్రార్ధించిరి. అప్పుడా శిష్యుల పలుకులు విని శ్రీశంకరాచార్యులు, 
“బిడ్డలారా! నిజమును [గ్రహించుడు. రోగ మనునది గతజన్మలో చేసిన 
పాపకర్మ ఫలితమను రహస్యము మీర లెఠిగి యున్నారు. అనుభవించిన 
నయమగును గదా! ఏ కారణము వలన నైనను కర్మఫలమును పూర్తిగ 
అనుభవించకున్నచో శేషించిన దానికై మరి జన్మనెత్త వలసియుందును. 
వ్యాధి నశించుటతో కర్మఫలము పూర్తి యగును. ఈ విధాన మంతయు 
శాస్త్రముల యందు విపుల పరచబడి యున్నది. మీకింత తొందరేల? ఇందు 


శాంతి కాంద 2/7/ 


మరియొక రహస్యము ఇమిడి యున్నది, వినుడు! గతజన్మ లోని పాపకర్మ 
వలన సంభవించు రోగము చికిత్సల వలన నయము కాదు. నా వ్యాధి 
అట్టిదగుటచే దాని ననుభవించిన నిర్మూల మగును. దీనికి వేరొక మార్గము 
కానరాదు. ఈ వ్యాధితో ఈ శరీరము పోయినను నాకు భయము లేదు. 
ఇది ఎప్పటికైనను పోవునదే గనుక అట్టిదానికై విచార మేల?” అని 
వివరించారు. అంత మాత్రాన శిష్యులూరుకొందురా? 


6.2 చికిత్స 


శ్రీశంకరపాదులు భగందర వ్యాధికి చికిత్స నంగీకరింపకుండుట వలన 
శిష్యులకు ఆందోళన హెచ్చి, “పరమాత్మా! తమవంటి వారలకు తామన్నట్లు 
తనువులపై ఆశలుందకపోవుట నిజము, సహజము కూడ. దానిని 
కాదనజాలము. ఆర్తత్రాణ పరాయణా! మా మనవి విని కాదనకుడు. 
మమ్ములను కరుణించుడు! తమ శరీరము మావంటి శరీరము కాదు. 
పరమ పవిత్రమైనది. మా శరీరములు పాంచభౌతికములు. తమ దన్ననో 
దివ్య శరీరము. అలాంటి తమ శరీరము బహుకాల ముండవలెనని 
మేమెల్లప్పుడు కోరుచుందుము. జలచరములకు నీరమెట్లాధారమో తమ 
శరీరము మాకట్లు ఆధారమై యున్నది. అట్టి యోగప్రదమైన మీ శరీరమును 
రక్షించుకొనడమే మా విధి. అదియే మాకు పరమ రక్షణ. తమ రక్షణ 
మాకు లేనినాడు మాకు వినాశమే గతి. దయాసముద్రులు మమ్ములను 
కాపాడదవలెనన్న తమ శరీరమునకు రక్షణ అవసరం గదా! తమకు కావలసిన 
దేదియు లేదు. కాని లోకమును రక్షించుటకు శరీర రక్షణ ముఖ్యావసర 
మగుచున్నది. ప్రభో! లోకంతో పాటు మమ్ములను గూడ రక్షించుడు! 
జగద్రక్షకా! తప్పక ఈ వ్యాధికి చికిత్స చేయుటకు అనుమతించుదడు!” అని 
పరిపరి విధముల గురుదేవుల నర్జించారు. 


శ్రీశంకర గురువర్యులు శిష్యుల సంతాపము సహించ నొల్లక దయ 
గలిగి నలు దిక్కులకు పోయి భిషగ్వరులను గొనితెండని శిష్యుల కానతిచ్చిరి. 


2/8 శ్రీ ళంకరావతార చరితము 


పేదకు దొరికిన పెన్నిధి వలె ఉప్పొంగి గుర్వాజ్ఞను శిరసావహించి అందుకు 
సమర్ధులైన శిష్యులు కొందరు సమర్ధులైన వైద్యశిరోమణులకై పయనమై 
పోయిరి. కొంత దవ్వే గునప్పటికి అనుభవం గల వైద్యులను వెదకి 
పట్టుకొనిరి. వారితో జగద్గురువుల స్థితి దెలిపి అంగీకరింప జేయగ శిష్యులు 
భీషగ్వరులను వెంట నిడుకొని గురువుల కడకు దెచ్చిరి. శిష్యగణము 
వైద్యులను తగు విధముగ గౌరవించి శ్రీశంకరపాదులను జూపిరి. అంతట 
భీషగ్వరులు శంకరుల కడ నిలువబడి వినయ విధేయతలతో నమస్కారము 
లర్ప్చించి, 

స్వామీ! మీ వ్యాధి వివరింపుడు. మేము చేయగలిగిన దంతయు 
చేయ సిద్ధముగ నుంటిమి. సెలవిండు! అని విన్నవించిరి. 

“'భీషగ్వరులారా! ఈ వ్యాధి లోపల ఉత్పత్తి కాబడి ఆసన సమీపమందు 
బహిర్గత మగుచున్నది. దీని కేదైన మందున్నచో ప్రయోగించుడు! 
పూర్వజన్మకృత పాపకర్మ ఫలితముగ ఈరోగ మంకురించినదని నా 
నిశ్చయము. అనుభవించినచో నయ మగు నని నా నిశ్చయము. అందులకై 
చికిత్స నిచ్చగింపకుంటిని. శిష్యుల బలవంతంతో మిమ్ములను రావించితిని. 
మీకేదైన అనువు గనుపించిన మీ పని మీరు చేయుడు! అని శంకరులు 
తెలియజేశారు. 


అంతట అశ్వనీదేవతల వంటి వైద్యశిఖామణులు తమకున్న 
అనుభవమును పురస్కరించుకొని శాస్త్రీయమైన చికిత్స జేసిరి. వార లెంతటి 
శాస్త్రజ్ఞానం గలిగియుండినా ఎట్టీ అనుభవము గలవారైనను ఎట్టీ మందు 
లుపయోగించినను మందుల దారి మందులది, రోగం దారి రోగానిది 
అయినది. పైగా రోగము ఆ క్షణమున కాక్షణము తీవ్రరూపము 
దాల్చుచున్నది. అట్లయినను వేయికండ్లతో కని పెట్టుకొని చికిత్స 
జేయుచునేయున్నారు. అట్లయినను భీషగ్వరులు విఫలమనోరథులైనారు. 
అంతట శ్రీశంకరాచార్య స్వామి ముఖ వైఖరి కనిపెట్టి, 


శాంతి కాంద 2/79 


“వై ద్యశిఖామణులారా! చింతనొందకుడు! రోగములు 
సాధ్యాసాధ్యములుగ నున్నవి. అసాధ్య మేరికి శక్యము? మీరిచ్పోటు జేరి 
బహుదినములైనది. మీ కొజకెందరెందరో వేచి యుందురు. మీ రాకకై 
వారెదురు జూచుచుందురు. మీరచ్చట లేని లోటు ఎంతైన నుండును” 
అని మెల్లగ పలికిరి. 


అంతట వైద్యులు ముకుళితహస్తులై, సంయమివరా! తాము 
వచించినదంతయు సత్యమే. రోగ మని భ్రమించి చికిత్స నొసంగితిమి. 
ఇయ్యది మా అనుభవం మేరకు రోగము వలె గన్పట్టుట లేదు. ఇది కర్మ 
ఫలితము వలె గోచరించుచున్నది. మిమ్ములను విడనాడి పోవ జాలకుంటిమి. 
అనేక మంది మిమ్ముల నాశ్రయించుకొని తమ వాగమృతమును పానం 
జేయుచున్నారు. మాకట్టి యోగ్యత ఎప్పటికి ప్రాప్పించునో కదా! 
అనుగ్రహించిన నిజనివాసములకు జేరగలిమని విధేయులై విన్నవించగ 
నారాయణ స్మరణలు పలికిరి. అంతట వారు నిజనివాసములు జేరుకొనిరి. 
పద్మపాదుడు గురుదేవులను వదలునా? గురుదేవుల వ్యాధి తొలగుట 
కుపాయ మాలోచించెను. 


6.8 పద్మపాదుడు యోగశక్తిచే వ్యాధి కుదుర్చుట 


శ్రీజగద్దురువులకు చికిత్స కావలెనన్న కోరిక వైద్యులరాక తీరినను 
వైద్యులు చేయునది లేక తిరిగిపోవడం జూచి నిస్పృహ జెంది యున్నారు. 
సంయమీంద్రులు శరీరమును మరచి నిర్వికల్పసమాధిలో తమ 
నిజరూపమును లోపలి దృష్టితో చూచుకొనుచున్నారు. అది శిష్యులను 
మరింత కలవర పరచినది. శిష్యకోటి క్రుంగిపోవుట పద్మపాదుడు కనిపెట్టి 
తదేక దృష్టితో యోచించెను. 


“శంకరుడే శ్రీశంకరాచార్యులై యవతరించెను. అట్టివానికి పురాకృత 
పాపము ఎట్లు రావీలగును? శ్రీగురుదేవు లన్నది సరికాదు. అది శాస్తవిషయ 


280 శ్రీ శంకరావతార చరితము 


ధర్మము. మహావైద్యులు ఇది రోగము కాదనిరి. అట్టివారలను కాదనుటకు 
అవకాశము గలదా? సరే! ఇంక రోగ మంకురించుటకు హేతు వేమై 
యుండవలెను? దేశ మంతయు కలయు దిరిగితిమి. స్వామి 
మంత్రతంత్రజ్ఞులైన వారి నెందరినో జయించి యున్నారు. అశ్వనీదేవతలను 
వుంచిన వైద్యుల వలుకులు, నా అనువూనమునకు బలము 
చేకూర్చుచున్నవి. సందేహమేల! ప్రభువర్యుల కెవరో దుర్మార్డుడు ఏదో 
మారణహోమం ప్రయోగించి యుంటాడు. లేకున్న ఇంత ఘోరమేల?” 
అని నిశ్చయించి తన ఇష్టదైవ మయిన శ్రీ నరసింహస్వామిని మనసా 
ఒక్కసారి ధ్యానించి ప్రార్ధించాడు. ఆయనకు ఉపాసనాబలం చేత 
భగవదనుగ్రహం గలుగుటతో, 


“శ్రీగురుదేవులకు చేసిన ప్రయోగం వెనుకకు మరలుగాక! అని 
సంకల్పం చేశాడు పద్మపాదుడు. అయన కోరిక శ్రీనరసింహస్వామి 
మన్నించారు. అందులకు శంక యేల? ఆ క్షణంలో శ్రీశంకరులకు 
అంకురించిన భగందర వ్యాధి వెనుకకు మరలి ప్రయోగం చేసిన కపటశిష్యుడై 
యున్నఅభినవగుప్తుని ఆవహించినది. శంకరాచార్యస్వామి అద్భుతముగ 
కోలుకొనుచున్నారు. అభినవగుప్తుడు వ్యాధికి బలి అయ్యాడు. పిమ్మట 
పరిపూర్ణారోగ్యము శ్రీశంకరునిలో ఉదయించినది. ఆ ప్రాంగణ మంతయు 
ఆనందసాగర మందు మునిగి తేలియాడి పద్మపాదుని వేనోళ్ళ కొనియాడిరి. 


6.4 శ్రీ గౌడపాదాచార్య స్వామి 


ఒకానొక సాయం సమయాన గంగాతీర సైకత స్థలములలో 
శ్రీశంకరాచార్య స్వామి సుఖాసీనుడై నిమీలితనేత్రుడై పరమాత్మ ధ్యానంలో 
నుండి యున్న సమయమున శ్రీగౌాడపాదాచార్యస్వామి కాషాయాంబరములు 
ధరించి దండ కమండలములను చేతబూని దేదీప్యమానముగ వెలుగొందుచు 
శంకరులను చూచుటకై సమీపించుచున్నారు. శ్రీశంకరపాదులది గ్రహించి 
పరమభక్తితో ఎదురేగి స్వాగతమిచ్చి పరమగురువులకు సాష్టాంగ 


శాంతి కాంద 281 


పాదాభివందనము లాచరించి వినముదై ప్రక్కచాటుగ నిలువబడి 
వినయముతో తల ఒకించుక వంచి యున్నారు. శ్రీగౌడపాదులకు 
శ్రీశంకరులను జూచినంత ఆనందబాప్పములు వరదలై ప్రవహించినవి. 
గృహస్థులు కలిసికొనినప్పుడు సాంసారిక గోష్టులు వెడలబోసికొనెదరు. 
భూపాలుర కలయికలో పరిపాలనా వ్యవహారములు ముచ్చటించుకొందురు. 
యతులన్న (బ్రహ్మజ్ఞాన సంవన్నులగుట జేసి తత్త్వవిషయములు 
విచారించెదరు. అట్లనే శ్రీశంకర గౌడపాదుల కలయికలో తత్త 
రహస్యములను, లోక క్షేమమును, తత్త్వప్రచార సంపూర్తిని గురించి 
ముచ్చటించుకొన్నారు. అంతట శ్రీశంకరాచార్య స్వామి, 


'పరమగురువర్యా! మహాత్ముల దర్శనభాగ్యం లభ్యమైన నేదు సుదినము! 
తమ అనుగ్రహ ప్రభావముతో మూగలు వాచాలురగుచున్నారు. కుంటి 
వారలు కొండలు దాట గలుగుచున్నారు. పాపులు పుణ్యాత్ము లగుచున్నారు. 
సకాములు నిష్మాములై సంయమీంద్రు అగుచున్నారు. కార్యములు 
నిర్వ్పిఘ్నము లగుచున్నవి. తమ అపార కృపను వర్ణింప వీణావతి వెరచును. 
తమ నామస్మరణ సర్వపాప హరమై అనంత పుణ్యప్రద మగుచున్నది. 
తమ జ్ఞానం అనంతం! అఖండం! సకల సద్దుణ సంపన్ను లగుట జేసి 
శ్రీశుకమహర్చికి ప్రియశిష్యు లయ్యారు! అపార కరుణాసాగరులైన శ్రీగోవింద 
భగవత్పాదాచార్యుల వారిని శిష్యునిగా జేసికొని తమ విజ్ఞాన సర్వస్వమును 
ఆయన కందించినారు. నేను వారి కటాక్షముతో సకల శాస్త్రములను 
సాకల్యముగ తెలిసికొన గలిగితిని. నా పూర్వపుణ్యం కొలది తమ 
దర్శనభాగ్యం కలిగి పావనుడనైతిని. అనుగ్రహించుడు!” అని నిగర్వియై 
విన్నవించెను. 


6.5 శ్రీగౌాడపాదుల ప్రశంస 


శిష్యుడు గొప్పవాడగుట కన్న వేరొక భాగ్యముండదు సద్దురువులకు. 
శ్రీగౌడపాదులకు శ్రీశంకరాచార్యులు ప్రశిష్యుడు. తపోభూములయందు 


282 శ్రీ ళంకరావతార చరితము 


వసించు వారలకు రవితేజము కనుపించదా? శ్రీ శంకర సుభాషితములు 
వినుటతో తనలో గల ఆనందం పెల్లుబికి, 


“బిడ్డా! నీ అపార సుగుణసంపత్తి, నిర్వికల్ప ప్రవృత్తి, అసమాన విజ్ఞాన 
విక్రమము, పరమశాంతము నన్నెంతగనో ముగ్గుణ్జి చేసి నీ కదకు 
రప్పించినవి. నిన్ను జూడగనే మున్నెన్నడు కలుగని ఆనందమును పొందితిని. 
నాయనా! నే రచించిన మాండూక్యోపనిషత్మారికలకు నా కోరికతో 
భాష్యరచన చేసితివట! ఆ రచన అత్యంతం అద్భుతముగ నున్నదని 
శ్రీగోవిందపాదులు జెప్పగ వినియున్నాను. అద్దానిని విందా మన్న కోరికతో 
వచ్చాను” అని వ్యక్తం చేశారు శ్రీగౌాడపాదులు. 


అంతట శ్రీ శంకరులు శ్రీగౌాడపాదకారికలకు తా రచించిన భాష్యమును 
చక్కగ చదివి వినిపించారు. గౌడపాదులు మైమరచి విన్నారు. బంగారమునకు 
పరిమళ మప్పీనట్లు భాష్యరచన జేసినందులకు శ్రీశంకరులను మెచ్చుకొని 
వరమొకటి ఈయ సంకల్పించి తన యభిమతమును వ్యక్తం జేయగా 'స్వామీ! 
తమ దర్శన భాగ్యమును మించిన వరము నాకేల! అయినను తమ కోరికను 
మనసా అంగీకరించువాడను. నిశ్చింతతోడి మనసుతో సర్వదా స్వస్వరూప 
పరమాత్మ యందు విహరించునట్లు [గ్రహించుడు!” అని వినయముతో 
శ్రీశంకరుడు వెల్లడించెను. శ్రీశంకరులు కోరిన వరమునకు మిక్కిలి 
సంతసించి నారాయణ స్మరణ జేయుచు గౌడపాదు లంతర్జాను డయ్యెను. 
ఆనాటి టేయి ఆ గాథ నంతయు శ్రీశంకరాచార్యులు తమ శిష్యులకు 
వెల్లడించారు. అంతలో అరుణోదయ మయ్యింది. 


6.6 సర్వజ్ఞ పీఠ దక్షిణ ద్వారము 
ఖా ఆణి 


ఆనాటి ఉదయముననే గంగానదీ వవిత్ర జలములలో 
శ్రీశంకరాచార్యులు స్నానమాచరించి నిత్యానువ్రానము ముగించుకొని 
శాంతమూర్తియై మందహాస వదనుడై యుండుట పద్మపాదాది ప్రముఖ 


శాంతి కాంద 283 


శిష్యులు చూచి వందనపూర్వకంగా “క్రభో! ఈ భరత ఖందడములో 
వాయవ్యదిశగా ప్రఖ్యాతి చెందిన కాళ్మీరదేశములో శారదాపీఠమునకు 
నాలుగు మందపములు గలిగి నాలుగు ద్వారములున్నవట. దానినే 
సర్వజ్ఞపీఠమని అంటారు. సర్వజ్ఞులైన వారలు మాత్రమే ఆ పీఠముల 
నధిరోహించుటకు అర్హులని చెప్పుదురు. దాని కున్న నాలుగు ద్వారములు 
నలుదిక్కులకు నాలుగు ముఖములుగ అమర్చబడి యున్నాయి. తూర్పుద్వార 
పీఠము తూర్పు దేశమును, పశ్చిమ ద్వార పీఠము పశ్చిమ దేశమును, 
ఉత్తరద్వార పీఠము ఉత్తర దేశమును, దక్షిణద్వార పీఠము దక్షిణదేశమును 
రక్షించునని ప్రతీతి. ఏ దిశనున్న పీఠమును ఆ దేశస్థుడైన సర్వజ్ఞుడే 
అధిరోహించవలెను. ఏ పీఠాధిపతి యైనను లేకున్న ఆ పీఠద్వారము మూసి 
వేయబడును. ఎంతో కాలము నుండి దక్షిణద్వార పీఠమును పరిపాలించు 
వారు లేక మూయబడియున్నది. అందుచేత దక్షిణదేశ పరిరక్షణ లేకున్నది. 
అది దాక్షిణాత్యులకు అవమానకరము కాదా? దాక్షిణాత్యులలో సర్వజ్ఞుడు 
పుట్టలేదని దాని అర్థం. ఈ పరిస్థితిని చక్కచేయు భారము తమయందు 
గలదని నివేదించువారము' అని ప్రోత్సహించారు. 


6.7 పీఠారోహణ పరీక్ష 


విశాలహృదయం గలవారలకు విశ్వమే కుటుంబమగును. అట్టివారు 
తన కుటుంబ అవమానమును భరించగలరా? కాళ్ళీర దేశమందు గల 
సర్వజ్ఞపీఠ దక్షిణద్వారమును తెరచి దాక్షిణాత్యుల అవమానము 
రూపుమాపుటకు నిశ్చయించారు శ్రీఆచార్యస్వామి. ఆయన కష్టసుఖముల 
నెజుగని ధీరుడు. జయాపజయములని ఆయన యెజుగడు. ఎన్ని భరించిను 
తనవారి బాధలు మాత్రం భరించెడి వాడు కాడు. అదే ఆయనలో 
గర్భితమైయున్న విశ్వమేమ. 


మత్తేభములను మించిన అద్వెత తత్త్ప్వజ్ఞులు, సింహశార్జూలములను 
0౦ విజులు ౨కరాచార్వ శిషగణమందు లఅె మిక్సలిగా 
కు గదీయు శ్రీశ క ర్య శిష్యగణమందు లెక్కకు కి 
న్‌ 


284 శ్రీ ళంకరావతార చరితము 


నున్నారు. లంకాపతిని సంహరించుటకు నరకులపతి తోడ కపికులపతి, 
కపి కులములు వెంటనంటినట్లు శ్రీశంకర శిష్యగణము శ్రీగురుదేవుల 
ననుసరించి, జయజయధథ్వానములు సల్పుచు ఆనందవారాశిలో 
మునుగుతూ కాళ్ళీరమునకు పయనమై పోవుచున్నారు. కొలది దినములకు 
కాళ్ళీరదేశం జేరుకొని సర్వజ్ఞ పీఠ ప్రదేశమును తెలిసికొనిరి. సర్వజ్ఞపీఠ 
దక్షిణద్వారము తెరచుటకు అనేక అవరోధములు గలవని ప్రతివాదులు 
చెప్పగా విన్నారు. తెలుపబడిన అడ్డములు అవరోధములు గావని నిశ్చయించి 
మొదటి అడ్డ్దమును జేరుకొన్నారు. అచ్చట, 


“ఎవరయ్యా మీరు? మహా జఒడిదుడుకుగ వస్తున్నారు? ఆగండి! 
చాలమంది రావడం, వెళ్ళడమైంది. ఇక్కడ ఒక పరీక్ష గలదు. అందు నెగ్గి 
వెళ్ళాలి. నీకేమైన మా పరీక్షకు తట్టుకొను ధీమా ఉన్నదా? ఉంటే మా 
పరీక్షకు సిద్ధపడు! మా సర్వజ్ఞ పరీక్షలో నెగ్గినప్పుడు మార్గావరోధం లేకుండ 
చేస్తాము” అన్నారు అచ్చట ఉన్న ప్రతివాది బృందము. శ్రీజగద్దురువులా 


పలుకులాలకించి, 


ఓహో! అదా మీ అభ్యంతరం! మీరడిగేదేదో అడగండి. నేనందులకు 
సిద్ధముగ నుంటిని” అన్నారు. ప్రతివాదులు “మిమ్మల్ని పరీక్షించువారు రానై 
యున్నారు. తొందర పడకుడు. వారు వచ్చుదనుక కొలదిసే పిచ్చట 
విశ్రమించండి అని శ్రీశంకరులను ఆపుజేసిరి. 


శ్రీశంకరుల రాక యావన్మందికి తెలిసినది. వారందరు శ్రీఆచార్యస్వామి 
ప్రభావం వినినవారు కాదు. పరీక్షాధికారులకు వర్తమానం పంపగా 
కఠినపరీక్ష జరుపుటకు ఆయత్తపడుటతో వేళ తప్పినది. అంతవరకు 
సమీపమందున్న ఒక దిబ్బమీద శ్రీఆచార్యదేవులు విశ్రమించారు. ఆ 
మిట్టను 'శంకరమిట్ట' యని పిలున్తారు. కాణాద మతమునకు చెందిన 
పరీక్షాధికారి వచ్చి శ్రీశంకరులను పరీక్షకు పిలచెను. అంతట ఈ దిగువరీతిని 
పరీక్ష జరిగింది. 


శాంతి కాంద 285 


కాణాదుడు ఏ; ఏమయ్యా! నీవేనా పరీక్షకు వచ్చావు? బాగున్నది! మా 
వత రవాన్యములను ఎజుగుదువా? లేక 
పారిపోతావా? 

శంకరాచార్యులు : సంశయమేల? 

కాణాదుడు ; పారిపోవుటకా? 


శంకరాచార్యులు : మిమ్ములను జయించుటకు! 

కాణాదుడు ; సరే! షడ్భావములు చెప్పగలవా? 

శంకరాచార్యులు : (ద్రవ్య, గుణ, కర్మ సామాన్య, విశేష సమవాయము 
లను నారింటిని కాణాద  వుతవుందు 
షడ్భావములందురు. 


కాణాదుడు ౩; సంయోగం పొందిన పరమాణు ద్వయము నుండి 
సూక్ష్మమైన అణుద్వయం ఉత్పన్నమైనదని మా 
మతమందు గల రహస్యము. ఆద్యణుకమును 
ఆశ్రయించుకొని మహా సూక్ష్మమైన అణువు దేనివలన 


జనించుచున్నది? 

శంకరాచార్యులు : అదియా! చెప్పెద వినుడు! ద్విత్వసంఖ్యలే అందుకు 
కారణము. 

కాణాదుడు ; స్వామీ! సర్వజ్ఞత్వం తమకే గలదు! తాము 


విజయమును సాదించిరి న ర్వజ్ఞ పీఠము 
నధిరోహించుటకు సమర్ధులయ్యారు. 


కాణాదు లట్లు ప్రకటించుటతో అచ్చోటనున్న వారందరు 
జయజయధ్వానములు మిన్ను ముట్టునట్లు గావించారు. ప్రథమ అవరోధము 
ఈ విధముగ లీలగ దాటిపోవుచుండ కొంత దవ్వేగునప్పటికి నైయాయకు 
డద్దు తగలి, 


286 శ్రీ శంకరావతార చరితము 


'ఆచార్యస్వామీ! తమ ప్రభ కొంచెం విన్నాను. కాణాద మతస్థులను 
జయించారట! బాగున్నది! కాని మా మతమును గురించి పరీక్షనిచ్చి 
అందులీర్తులె ఈ గట్లు దాటవలెను. 


నాటి ఫి వాలా అ 


శంకరాచార్యులు ఏ కానిందడు 


నవైయాయికు కణాద ముని మతము (కాణాదము)నకును, గౌతమ 

మతమునకును ముక్తి విషయమందున్న బేద 

మేమున్నదో చెప్పండి! 

శంకరాచార్యులు ;: గుణసంబంధము నాశనమయిన గాని ముక్తి 
రాదందురు కాణాదులు. గుణనంబంధము 
నాళనవముంయినను అందు జ్ఞానముండి 
యుండవచ్చును. అట్టిస్థితినే మోక్షమనుచున్నారు 
గౌతమ మతస్థులు. ఇరు మతములలో గుణనాశము, 
ఆకాశ సదృశస్థితి సమాన ధర్మములు. 


(1) గౌతమ మతమందు “జ్ఞానము కలిగియుండ వలె 
నన్నది 'హెచ్చుగ నున్నది. 
(2) ఈ రెండు మతములలోను పదార్థ భేదము 


సమానము. పరమేశ్వరుడు నిమిత్త కారణం గలవాడని 
ఇరుమతముల వారంగీకరిస్తారు. 


నైయాయికుడు : బాగుగా చెవ్పితివయ్యా! చాల దిట్టవల 
కన్పట్టు చున్నావు. సర్వజ్ఞుడ వైతివి! సర్వజ్ఞ 
పీఠాధిరోహణకు వెళ్ళుమా! 

అట్లు రెండవ అడ్డమును తొలగించుకొని ముందుకు జనునంత 
సాంఖ్యు లడ్డు తగిలి పరీక్షనిచ్చి, తృప్తిపరచ మనిరి. అందులకు ఆచార్యస్వామి 


సంసిద్భుడే కదా! నాంఖ్య పరీక్ష ఆ 


శాంతి కాంద 


సాంఖ్యుడు 


శంకరాచార్యులు స 


సాంఖ్యుడు 


28/ 


శంకరాచార్యస్వామీ! మూలప్రకృతి స్వతంత్రముగ 
జగత్మారణ మగుచున్నద్రా? లేక పరమాత్మ నాశ్రయించి 
జగత్తునకు కారణమగుచున్నదా? 


మూలప్రకృతి సర్వజగత్మారణమని సామాన్యముగ 
అంద రనేమాట. సాంఖ్యులు గూడ అట్లే పలుకుదురు. 
వేదాంతులట్లు గాక అస్వతంత్రముగ జగత్మారణ 
మగుచున్నదని తెలుపుదురు. అయితే పరబ్రహ్మమే 
సర్వమునకు కారణమని న్యాయధర్మము. 


యతీశ్వరా! మీ సమాధానము మమ్మెంతో సంతస 
పరచినది. ఇంక నీ ఇచ్చ చొప్పున పోయి సర్వజ్ఞపీఠము 
నధిరోహించనగును. సర్వజ్ఞుడవు! శెలవిందు! 


ముందుకు చరచర పోవుచుండగా శ్రీశంకరులకు బౌద్భు దద్దు తగిలి, 


బౌదుడు 
భ్‌ 


శంకరాచార్యులు : 
బౌద్ధపరీక్షాధికారి : 


శంకరాచార్యులు క 


బౌద్ధపరీక్షాధికారి : 


శంకరాచార్యులు క 


“ఏమయ్యా! శంకరాచార్యా! ఆ వేగం తగ్గించు! చాల 
అడ్డములు దాటి వస్తివి. అవన్నియు అడ్జ్డములు కావు. 
మా అడ్డమే గద్దు! ఆగి, మా పరీక్షకు సమాధానములు 
పలికి మమ్ములను తృప్తిపరిచి మరీ పోవలెను. 


మీ యఖీష్టమేదియో వివరించండి. 
యతీశ్వరా! బాహ్యపదార్ధములిన్ని? అవేవి? 


సౌశత్రాంతకములు, వైభాషికములను రెండు తెరగుల 
నున్నవి. 


ఆ రెండింటికి గల భేదమేమి? 


సౌత్రాంతికములో వేద్యజాత మంతయు అనుమాన 
గమ్యముగ జెప్పబడియున్నది. ఈ రెండు వైభాషికము 


288 శ్రీ శంకరావతార చరితము 


ప్రత్యక్ష ప్రమాణముగ చెప్పబడి యున్నది. ఈ రెంటికి 
క్షణభంగురత్వం సమానమని చెప్పబడుచున్నది. 


బౌద్ధపరీక్షాధికారి : మా విజ్ఞానమునకు వేదాంతుల విజ్ఞానమునకు గల 
భేదము చెప్పగలవా? 


శంకరాచార్యులు : విజ్ఞానములో క్షణికత్వము, బహుత్వమున్నదని మీ 
విజానవాదు లందురు. జానము ఏకత్వమని స్టిరత్వము 
ళు ళా థి 
గలదియని వేదాంతుల నిశ్చయము. ఇదియే 
వారిరువురకు గల తారతమ్యము. 


అని వివరించుటతో బౌద్ధపరీక్షాధికారి మెచ్చి తన అభ్యంతరము 
తొలగించెను. అంతట శ్రీ జగద్దురువులు ముందునకు పోవుచుండ జైన 
మతస్థు డడ్డు తగిలి పరీక్షలిచ్చి అందుత్తీర్డుడై జనుమనెను. 
జైనుడిటుల ప్రశ్నించెను. 


“యతీశ్వరా! మీకు తెలియని రహస్యములుండవు. ఈ ఒక్క 
రహస్యమును బహిర్గత మొనరించండి. అదినిజమైనచో మీ మార్గమున 
కవరోధముందడదు. 


శంకరాచార్యులు : కానిందడు. 

జైనుడు ౩ అస్తి కాయ శబ్దము వివరించుడు! 

శంకరాచార్యులు : జీవాస్తి కాయము, పుద్గలాస్పి కాయము, ధర్మాస్తి 
కాయము, ఆకాశాస్తి కాయము, కాలకాయము 


అనునవి అయిదు. ఈ పంచాస్తి కాయములు మీ 
మతమందు ప్రధానము. 


అంతట జైన మతన్ఫలు శ్రీశంకరాచార్యుల యెడ 
అపరిమితానందమును ప్రకటించుచు జయజయధ్వానములు గావించిరి. 


శాంతి కాంద 289 


దారి ఇచ్చుటతో శ్రీఆచార్యస్వామి ముందునకు సాగుచుండిరి. అంతలో 

నొక జైమిని మతస్థుడు ప్రత్యక్షమై, 

జైమినీయుడు : మాకు వేదము ప్రధానమైనది. ఎరుగుదువా? మేము 
జైమినీ మతములోని వారము. మా మతము నందు 
శబ్దస్వరూపమేది? ఆ శబ్దము ద్రవ్యమా? గుణమా? 
చెప్పి దాటుము! 

శంకరాచార్యులు : అకారాది అక్షరములంతటా వ్యాపించియున్నవి. ఇవి 
చెవులకు మా్యత్రము వినబడునవి. ఈ అక్షర 
సముదాయము గుణము కాదని ద్రవ్యమేయని మీ 
మతన్భులనుచున్నారు. (ప్రళయము వచ్చినను 
శబ్దములు నశించవు. వేదములు గూడ నిత్యము గావని 
వేదాంతములోని మాట. పరమాత్మ ఒక్కడే నిత్యమైన 
వాడు. ఉపనిషత్తులు గూడ పరమాత్మ జ్ఞానం కలిగిన 
తరువాత సచ్చిదానంద పరబ్రహ్మమే నిత్యమైనది, 
మిగిలిన వన్నియు కనబడునవి యగుటచే నాశం 
కలవి యగుచున్నవి. ఇది వేదాంత మతము యొక్క 
పరమరహస్యము. 

జైమినీయుడు : శ్రీశంకరాచార్యా! ఇంతటితో మీ సర్వజ్ఞత లోకమునకు 
వ్యక్తమాయెను. ముందు మీకడ్డములు లేవు. ఇదియే 
ఆఖరి పరీక్ష మహానుభావా! మీ మహిమ వర్ణించ 
ఈనాటి వారి తరమా! ఆచారము ననుసరించి పరీక్ష 
జరుపబదినది. గాని మిమ్ములను పరీక్షించ మా తరమా! 
ఈ క్షణము లోకమునకు పండువైనది. 


అంతలో పద్మపాదుని చేయి పట్టుకొనియుండ వారల కిరుపార్వముల 
యందు వింజామరలు వీచుచుండిరి. నేత్రములు పట్టి బరాబరులు 


290 శ్రీ శంకరావతార చరితము 


వలుకుచుండగ శివ్యప్రశిమ్యులు జయజయ నినాదములు 
భూనభోంతరాళములలో ప్రతిధ్వనించుచుండ శ్రీశంకరావతారమూర్తి 
చిద్విలాసుడై సర్వజ్ఞపీఠాధిరోహణకు నిరాటంకముగ జనుచున్నారు. 


6.8 సర్వజ్ఞ పీఠాధిరోహణము 


శ్రీశంకరులు సర్వజ్ఞులై సర్వజ్ఞ పీఠ సామీపష్యమునకు జేరునంతలో, 
“యోగీశ్వరా! ఆగుము! సర్వవిద్యలలోను నిన్ను పరీక్షించుటాయెను. 
కృతార్థుడవైతివి. సర్వజ్ఞుడవని ప్రఖ్యాతి నార్జించుకొంటివి. లేకున్న 
జగత్ర్రఖ్యాతి వడసి బ్రహ్మస్వరూపుడైన మండనమిశ్ర మహాపండితుడు నీ 
యెదుట నిస్తేజుడు కాగలడా! నీ ప్రజ్ఞాదులు సాటిలేనివి. నీవెంతటి ప్రజ్ఞా 
దురంధరుడవైనను ఈ సర్వజ్ఞ పీఠము నధిరోహించుటకు మరియొక అర్హత 
గూడ నుండవలెను. ఆత్మ పరిశుద్ధముగ నుండవలెను. అదియే రెండవ 
అర్హత. నీయెడ ఒకించుక అనుమానము కలుగుచున్నది. అందువల్ల 
నదియును పరీక్షింపనగును. అందు నీవు ఉత్తీర్ణుడవు కాగలిగిన ఈ సర్వజ్ఞ 
పీరాధిరోహణకు ఆటంకముండదు. అందెంత మాత్రము సంశయము లేదు. 
అంతదనుక ఆగుమా! అని ఆశ్చర్యమును కలుగజేయు పలుకు లాకసము 
నుండి వినబడియెను. అంతలో మరల, 


'మహాత్నా! తాము బ్రహ్మచర్యాశ్రమము నుండియే సన్వ్యాసాశ్రమం 
స్వీకరించారు. బాగున్నది! అందు ఆదర్శముగ ధర్మములను 
నిర్వర్తించుచున్నారు. ఇందెంత మాత్రం సంశయం లేదు. అవతారాశయం 
బహు గొప్పదని బుజువు కాబడినది. అందువలననే 'పరమహంస 
పరివ్రాజకాచార్యులను బిరుదము నొందితిరి! కాని అలనాడు పరకాయ 
ప్రవేశం చేసి కాంతాలోలుడవై విహరించితివి. అప్పుడు అద్దానిని సర్వజ్ఞత్వ 
పరిపూర్తి కొజకై స్వీకరించియున్నారు. అందువలన మీ ఆత్మ పరిశుద్ధికి 
అనుమానము అలుముకొన్నది. ఏమనియెదరు? అని గగనవాణి అడిగింది. 


శాంతి కాంద 291 


ఆ పలుకులు అంబ వని శ్రీఆచార్యస్వామికి తెలుసును. “జగజ్జననీ! 
నేను జన్మించిన దాదిగ ఈ క్షణము వరకు ఈ శరీరంతో ఏవిధమైన 
పాపపు పని చేసి యుండ లేదని రూఢిగ పలుకుచున్నాను. వేరొక శరీరం 
చేసిన పాపం ఈ శరీరమునకు అంటదు కదా! అందులకు ఆధారము 
శాస్తములే కదా! ఒకవేళ చిద్వికారము వల్ల దీనికి పాపం వస్తుందని అనెద 
వేమొ అట్టివి నా మనస్సునకు లేనే లేవు. ఈ శరీరంతో చేసిన పాపములు 
ఈ శరీరం నశించుటతోడనే పోవును. ఇది నిజతత్వము. అందులకు శాస్త్ర 
ప్రమాణములు చూపగలను. ఈ నా శరీరము బహు యోగ్యమైనది. 
అందులకు సందేహము ఏమియు లేదు. ” అని శ్రీశంకరాచార్యస్వామి 
నిష్మర్షగ చెప్పారు. 

అందుకు శారద ఒకించుక మౌనం దాల్చి, పిమ్మట శ్రీజగద్దురువులను 
కొనియాడి సర్వజ్ఞ పీఠాధిరోహణకు అంగీకరించి వెల్లడించినది. అట్టి శు 
భసమయాన దేవదుందుభులు మోగినవి. దేవతలు కుసుమములను 
వర్షించిరి. పండితుల ఆనందం గంగాప్రవాహమైనది. పద్మపాదాది శిష్యులు 
ఆనందవారాశిలో మునిగి తేలియాడిరి. అట్టి దివ్యమంగళ శుభ సమయాన 
రావణ సంహానంతరం శ్రీరాముడు అయోధ్యకు వేంచేసి పట్టాఖీషిక్తుడైనట్లు 
శ్రీశంకరపాదులు సర్వజ్ఞ పీఠాధిరోహణ గావించిరి. ఆ సుసమయము 
యావద్భారత దేశమునకు భావిభాగ్యోదయమైనది. ఆ వెలుగే శాశ్వత 
విజ్ఞానభిక్ష కాగా దానిని మనం అక్షయముగ ననుభవించుచున్నాము. 


లోకములను తవ్వుడుతోవ నుండి మళ్ళించడవేు 
శ్రీశంకరాచార్యస్వాిమితఆయన ఆశయం. దేశ సమైక్యమే ఆయన ఆశ. 
ఆయన హృదయమే విశ్వమేమకు నిలయం. శ్రీశంకరుల వాక్కులే పుణ్య 
నదీజలములు. వారి ఆశయములే భారత భాగ్యోదయ సౌధమునకు 
పునాదులు. స్వమతాధిక్యమును నిలబెట్టుట కొరకే సర్వజ్ఞపీఠము 
నధిరోహించిరి. కొలది రోజులు మాత్రమే సర్వజ్ఞ పీఠాధిపత్యము వహించి 


292 శ్రీ ళంకరావతార చరితము 


తన శిష్యగణమందు గల ఒకనిని తర్పీఠమున కధికారిగ జేసి బదరికా 
వనం వైపు ప్రయాణమైనారు. 


(6.9 చతురామ్నాయ మఠ స్థాపన 


క్షేత్రం చక్కటి పదునులో బాగుగ దున్నబడి విత్తనములు చల్లబడినవి. 
కాలమానం బాగున్నది. నాటబడిన విత్తనములు మొలకలెత్తినవి. 
కనులపండువుగ తయారైనది పైరు. అట్లు దేశం నలుమూలలా కలయదిరిగి 
చెడు మతములనే కలుపుమొక్కలను తీసివేసి అద్వెత మతమనే మేలి 
పంట పండించారు. పండిన పంట భద్రపరచుకొనవలెను. అజా(గ్రత్త 
వహించిన దొంగలపాలు గాని, పెంటవాలు గాని కావచ్చు. దేశంలో 
సమకూర్చబదిన ఐకమత్యం స్థిరముగ వర్ధిల్లవలెను. లేనిచో చేసిన పని 
వృథాయే గదా! తెలివైన రైతు గాదులు కట్టి అందు భద్రపరచుకొని 
కావలసినపుడు సుఖీంచి అనుభవించును. రైతు నిర్మించిన గాదులు వంటి 
నిర్మాణమొకటి చేయవలెనను సంకల్పం శ్రీశంకరుల విశాలహృదయంలో 
మొలకెత్తినది. విశాలమైన దేశమునకు సుస్థిరమైన భవనం కావలెను. అట్టి 
భవనంలో మన మందరం స్థిరముగ వాసం చేయాలన్నదే ఆయన దృఢ 
సంకల్పం. దానికి నాలుగు దిక్కులా నాలుగు స్తంభము లుండవలెనని 
సంకల్పించెను. వ్యాసుడు విభజించి పెట్టిన వేదము నాలుగు భాగములు. 
ఆ నాలుగు నాలుగు స్తంభములైతే వాటికి హిమాలయములంత లోతులో 
పునాదులు వేసి నిర్మించి కాళ్ళీరమందు సర్వజ్ఞ పీఠమునకు నాలుగు దిక్కులకు 
నాలుగు పీఠములు స్థాపన చేసినట్లు శ్రీశంకరులు నాలుగు స్తంభములపైని 
నాలుగు మఠములు నిర్మించారు. ఆ మఠములే భారతీయులకు శాశ్వత 
రక్షణ సౌధముగ వెలసినవి. భారతీయులు లోకానికి గూడ జ్ఞానభీక్ష 
పెట్టుకొనుచున్నారు. ఆధ్యాత్మిక తత్వమునందు అభిమానము అలవడుటకు 
ప్రచారమే గత్యంతరము. ఆ ప్రచారము నిరంతరము జరుగుచుండవలెను. 


శాంతి కాంద 293 


మఠములనగా బైరాగులు వచ్చి పోయే సత్రములు గావు. 
'మఠశ్చాత్రాదినిలయః - శంకర మఠములు శ్రద్దా కేంద్రములుగను, 
సంఘాన్నుత్తేజ పరచునవిగను, సంఘసంస్క్మర్తలను తయారు చేయునవిగ 
నుండుటకు న్ధాపించబడినవి. ధృవములను కలిపి దిక్కులు ఏకం చేసి 
ఆయన కున్న శక్తినంత అందిమిద్చి నిర్మించారు. ఆయన బాట 
లభేద్యమనియు, తిరిగి మనము సుడిగుండములలో పడిపోకుండ నుందు 
మనియు వారి సత్సంకల్పం. చతురామ్నాయ పీఠములు - ఉత్తరాన 
బదరి యందు, తూర్పున పూరీ జగన్నాథ్రమందు, దక్షిణాన శృంగేరి యందు, 
పశ్చిమాన ద్వారక యందు స్థాపించారు. 


6.10 మఠముల వివరణ 


ద్వారకా మఠము : మొదటిసారిగ స్థాపించిన మఠము ద్వారకా మఠమని 
కొన్ని గ్రంథములు తెలుపుచున్నవి. దీనినే శారదా మఠమనియు, లేక 
కాళికా మఠమనియు పిలుస్తారు. జరాసంధుని దాడులకు తట్టుకొనుట 
కనువైన తావని శ్రీకృష్ణుడు నిర్మించెనది. మధురావాసము కంటె అన్ని 
విధముల ద్వారకావాసము మిగుల ప్రీతిని కలుగజేసే దని మురహరి పలికిన 
మాట. ద్వాపరాంతమందు ద్వారక సముద్రమందు మునిగినా పురుషోత్తముని 
మందిరము చెక్కుచెదరలేదు. ఇచ్చటనేక శివలింగములు, సాలగ్రామములు 
ప్రతిష్టింపబడి యున్నవి. పురాణములలో దీనిని కుశస్థలి యన్నారు. ద్వారకలో 
పశ్చిమామ్నాయ కాళికా మఠమును స్టాపించారు. 


గోవర్ధన మఠము : గోవర్ధన మఠమునెే పూరీమఠమంటారు. ఇది తూర్పున 
జగన్నాథపురిలో స్థాపించబడింది. ఇది పరమపవిత్రమైన సప్తక్షేతములలో 
నొకటిగా వన్నె కెక్కినది. ఈ క్షేత్రమునకు నీలాద్రి, నీలాచలమను 
పేరులున్నవి. ఇచ్చట బహు పురాతనమైన దేవాలయమొకటి గలదు. శ్రీకృష్ణ 
బలరామ సుభద్ర మూర్తులు దేవాలయమందు న్ధాపించబడినవి. శ్రీకృష్ణుడు 


294 శ్రీ ళంకరావతార చరితము 


జగన్నాథుడగుటచే దేవాలయమునకా పేరు కలిగినది. ఈ జగన్నాథ 
క్షేత్రమునకు కోయిలీ వైకుంఠమను పేరు కూడ ఉంది. శ్రీకృష్ణ 
నిర్యాణానంతరం వారి దివ్య శరీరమునకు అగ్నిసంస్మార మిక్కడే జరిగిందని 
స్థలపురాణం. ఒకనాడు సుభద్ర నివసించే భవనమునకు శ్రీకృష్ణ బలరాములు 
ప్రవేశము చేయుచుండ సుభద్ర వచ్చి వారిమధ్యగా నిలబదియుందెను. 
అప్పుడా భవనములో నుండి వ్రజకథ వినబడుచుందెను. ఆ కథ వీనులవిందై 
వారి మనస్సులు హరింపబడి తన్మయులైరి. ఆ సమయాన దేవర్షి ప్రత్యక్షమై 
ఆ మువ్వర నారూపంలో అచ్చట స్థిరంగా ప్రకాశించ మని కోరగా మువ్వురు 
మూర్తి రూపములు వెలసినవట. ఈ క్షేత్రమందు శ్రీజగన్నాథునకు 
సమర్పించు ప్రసాదము చాల పవిత్రమైన దని నిరాలుడను కవి అన్నాడు. 
శ్రీజగన్నాథుని మపొమలనేకములు. పూరీ జగన్నాథ క్షేత్రమందు 
చతురామ్నాయ పీఠములలోనిదిగా గోవర్ధన మఠమును స్థాపించిరి. 


జ్యోతిర్మఠము ; భారత దేశమున ఉత్తరాన గల బదరీ క్షేత్రమందు 
జ్యోతిర్మఠమును స్టాపించిరి. దీనినే శ్రీమఠమని యందురు. ఈ క్షేత్రము 
బహు పురాతనమైనది. పురాణములు ఈ క్షేత్ర మహిమను వేనోళ్ళ 
పొగడుచున్నవి. ఇచ్చట పెక్కు శక్తిమందిరములు, శివాలయములు గలవు. 
బదరీ నారాయణ దేవుని ఆలయం జీర్ణం కాగా శ్రీఆచార్యస్వామి ఆలయ 
నిర్మాణ ప్రతివ్రాదులు గావించిరి. కుమారుని వెంటబెట్టుకొని రమ్మనమని 
అవసానదశలో నున్న ఆర్యాంబ ధనం మూటగట్టి అగ్నిశర్మను పంపించినట్లు, 
అతడా ధనమును శ్రీశంకరపాదుల ముందుంచగా ఆ ధనం తనకెందుకని 
యెంచి ఆ ధనంతో హిమాలయపు లోయలో 28000 అడుగుల యొత్తున 
శ్రీబదరీనాథ దేవాలయ నిర్మాణము గావించి యున్నారని, శ్రీ బదరీనాథునకు 
భోగం సమర్పించే బంగారు గిన్నె శ్రీశంకరపాదు లొసగినదే యని ఉ 
త్తరాది శ్రీశంకరుల చరిత్రలో తెలుపబడి యున్నది. అగ్నిశర్మను ఆనాడే 
బ(దీనాథ దేవాలయమునకు వూజారిగ నియమింవబడినట్లు 


శాంతి కాంద 295 


చెప్పబడుచున్నది. ఆయన వంశస్థులే నేటికీ బద్రీనాథ దేవాలయ పూజారులుగ 
నున్నారు. అట్టిది పరమపవిత్రమని యెంచి శ్రీఆచార్యస్వామి చతురామ్నాయ 
పీఠములలోనిదగు జ్యోతిర్మఠమును బదరీ క్షేత్రమందు స్థాపించారు. 


శారదాపీఠము : ఇక దక్షిణదిశలో మైసూరు రాజ్యమందు శృంగేరీ 
క్షేత్రమున్నది. శ్రీశంకరపాదులు దక్షిణదేశ యాత్రకు జనినప్పుడే శారద 
పీఠమును నెలకొల్పినటుల చెప్పుకొన్నాం. చతురామ్నాయ పీఠములను 
స్థాపించుటలో దానిని శారద మఠముగ రూపొందించినటుల చెప్పుట 
కాస్మారము కలుగుచున్నది. ఈ క్షేత్రము రామాయణ కాలము నుండి 
పరమ పుణ్యస్థ్టలముగ ప్రఖ్యాతి వడసియున్నది. శ్రీశంకరులీ తావునకు 
తొలిసారిగా వచ్చినపుడు తుంగాతీర ప్రాంతమందు ప్రసవవేదనలో నున్న 
కప్పకు త్రాచుబాము తన పడగను విప్పి ఎండ తగులకుండ గొడుగుపట్టి 
యుండుట న్వయముగ జూచి అచ్చెరువొందిరి. ఈ క్నేతము 
సర్వపాపములను హరించునని ప్రసిద్ధి బడసెను. అట్టి ప్రత్యేకతలు 'హెచ్చుగ 
నుండుటచే శ్రీ ఆచార్యస్వామి శృంగేరీ క్షేతమందు చతురామ్నాయ మఠమైన 
శారదా మఠస్థాపన జేసియున్నారు. 


మహావాక్యములు : నాలుగు వేదముల నుండి నాలుగు మహావాక్యములు 
తీసి నాలుగు మఠములకు పంచి పాలించమన్నారు జగద్దురువులు (1) 
ఓం ప్రజ్ఞానం (బ్రహ్మ (2) ఓం అహం (బ్రహ్మాస్మి (8 ఓం తత్త్వమసి (4) 
అయమాత్మా (బ్రహ్మ అనునవి అనాది నుండి వచ్చుచున్నవి. శు 
కరహస్యోపనిషత్తు, శ్రీవిద్యారణ్య ప్రణీతమైన పంచదశి, శివతత్త్వ సుధానిధి, 
నిర్ణయసింధు, యతిధర్మ నిర్ణయం మొదలగు ప్రమాణ (గ్రంథములలో 
మహావాక్యములు నాలుగనియే తెలుపుచున్నాయి. ద్విజులకు గోత్ర, ప్రవర, 
శాఖ, సూత్రాదులున్నటుల యత్యాశ్రమం స్వీకరించు వారలకు వేదము, 
మహావాక్యము, సంప్రదాయాదులు నిర్ణయించబడి యున్నవి. అందువలన 
మఠములను పాలించుటలో గూడ సన్వ్యాస క్రమమును జతపర్చబడినవి. 


296 శ్రీ శంకరావతార చరితము 


గోత్రములు : అవిగతము, కాశ్యప, భృగు, భూర్భువః అను నాలుగు 
గోత్రములను నాలుగు మఠములకు పంచి యున్నారు. 


సంప్రదాయములు : గృహస్థులకు సంప్రదాయము లున్నటుల పీఠములకు 
ఒక్కొక్క సంప్రదాయమును కలుగజేసారు. కీటవారము, భోగవారము, 
ఆనందవారము, భూరివారము అనునవి చతురామ్నాయ మఠముల వారి 
సంప్రదాయములుగ నిర్ణయించారు శంకరపాదులు. సంప్రదాయముల 
భావములు గంభఖీరములు, దిగువ వివరించబడినవి. 


కీటవారము : సదా నిర్వెరముగ భూతదయ గలిగి హింస చేయకుండ 
నుండువాడు కీటవార సంప్రదాయమునకు చెందిన వాడగును. 


భోగవారము : జీవులను విషయముల నుండి అనగా భోగములను 
వారింతురో వారల సంప్రదాయము భోగవారమగును. 


ఆనందవారము : భోగవిలాసము నుండి జనులను ఎవరు వారించెదరో 
వారు ఆనందవార సంప్రదాయము గలవారగుచున్నారు. 


భూరివారము : భూరియనగ బంగారము. దానియందు గల ఆసక్తినుండి 
మానవులను ఎవరు వారించెదరో వారిది భూరివార సంప్రదాయము. 


పదవులు : యతుల గాంభీర్యము పదవులను బట్టి యుండును. ఆచార్యస్వామి 
పది పదవులను నాలుగు మఠములకు పంచి ఇచ్చారు. తీర్ధ, ఆశ్రమ, వన, 
అరణ్య, గిరి, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనునవి పది పదవులు 
బిరుదుల వలె ప్రకాశించును. 
తీర్థ : త్రివేణీ సజ్గమే తీర్థే తత్వమస్యాది లక్షణే, 
స్నాయాత్‌ తత్త్వార్థ భావేన తీర్ధనామా స ఉచ్యతే ॥ 

తత్వమసి అనే మహావాక్యమును త్రివేణీ సంగమంతో పోల్చినారు. 

ఆ త్రివేణీ సంగమంలో స్నానము ఎవరు చేయుదురో వారలనే తీర్భులన్నారు. 


శాంతి కాంద 39/ 


అనగా “తీర్ధ బిరుదమునకు అర్జ్హులగుదురు. యతుల పేరు చివర తీర్ధ అని 
చేర్చెదరు. 


ఆశ్రమ : ఆశ్రమగ్రహణే ప్రాధ ఆశాపాశ వివర్ణితః | 
యాతాయాత వినిర్ముక్త ఏష ఆశ్రమ ఉచ్యతే 11 


అనగా (ఆశ్రమ గ్రహణ ప్రౌఢ) యత్యాశ్రమ గ్రహణ నిపుణుడును, 
ఆశాపాశములను విడచిన వాడును, మోక్షమును బదసిన వాడును “ఆశ్రమ 
బిరుదునకు అర్హుడగుచున్నాడని శ్రీశంకరాచార్యుల యభిమతము. 


వన ; సురమ్యే నిర్జనే స్థానే వనే వాసం కరోతి యః | 
ఆశాబన్థ వినిర్ముక్తో వననామా స ఉచ్యతే 11 


సురమ్యమైన నిర్జన వనములలో వసించువాడు, ఆశాపాశములు 
లేనివాడును, *'వని బిరుదమునకు అర్హుడగుచున్నాడు. 
అరణ్య : అరణ్యే సంస్థితో నిత్యమానన్దే వనే । 
త్యక్త్వా సర్వమిదం విశ్వమారణ్యః పరికీర్వతే 
ఆనందనందన మను అరణ్యమున నిత్యము ప్రకాళశించువాడు, ఈ 


సర్వవిశ్వమను నరణ్యము నంతటిని త్యజించినవాడు అరణ్య బిరుదమునకు 
అర్హుడై కీర్తింపబడును. 


గిరి : వాసో గిరివనే నిత్యం గీతాధ్యయన తత్పరః 
గమ్భీరాచల బుద్దిశ్చ గిరినామా స ఉచ్యతే 11 
యణ 


నిత్యము పర్వతారణ్య భూములలో నివసించుచు గీతాధ్యయన తత్పరుదై 
గంభీరము, అచంచలమునైన బుద్ధి గలవాడు 'గిరి బిరుదమున కర్పుడు. 
పర్వత : వసన్‌ పర్వత మూలేషు ప్రౌఢం జ్ఞానం బిభర్తి యః । 
సారాసారం విజానాతి పర్వతః పరికీర్త్యతే ॥ 


298 శ్రీ శంకరావతార చరితము 


పర్వత సానువుల యందు నివసిస్తూ పరిపక్వమైన జ్ఞానంతో 
సారాసారములను తెలిసికొనిన వాడు “పర్వతి బిరుదు నొందుటకు యోగ్యు 
డగుచున్నాడు. 
సాగర : తత్వసాగర గమ్మీరో జ్ఞానరత్న పరిగ్రహః । 
మర్యాదాం నైలజ్జతే సాగరః పరికీర్త్యతే ॥ 
భు 
తత్త్వసాగర గంభీరుడు జ్ఞానరత్నము చేత ప్రకాశింపబడువాడు 
శాస్తమర్యాదలను అతిక్రమించని వాడు *సాగరి అను పదవికి 
అర్హుడగుచున్నాడు. 
సరస్వతి : స్వరజ్ఞానరతో నిత్యం స్వరవాదీ కవీశ్వరః | 
సంసార సాగరా సారహన్న్తాసౌ హి సరస్వతీ 11 
వేదము ఉచ్చరించుటకు స్వరం విధి. స్వరము తప్పక పలుకవలిెను. 
అట్టి స్వరజ్ఞానం గలిగి వేదము నుచ్చరించుటెరిగి, కవులలో వ్రేష్టుడై సారం 
లేని సంసార సాగరమును దాటువాడే “సరస్వతి”. 
భారతి : విద్యాభారేణ సంపూర్ణః సర్వభారం పరిత్యజన్‌ | 
దుఃఖభార న జనాతి భారతీ పరికీరతే 
సకల భారములన విడచి విద్యాభారముతో పరిపూర్ణుడైన భారము 
నెరుంగని వాడు 'భారతియను పదవికి తగినవాడు అగుచున్నాడు. 
పురి: జ్ఞానతత్తేన సమ్బూర్హః పూర్ణతత్త్వ పదే స్థితః | 
పరంబ్రహ్మరతో నిత్యం పురీనామ స ఉచ్యతే ॥ 
జ్ఞానతత్త్వముతో పరిపూర్ణుడై పూర్ణతత్త పదము నందు సదా 
పరబ్రహ్మమందు రతుడై యున్నవాడే “పురి పదవికి అర్హుడు. 
6.11 పశ్చిమామ్నాయ మఠము 
మఠనామము - శారదా మఠము లేక కాళికా మఠము 


సంప్రదాయము - కీటవారము 


శాంతి కాంద 299 


అంకితనామము - (బిరుదులు లేక పదవులు) తీర్ధ, ఆ(శ్రమ 


క్షేతనామము - ద్వారకా క్షేత్రము 

దేవనామము న సిద్ధేశ్వరుడు 

దేవి (శక్తి) - భద్రకాళి 

ఆచార్యులు ఆ విశ్వరూపుడు (కొన్నిట సురేశ్వరుదని గలదు) 
తీరామము - గోమతీ తీర్ధము 

బ్రహ్మచారి - స్వరూపుడు 

వేదము - సామవేదము 

మహావాక్యము - తత్త్వమసి 

గోత్రము - అవిగతము (కొన్నిట వాళిష్టమని యున్నది) 


పాలిత ప్రాంతము _ - సింధు, సౌవీర, సౌరాష్ట్ర మహారాష్ట్ర దేశములు. 
6.12 పూర్వామ్నాయ మఠము 


మఠ నామము ఆ గోవర్ధన మఠము 

సంప్రదాయము  - భోగవారము 

అంకితనామము  - (బిరుదులు లేక పదవులు) వన, అరణ్య 
క్షేతనామము - పురుషోత్తమము 

దేవనామము - జగన్నాథుడు 

దేవి - విమల 

ఆచార్యులు - పద్మపాదుడు 

తీర్ధామము - మహోదధి 

బ్రహ్మచారి - ప్రకాశకుడు 

వేదము - బుగ్వేదము 


300 శ్రీ ళంకరావతార చరితము శాంతి కాంద 301 


మహావాక్యము _ - ప్రజ్ఞానం బ్రహ్మ క్షేతగామము - రామేశ్వర క్షేత్రము 

గోత్రము - కాశ్యపము దేవనామము - ఆదివరాహమూర్తి 

పాలితప్రాంతము  - అంగ, కళింగ, ఉత్కళ దేశములు. దేవి - శారద (సర్వమంగళ యగు కామాక్షియని 
6.13 ఉత్తరామ్నాయ మఠము అన్నల గలటు, 

మఠ నామము - జ్యోతిర్మఠము (శ్రీమఠము) ఆచార్యులు - పృథివి 

సంప్రదాయము - ఆనందవారము తీరనామము  - తుంగభద్ర 

అంకిత నామములు - గిరి, పర్వత, సాగర బ్రహ్మచారి -_ చైతన్యుడు 

క్షేతనామము - బదరికాశ్రమము వేదము - యజుర్వేదము 

దేవనామము - నారాయణుడు మహావాక్యము - అహంబ్రహ్మాస్మి 

దేవి - పూర్ణాగిరి గోత్రము - భూర్చువస్‌ 

ఆచార్యులు లక లేకా చార ల్ల పాలితప్రాంతము  - ఆంధ్ర, తమిళ, కేరళ, కర్ణాటక దేశములు. 

నన నల కతు (ఈ నాలుగు మఠములలోను ఆచార్యుల నామములు ఒకరీతిగ 

(ఇవ్వానార ఆఆలటాలా కన్పడుట లేదు). 

వ ల లత ఈ మఠములను నాల్లింటిని పరిపాలించుటకు విధులను తయారు 

న న చేసి శ్రీశంకరాచార్యులు శాసన రూపమున రచించిపెట్టెను. 

గోత్రము - భృగు గోత్రము 


6.15 మఠామ్నాయ మహా శాసనము 


మఠములను పరిపాలించుటకు కొన్ని విధులకు లోబడియున్నచో 
నిర్వహణ కుంటుపడుటకు ఆస్మారముండదని ఈ దిగువ మహానుశాసనము 


పాలితప్రాంతము - మరు, కాళ్ళీర, కాంభోజ, పాంచాల 
మొదలైన ఉత్తర దేశములన్నియు 


6.14 దక్షిణామ్నాయ మఠము చేసి చతురామ్నాయ మఠముల కందిచ్చియున్నారు శ్రీశంకరపాదులు. వాని 
మఠనామము  - శృంగేరీ మఠము సారాంశ మిలా ఉంది. 
సంప్రదాయము - భూరివారము (1) శాసననబద్భులై నలుగురు ఆచార్యులు నాలుగు మఠములను 


అంకితనామములు - సరస్వతి, భారతి, పురి క్రమబద్ధముగ స్వధర్మ ప్రవర్తకులగుదురు గాక. 


302 


(2) 


(3) 


(4) 


(5) 


(6) 


(7) 


(8) 


(9) 


(10) 


శ్రీ ళంకరావతార చరితము 


స్వధర్మము ననుసరించని ఆచార్యులు దందనార్హు అగుదురు గాక! 
ఆచార్యులు సర్వదా ధర్మ ప్రచారము చేయుచుండవలెను. 


తమకు ఏర్పాటు గావింపబడిన దేశములలో ప్రతిపత్తిని సమకూర్చు 
నిమిత్తం బాగుగ సంచారము చేయుచుండవలెను. ఎల్లప్పుడు 
మఠమునందు తిష్టవేసికొని కూర్చుండుట ఆచార్యునకు తగదు. 


మేము సాధించిన వర్ణాశ్రమ సదాచార ధర్మములను తమ దేశములో 
యధావిధిగా రక్షితము లగునట్లు ఆచార్యులు చూచెదరు గాక! 


దేశమందు ధర్మమునకు గాని సంభవించినపు డెల్ల మాంద్యమును 
విడచి దక్షత వహించెదరు గాక! 


ఒకరి భూభాగమందు మరియొక ఆచార్యులు ప్రవేశించరాదు. ఈ 
విధిని ఆచార్యులు పరస్పరామోదముతో కట్టుబడి యుండెదరు గాక! 


మర్యాద లోపించిన నాడు మంగళప్రదమైన నియమములు 
అంతరించును. కలహపు కుంపట్లు రగుల్మొనును. కనుక 
నియమములను ఉల్లంఘించరాదు. 


నాచే నిర్మింపబడిన ఈ ఆర్య మర్యాద యథావిధిగ చతురామ్నాయ 
మఠముల ద్వారా రక్షింపబడునట్లు పరివ్రాజకులు తమ శక్తిని 
వినియోగించవలసి యున్నది. 


శుచిగలవాడును, ఇంద్రియ నిగ్రహము కలవాడును, వేదవేదాంగాది 
విశారదుడును, సర్వశాస్త్రముల యందు నిధియైన వాడును, యోగి 
పుంగవుడును అయినవాడే నా ఆన్టానమందు ప్రవేశించుగాక! 
అనగా అట్టివారే ఆచార్య పదవికి అర్హు లగుదురుగాక! 


చెప్పబడిన అర్హతలు గలవానికి నా పీఠమునకు ఆధిపత్యము 
లభించును. ఇందులకు విరుద్ధముగ పీఠాధిపత్యము సంపాదించినచో 
ప్రజ్ఞ గలవారి నిగ్రహమునకు పాల్చడునని తెలుసుకొనవలెను. 


శాంతి కాంద 303 


(11) తగు సమర్ధుడైన ఆచార్యుడు లభించినప్పుడు ఎట్టి విఘ్నముల నైనను 
ఎదుర్కొని మఠ ప్రతిష్టను కాపాడి సనాతనమైన ధర్మమును 
రక్షించుగాక! 


(12) నా పీఠమునకు తగిన యతీశ్వరుడు పట్టాభిషిక్తు డైనచో ప్రజ లందరు 
ఆ యతిపుంగవుణ్ణి నన్నుగానే భావించి “'యస్యదేవణ అను (శ్రుతి 
వాక్యము ననుసరించి గౌరవింతురు గాక! 


(19) పీఠాధిపతికి అంత్యదశ వచ్చినప్పుడు ఒక పీఠమునకు ఒక్కరినే 
పట్టాభిషిక్తుని చేయవలెనే గాని పెక్కుర నెప్పుడు నియమించరాదు. 


(14) ధర్మ సంరక్షణార్థము సుధన్వ మహారాజునకు గల అధికారమును 
ఇంద్రాజ్ఞ వలె పాలింతురు గాక! 


(15) యతి యొక్క ఐశ్వర్యము ధర్మరక్షణ కొరకు మాత్రమె. అది 
బాహ్యచిత్తులగు వారలకు ఉపకరించేదిగ నుండుటకు మాత్రమె. 


(16) సుధన్వుడును, మిగిలి మహారాజులును ఈ ధర్మ పరంపరను 
శాశ్వతముగ కాపాడుదురు గాక! 


(17) చాతుర్వర్దముల వారును త్రికరణ శుద్ధిగ యథాయోగముగ ఆయా 
గురుపీఠములను ఆయా ప్రజలు అర్చింతురు గాక! 


(18) ప్రభువులు తమ ప్రజలనుండి పన్ను తీసికొను నట్లు ధర్మాకారం 
పొందిన ఆచార్యులు మఠరక్షణ నిమిత్తం పన్నును గ్రహింతురుగాక! 


(19) ధర్మమే అన్నిటికి వూలము. మానవులు నదాచారము 
నవలంబించవలెను. కనుక ఆచార్యుని అనుశాసనము అన్నిటి కంటె 
మించినది. మానవులకు మూలము ధనమే. అది సదాచారులు 
అవలంబించి యుండునుగదా! కనుక ఆచార్యుని అనుశాసనము 
అన్నిటిని మించినదై యున్నది. 


304 శ్రీ ళంకరావతార చరితము 


(20) ఆచార్యుని ప్ర యత్నపూర్వకమైైన ఉపదేశమును అందరు 
పొందవలెను. అందు ఉదారులగు వారు ముఖ్యముగ స్వీకరించవలసి 
యున్నది. 


(21) పాపాత్ములు గూడ ఆచార్యులు విధించు శిక్ష పొందినచో పరిశు 
ద్ధులై (పుణ్యాత్ములై) పుణ్యాత్ములు స్వర్గాది పుణ్య లోకములు పొందునట్లే 
పొందగలరు. 


(22) ఈ నియమము లన్నియు మనువు, గౌతముడు మొదలైనవారు 
చెప్పినవే. విశిష్ట శిష్టాచారము గూడ మూలభూతమైన వేదము వల్లనే 
ప్రసిద్ధమై యున్నది. 


(28) కావున ఆచార్యుల ఉపదేశములు, శిక్షలు పరిపాలనీయము లైనవి. 
కనుక ప్రభువును, ఆచార్యుడును (ఇరువురును) వందనీయులు. 
నిందనీయులు మాత్రం గారు. 


(24) లోకహితమును గోరి సర్వవర్ణముల వారికిని, అన్ని ఆశ్రమములలో 
నున్న వారికిని ఈ ధర్మవద్భతి యుడా శాన్తీయముగ 
విధించబడుచున్నది. అని శానించి చతురావ్నూయు 
మహాశాసనమును చిత్రించిరి. 


(25) 'కృతయుగమందు బ్రహ్మదేవుడును, శ్రేతాయుగమందు వశిష్ట 
మహర్ష్నియును, ద్వాపర యుగమున వ్యాసమహర్షియును 
జగద్దురువుళై యుండిరి. ఈ కలియుగమున నేనె జగద్దురువునై 
అవతరించితి (కృతే విశ్వగురు రృహ్మాత్రేయయాం బుషిసత్తమః 
ద్వాపరే వ్యాస ఏవ స్యాత్‌ కలావత్ర భవామ్యహమ్‌।।) నని శ్రీశంకర 
భగవత్పూజ్యపాద విరచిత మహానుశాసనమందు వెలువరించి 
యున్నారు. 


శాంతి కాంద 305 


6.16 తత్వ గ్రంథములు 


పలుకులు బంగారముగ నున్నప్పుడు గౌరవం లభించును. అట్టి 
బంగారుపలుకులు హృదయమును ద్రవింపజేయును. ప్రజలను భక్తులుగ 
మలచి జ్ఞానులుగ రూపొందించుటయే శ్రీశంకరుల యభిమతము. పసిడి 
పలుకుల మహోదధిని మన కందుబాటు చేయ సమకట్టి యావద్భారత 
దేశమునకును అందుబాటెైన గీర్వాణ భాషయందు చిత్రించి అందిచ్చిను. 
ఆయన భాష మృదుమధురము, సులభ శైలిలో నుండి సంస్కృత భాష 
రానివారికి కూడ అర్ధమగు రీతిని పొందుపరుప బడి వీనులవిందుగ నున్నది. 
సామాన్యులకు గూడ నర్థము గానిది తత్త్వశాస్త్రము. పైగా అగాధమైనది. 
చక్కటి ఉపమానములతో కొరుకబదని ఫఘుట్టములు, తేటతెల్లముగ 
వెలువరించిన దయాసముద్రుడాయన. ఇంతవరకు మనకు లభ్యమైన 
గ్రంథములు 153 శంకరస్కృతి యను గ్రంథరాజము కేరళ దేశ రాజధానీ 
నగరమైన తిరువేండ్రమందు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమందు గలదు. 


ఉపదేశ గ్రంథములు, భాష్య గ్రంథములు, స్తవ స్తోత్రములు అను 
మూడు తెరగులుగ నున్నవి శంకరకృత గ్రంథములు. ఇంచుమించుగ 
అవన్నియు ప్రచారమందున్నవని చెప్పవలెను. వారి (గ్రంథములలో నొకటి 
గొప్పదని గాని వేరొకటి తక్కువని వచించుటకు ఆస్కారము లేక దేనికదే 
గొప్ప విశిష్టత గలిగి యలరారుచున్నవి. వారి గ్రంథములీ దిగువన 
పొందుపరుపబడినవి. 


6.17 ఉపదేశ గ్రంథములు 
1. అద్వెతానుభూతి 2. అనాత్మ శ్రీవిగర్దణ ప్రకరణము 
3. అమరక శతకము 4. అజ్ఞాన బోధిని 


5. అపరోక్షానుభూతి 6. ఆత్మషట్మము 


306 


"గ్గ 


9. 


క! 


19. 


15. 


మ, 


19. 


21. 


౨౨. 


5. 


ఐ2'/. 


౨9. 


81. 


388. 


835. 


8/. 


89. 


త్న, 


తత. 


ఆత్మపూజ 
ఆత్మజ్ఞానోపదేశవిధి 
. ఉపదేశ సహస్రి 
కాశీపంచకము 
కౌపీన పంచకము 
చర్చట మంజరిక 


జీవన్ముక్తానందలహరి 
తత్తబోధ 
నిరంజనాష్టకము 
నిర్వాణ దశకము 
నిర్ద్ణణ మానసపూజ 
పంచసార తంత్రము 
ప్రశ్నోత్తర రత్నమాల 
ప్రాతస్మరణ 
బ్రహ్మజ్ఞానావలీల 
మనీషా పంచకము 
మాయాపంచకము 
వాక్యవృత్తి 
వాక్యసుధ 


శ్రీ ళంకరావతార చరితము 


8. ఆత్మబోధి 


10. ఆత్మానాత్మ వివేకము 


12. ఏకళశ్తోకీ 


14. కేవలో£.హమ్‌ 


16. గుర్వష్టకము 


15. చర్చట మంజరిక (మోహముద్ద్గర) 


(భజగోవిందం) 


20. తత్తోపదేశము 


22. ధన్యాష్టకము 


బిత్త, 


౨6. 


౨6. 


80. 


82. 


త, 


36. 


835. 


40. 


త్తం, 


ర్తేర్తే 


నిర్వాణ షట్మము 
నిర్వాణమంజరి 
పంచీకరణము 
ప్రబోధ సుధాకరము 
ప్రశ్నోత్తర మణిమాల 
ప్రాఢానుభూతి 
(బ్రహ్మానుచిన్తనం 
మఠామ్నాయము 
యోగతారావలి 
వాక్‌ 


విజాననౌక 
ళకూ 


శాంతి కాంద 

45. వివేక చూడామణి 46. 
47. వేదాంత డిండిమ ఉరి. 
49. శతళ్లోకీ 50. 
51. సన్యాస పద్ధతి 52. 
53. సర్వసిద్ద్ధాంత సంగ్రహము ర్‌4. 
55. సారతత్తోపదేశము 56. 
5'7. స్వాత్మ ప్రకాశిక 

6.18 స్తోత్రములు 

1. అచ్యుతాష్టకము ల 
3. అన్నపూర్ణా స్తోత్రము త్త 
5. అర్ధనారీశ్వర స్తోత్రము _ 6. 
7. ఆర్తత్రాణ నారాయణాష్టకం 8&. 
9. కనకధారా స్తోత్రం 10. 
11. కాలభైరవాష్టకము 12. 
13. కృష్ణాష్టకము మత్త 
15. గంగాస్తోత్రము 16. 
17. గణేశభుజంగ ప్రయాతము 18. 
19. గౌరీ దశకం 20. 
ఐ21. జగన్నాధ్రాష్టకం 22. 
23. మానసపూజ బడ్త 


30/7 


వేదాంతకేసరి 

శంకరస్యృతి 

సదాచారము 

సర్వవేదాంత సిద్ధాంత సంగ్రహము 
సాధన పంచకము 

స్వాత్మ నిరూపణ 


అచ్యుతాష్టకము 
అంబాష్టకము 
ఆనందలహరి 
ఉమామహేశ్వర స్తోత్రము 
కళ్యాణవృష్టి 
కాళీస్తోత్రము 
కృష్ణాష్టకము 
గంగాస్తోత్రము 
గణేశ పంచరత్నములు 


గోవిందాష్టకం 
త్రిపురసుందర్యష్టకం 


వేదపాద స్తోత్రము 


308 


5. 


ఐ'/. 


౨౦. 


81. 


88. 


835. 


8/. 


89. 


త్న, 


తత. 


తర్‌. 


త్వ. 


తం, 


51. 


58. 


ర5్‌ర్‌. 


5్‌/. 


59. 


61. 


దక్షిణామూర్య్యష్టకము 


దక్షిణామూర్తి వర్లమాలాస్తవం 28. 


ఆ్య్మై సన్‌ ల 


దశావతార స్తోత్రం 


శ్రీ ళంకరావతార చరితము 


26. దక్షిణామూర్తి స్తోత్రము 


దశళశ్లోకీస్తవం 


30. దేవీషష్టుపచార స్తోత్రం 


దేవీభుజంగ ప్రయాతము 32. దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం 


ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం 34. నవరత్న మాలిక 


నారాయణసో్తోత్రం 

పుష్కరాష్టకం 88 
భవానీ భుజంగ ప్రయాతము 40. 
'భ్రమరాంబాష్టకం త్తం 
మంత్రమాతృకాపుష్ప స్తోత్రం 44 
మీనాక్షీ స్తోత్రము 46. 
యమునాష్టకం 4ర. 
రామభుజంగ ప్రయాతము 50. 


లలితా పంచరత్నములు 52. 
విష్ణుభుజంగ ప్రయాతము 54. 
వేదసార శివస్తోత్రం 56. 
శివపంచాక్షర స్తోత్రం 58. 
శివభుజంగ ప్రయాతము _ 60. 
శివపాదాది కేశాంత 62. 
పాదాంత సోత్రము 


36. పాండురంగాష్టకం 


ం భగవన్మానసపూజ 
భవాన్యష్టకం 

. మణికర్ణికాష్టకం 

. మీనాక్షీ పంచరత్నములు 
మృత్యుంజయ మానసిక స్తోత్రం 
యమునాష్టకం 
లక్ష్మీనృసింహ పంచరత్నములు 
విష్ణుపాదాది కేశాంత స్తోత్రం 
వేంకటేశ్వర మంగళస్తోత్రం 
శారదాభుజంగ ప్రయాతము 
శివనామావళి 

శివపంచాక్షర రత్నమాల 


శివపాదాది కేశాంత 
పాదాంత స్తోత్రము 


శాంతి కాంద 309 


63. శివాపరాధ భంజన సోత్రం 64. శివానందలహరి 


65. షట్పది 66. సంకటనాశ లక్ష్మీనృసింహ స్తోత్రం 
6. సువర్ణమాల 68. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతము 
69. సౌందర్యలహరి 70. హనుమత్పంచకం 

71. హరిమీడే సోత్రం 72. సద్దురుపాదుకాస్తవం 


6.19 భాష్య గ్రంథములు 
1. బ్రహ్మసూత్ర భాష్యము 2. ఉపనిషద్భాప్యములు 


3. గీతాభాష్యము 4. విష్ణుసహస్రనామ భాష్యము 
5. లలితా త్రిశతీ భాష్యము _ 6. సనత్సుజాతీయ భాష్యము 
7. హస్తామలక భాష్యము 8. ఆపస్తంబీయ భాష్యము 


9. గాయత్రీ భాష్యము 10. సాంఖ్యకారికా భాష్యము 


11. సుభగోదయ సోత్రవాసనా భాష్యము 


శ్రీశంకరాచార్యస్వామి కృత (గ్రంథములు చదివి మూలపడవేయునవి 
గావు. ఒకసారి చదివి మరల చదివిన ద్విగుణీకృత భావములు 
పొడసూపుచుండును. కర్మఠుడు నిష్కామ కర్మయోగి కావలెను. భక్తుడు 
పరమభక్తుడు కావలెను. జ్ఞాని విజ్ఞాని కావలెను. అందరు భయమును 
వీడి నిర్భయము గలవారై శాశ్వతానందము పొందవలెను. ఇవి ఆయన 
రచనాశయములు. సత్సంకల్పములు జయప్రదములగును గదా! 


6.20 సాధన పంచకము 


అవతారాశయం సంపూర్తి కానున్న సమయాన శ్రీశంకరపాదుల 
హృదయము ద్రవించి అమృతము కాగా దానిని తమ బిడ్డలకిచ్చి నిజధామం 


310 శ్రీ ళంకరావతార చరితము 


జేరుకొందమని తలంచెను. యతులు ప్రవేశం చేయునపుడు ప్రకటన 
చేసికొనుచు వచ్చెదరు. వెడలునపుడు చెప్పకుండ వెళ్ళాలి. ఇది యతులకు 
పరమ ధర్మము. ఐనను శ్రీశంకరాచార్యస్వామి యతుల కోవకు చెందినవారు 
కారనియే చెప్పవలెను. ఆయన యతులకు బాటలు నిర్మించిన ఇంజనీయరు. 
మట్టితోను, బూడిదతోను బాటలు పోయలేదాయన. మొదట మార్గమును 
చదును చేసి గట్టిపరచి దానిపై నల్లకంకర, ఇసుక, సిమెంటు కలిపి తగినంత 
దళసరిగ పోతపోసి చదునుచేసి తోడుకుపోవనట్లు తయారుచేసి అందిచ్చిన 
రాజమార్దమది. శ్రీశంకరుల మార్గ్ణమావిధముగ నున్నందున నేటికిని 
చెదరకుండ నుండగలిగెను. ఆ మార్గమును రక్షించుకొను భారము మనపై 
మోపియుండెను. అది భారము గాదు. మన ప్రవర్తన చక్కదిద్దు విధానము. 
ఆయన నిర్మించిన మార్గమును రక్షించుకొను విధానము ఈ క్రింది విధమున 
ఆ దయామయుడు రూపొందించెను. 


వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్టీయతాం 
తేనేశస్య విధియతామపచితిః కామ్యే మతి స్వజ్యతామ్‌ 
పాపౌఘః పరి ధూయతాం భవసుఖే దోషో౭_ నుసన్‌ధీయతాం 
ఆత్మేచ్చా వ్యవసీయతాం నిజగ్భహాత్‌ తూర్ణం వినిర్గమ్యతామ్‌ 


తాత్పర్యం: నిత్యం వేదాధ్యయనం చేయుము. అందు చెప్పబడిన 
కర్మలను నిష్టతో నాచరించుము. అట్లు చేసినచో అది ఈశ్వరపూజ యగును. 
కామ్యకర్మలను మాత్రం ఆచరించబోకుము. పాపములను పోగొట్టుకొనుము! 
సంసారంలో ఉందే దోషాలను అనుసంధానం చేసికొనుము! ఆత్మేచ్చను 
వృద్ది నాందించుకొనుము! త్వరలో నీ గృహము నుండి హాయిగ 
తప్పుకొనుము! 


సబ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్ణధాధీయతాం 
శాన్వాదిః పరిచీయతాం దృథఢతరం కర్మాశు సన్య్యజ్యతామ్‌ 


శాంతి కాంద 311 


సద్‌ విద్వానునపర్వ్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం 

బ్ర హ్మెకాక్షరమర్ధ్యతాం (శ్రుతిశిరోవాక్యం సమాకర్చ్వృతామ్‌ 

తాత్పర్యం: సత్సంగము పొందుచుండుము. భగవంతుని యెడ దృథమైన 
భక్తి గలిగి యుండుము. శాంతము మొదలైన నసుగుణములను 
అలవరచుకొనుము. కామ్యకర్మలను విడచిపెట్టుము. నిజమైన పండితులనే 
'సేవించుము. వారి పాదుకలను నిత్యము సేవించుచుందుము. పరమాత్మను 
చేరుటకు సహాయపడు ఏకాక్షర మంత్రమగు ఓంకారమును అర్థింపుము. 
(శుతిశిరోవాక్యములను వినుచుందడము. 


వాక్యార్ధశ్చ విచార్యతాం (శ్రుతిశిరః, పక్షః సమాశ్రీయతాం 

దుస్తర్మాత్‌ సువిరమ్యతాం (శ్రుతిమతస్తర్మోల నునన్టీయతాం 

బ్రహ్మెవాస్మి విభావ్యతామహం హర్గవ్వః పరిత్యజ్యతాం 

దేహే౭_హం మతిరుజ్‌ర్యుతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్‌ 

తా ఉవనిషద్వాక్యముల అర్భమును విచారణ చేయుము. 
జ్ఞానపక్షమును చక్కగ ఆశ్రయించుము. కుతర్మముల జోలికి పోకుము. 
(శ్రుతి సమ్మతమగు తర్మమును అనుసంధానము చేయుము. బ్రహ్మనై 
యున్నానని నిరంతరము భావింపుము. గర్వమును, అహంకారమును చక్మగ 
విడిచిపెట్టుము. దేహమున అహం బుద్ధిని అనగా దేహమే నేను అను 
బుద్ధిని విడనాడుము. బుధజనులతో వాదులాదవలదు. 


క్షుద్‌ వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షాషధం భుజ్యతాం 

స్వాద్వన్నం నతుయాచ్యతాం విధివశాత్‌ ప్రాప్తేన సంతుష్యతామ్‌ 

శీతోష్టాది విసహ్యతాం నతు వృథావాక్యం సముచ్చార్యతాం 

బెదాసీన్యమభీప్సుతాం జనకృపా నైష్టర్యమత్సృజ్యతామ్‌ 

తా॥ ఆకలి రోగమునకు చికిత్స చేయుము. బెషధము వలె అన్నమును 
'సేవించుము. రుచికరములైన ఆహారమును యాచించకుము. విధివశమున 


312 శ్రీ ళంకరావతార చరితము 


లభ్యమైన దానితో సంతుష్టి నొందుము. శీతోష్ట ద్వంద్వములను సమదృష్టితో 
వహించుము. వృధా మాటలాదడకుము. ఉదాసీనుడవు కమ్ము, నిష్టూరపడు 
లాగున ప్రవర్తించకుము. 


ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం 

పూర్జ్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్చాధితం దృశ్యతాం 

ప్రాక్కర్మ ప్రవిలాష్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం 

ప్రారబ్బస్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్‌ 

తా ఏకాంత స్థలమున సుఖముగ గూరుచుండుము. ఆత్మను 
చిత్తమందు సమాధాన పరచుకొనుము. లోకమును పూర్ణమైన పరమాత్మగా 
చూస్తూ అది వినీలమైనట్లు నిశ్చయించుకొనుము. జ్ఞానము నుపయోగించి 
చేయ బోవు కర్మలయందు ఆసక్తిని విడచిపెట్టి ప్రారబ్ధ భోగమును అనుభవిస్తూ 
పరమాత్మయందే సదా విహరించుము. 


ఈ సాధన పంచక శ్లోకములను నిత్యము పఠించుచు చిత్తంతో 
తద్భావములను (గ్రపాంచువాడు వెన్వెంటనే సంనృతి దావానల 
తాపోపశమనము పొంది ప్రశాంతు డగు ననుటకు సందియము లేదు. 


6.21 నిజ ధామ నిష్కమణము 


యాత్రీకులు కేదారముందు శీతల (వ్రభావమునకు 
తట్టుకొనజాలకుండుటను కరుణారస హృదయుడు సహించజాలక ఉ 
ష్టగుండమును సృష్టించి, ఆ ప్రాంతమందొకచో విశ్రమించి ఇంక చేయదగు 
కార్యములు లేవని నిశ్చయించి శ్రీశంకరపాదులు అంతర్ముఖులై యుండిరి. 
శ్రీశంకరపాదులు కేదారమందున్నారని తెలిసి శ్రీదత్తాత్రేయులవారు 
శ్రీజగద్దురువులను కలసికొన్నారు. “శంకరా! అనేక జన్మలెత్తినా సాధించలేని 
అద్భుత కార్యములనేకం ముప్పదిరెందేడుల జీవితంలో జయప్రదంగా 
సాధించి మతసమైక్యాన్నిసమకూర్చితివి! నీయవతారము సాటిలేనిది! 


శాంతి కాంద 313 


లోకమునకు ఎనలేని మేలొనర్చితివి! విష్వాదులు, బ్రవ్మాదులు నిన్ను చూడ 
నిచ్చగించి రానై యున్నారు. తరుణం దాటిపోవునని ముందుగా వచ్చితిని. 
శాశ్వతకీర్తిని గడించావు. నిన్ను పొగడ బ్రహ్మాదులకు తరమా!” అని 
కీర్తించునంతలో, 


పాశుపతి పాదముల అంతు కనుగొనజాలని శ్రీమహావిష్ణువు 
వరాహరూపమును చాలించి, నిజరూపంలో ఇప్పుడైనను కనుగొననెంచి 
కేదారమందున్న శ్రీ శంకరావతారమూర్తిని దర్శించ ప్రత్యక్షమాయెను. శిరస్సు 
అంతు కనుగొనలేని చతురాననుడు హంస రూపమును విడచి కమలనాభుని 
వెంట పద్మభవు డరుదెంచెను. దేవతలు, సిద్ధులు, సాధ్యులు మున్నగువా 
రందరు దివిజకాంతులు విరజిమ్మే వేలాది దివ్యవిమానములలో ఆకాశం 
మూసివేసి దివ్యకుసుమాలను వర్షించుచుండగా, శ్రీశంకరవరులు 
నిజధామం చేరుకొన నున్నారని కొందరు ఆనందం పట్టలేక నృత్యం 
చేయుచుండగా, మరికొందరు వీనులవిందుగా గానం చేస్తున్నారు. 
మరికొందరు “మహానుభావా! కైలాసం కైలాసం వలె లేదు. నీ శక్తిని స్తుతించ 
ఆదిశేషునికి శక్తి చాలకున్నది. ఘనకార్యములు అనేకం చేసి అందరినీ 
సామరస్యంతో ఏకంచేశావ. చేయదగినవన్నీ దయతో ముగించావు. ఏ 
యవతారము నీయవతారమునకు సాటిరాదు. నీరాకకై ముక్కోటి దేవతలు 
ఎదురు చూస్తున్నారు. నిజధామం చేరుకో!” అని స్తుతించి వేడుకొన్నారు. 
అక్కడ ఉన్నవారందరును జయజయ ధ్వానములు సల్పుచున్నారు. అంతలో 
నంది హర్షంతో మధురమైన అంకెలు వేయుచు వచ్చి నిలువబడి యున్నది. 
శంకరునకు శిరోభూషణముగ నుండుటకు శశి ఆయత్తపడుచున్నది. 
నాగులు కంఠాభరణములుగా నుండుటకును, సకల శుభములు పాదముల 
నాశ్రయించుటకును, గంగ గరళకంఠుని చల్ల బరచుటకై శిరమున నివాసం 
చేయుటకు వచ్చియున్నారు. అంతలో పరమహంసలు పశుపతి పాదపద్మ 
సౌధంలో ఏకాంతవాసం చేయ నుద్యుక్తులయ్యారు. 


314 శ్రీ ళంకరావతార చరితము 


నేలపై రాలిన అంకోల బీజములు ఉరిమినప్పుడు తమ తల్లిని 
పట్టుకొనునట్టు, సూదులు అయస్కాంతము నాకర్షించినట్లు, లతలు 
వృక్షముల నాశ్రయించునట్లు, నదులు సముద్రుని జేరునట్లు భక్తులు 
శ్రీశంకరాచార్యస్వామి పాదవద్మముల నా_ళయించుటకు 
తందోపతందములుగ విచ్చేసిరి. చేరిన వారందరు ఆనందవారాశిలో మునిగి 
తేలియాడుచున్న సమయాన, అవతారమూర్తి యందు వాగ్రూపములోనున్న 
గిరిజాకన్య, మేరుగిరికి వేంచేయనున్న గిరిజాపతికి సుస్వాగతమిచ్చుటకు 
ముందుగ బయలుదేరి వెళ్ళిను. ఆ దివసమయమందు జగద్దురువులో 
నుండి సహస్రాధిక రవికిరణాలను మించిన దివ్యతేజం మింటి కెగసి 
నందివాహనుడై పరివారసమేతుడై పయనించి, ఉత్తరదిక్కున వెండికొండపై 
దిగి, నటరాజు నాట్యము చేయుచుండ నగరాజపుత్రిక నీరాజనమిచ్చి, 
సంతోషం పట్టలేక అక్కున నొక్కుకొని అర్థనారీశ్వరునిగా జేసికొన్నది. 


ఇయ్యది యజ్టాప్రగడ బుచ్చిమాంబా వెంకటాచల తనూజుడును 


శ్రీశ్రీశ్రీ శ్రీ దేవకీనందనాశ్రమ స్వామివారి శిష్యపరమాణువునైన 
వేంకటసూర్యనారాయణమూర్తిచే రచింపబడిన షట్కాండావృతమైన 
శ్రీశంకరావతార చరితమను ఆంధ్ర వచనకావ్యము నందు 


సర్వము శాంతికాండ సమాప్తము. 
శ్రీవేంకటేశ్వరార్ణణమస్తు 
స్వస్తి ఓంతత్సత్‌. 


315 


అనుబంధము 1 


శంకరాచార్యుల కాల నిర్ణయము (క్రీ.పూ. 509) ఆది శంకరులు 
382 సంవత్సరముల జీవిత కాలములో అత్యద్భుత ముగా భారత దేశాన్ని 
ఒకే త్రాటి క్రిందకు తీసుకొని వచ్చిన అవతార మూర్తి. అట్టి మహామహుడు 
జీవించిన కాలంపై వివిధాభిప్రాయా లున్నాయి. కొందరు క్రీ. శ. 788 
నుండి 820 అనియు, మరి కొందరు 6,/వ శతాబ్బులకు చెందిన వా 
దనియు, ఇంకను కొందరు 4వ శతాబ్దము వాదనియు అనుచున్నారు. 
ఇటీవలి భారతీయ చరిత్రకారులు మాత్రం క్రీ పూ. 809 లో అవతరించాడని 
వెల్లడించారు. గ్రంథ విస్తరణ భీతితో ఆయా వాదముల నన్నీ తెలుపకుండా 
గట్టి ఆధారములను కొన్నిటిని మాత్రము ఈ దిగువ పేర్కొంటున్నాను. 


1వ ఆధారము : శ్రీచిత్సుఖాచార్య విరచితమైన బృహచ్చంకరవిజయము'లో 
32వ ప్రకరణము ఇలా ఉంది: 
“తతస్సా దశమే మాసే సంపూర్ణ శుభ లక్షణే, 


షడ్వింశే శతకే శ్రీ మద్యుధిస్టిర శకస్యవై 12 
ఏకత్రింశేథ వర్షేతు హాయనే నందనే శుభె, 

మేషరాశిం గతే సూర్యే వైశాఖే మాసి శోభనే॥ 13 
శుక్షపక్షేషు పంచమ్యాం తిథ్యాం భాస్కరవాసరే, 

పునర్వసు గతే చంద్రేలగ్నే కర్మటకాహ్వయే॥। క్షే 


మధ్యాహ్నే చాభిజిన్నాము ముహూర్తే శుభవీక్షితే, 

స్వోచ్చస్టే కేంద్రసంస్థేచ గురౌ మందే కుజే రవౌ॥ 15 

నిజ తుంగ గతే శుక్రే రవిణా సంగతే బుధే, 

ప్రాసూత తనయం సాధ్వీ గిరిజీవ షడాననమ్‌॥ 16 

పై శ్లోకాలను బట్టీ యుధిస్టిర శకము 2631 సంవత్సరం నందన 
సంవత్సర వైశాఖ శుక్ష పంచమి ఆదివారము నాడు చంద్రుడు పునర్వపు 


316 శ్రీ ళంకరావతార చరితము 


నక్షత్ర మందుండగా కర్మాటక మందు అభిజిల్లగ్నములో శ్రీఆదిశంకరులు 
అవతరించి నటులు తెలుపుచున్నది. 
2వ ఆధారము : వ్యాసాచల విరచిత శంకరవిజయకావ్యములో తవ 
అధ్యాయము 
“అబ్దే కలే రనల వర్ష శరాక్షి సంఖ్యే , 
శ్రీ నందనే దినమణా వుదగద్వభాజి 
రాకేధి పంచమితాథావసితేతరాయాం, 
వారే రవేర దితిభేశుభయోగయుక్తే ॥ 20 
లగ్నే శుభే శుభయుతే సుషువే కుమారం, 
శ్రీ పార్వతీవ సుఖినీ శుభవీక్షితే 
జాయా సతీ శివగురో ర్నిజతుంగ సంస్థే, 
సూర్యే కుజే రవి సుతే చ గురౌ చ కేంద్రే” 21 
కల్యబ్దము, అనల = 3౩ (త్రేతాగ్నులు), వర్ష = 09 (నవవర్షములు,, 
శర = 5 (పంచబాణములు, అక్షి = 2 (కండ్లు. దీనిని బట్టీ 38952 
వచ్చింది. 
సంప్రదాయానుసారము దీనిని తిరగ వేయాలి. 2593 వస్తుంది. అది 
నందన నామ సంవత్సర వైశాఖ శుక్ష పంచమి ఆదివారము. కల్యబ్దము 
5070 వత్సరాలు. ఇందులో నుండి 2593 తీసివెస్తే 2477 వస్తుంది. ఈ 
సంఖ్య నుండి క్రీ.శ. 1968 తీసివేస్తే వచ్చేది 509. అంటే క్రీ.పూ.509 
అన్న మాట! 
3వ ఆధారము : ఆనందగిరి ప్రణీత “ప్రాచీన శంకర విజయము” ౩వ సర్గ 
80 
“ిష్యే ప్రయాత్యనల శేవధి బాణ నేత్రే, 
యో నందనే దినమణా వుదగధ్వ భాజి 
రాధేదితే రుడిని నిర్ణ్గత మంగ లగ్న 
ప్యాహూతవాన్‌ శివగురుస్స చ శంకరేతి।” 


అనుబంధము 1 31/ 


తిప్యే = కలియుగమందు, అనల = 3, శేవధి = 9 (నవనిధులు), 
బాణ =ర5, నేత్రే జ దీన్ని బట్టీ 3952 వస్తుంది. 2వ ఆధారంతో 
ఏకీభవిస్తుంది. 


శవ ఆధారము : కేరళలీయ శంకర విజయములో 2వ అధ్యాయము: 
“పవృద్ధే తత్ర చాసూత నందనం నందనే శుభే, 


వైశేఖే మాసి పంచమ్యాం శుక్ల పక్షే పునర్వసౌ ర్‌తి 
ప్రాదుర్భావే కుమారస్య లగ్న మాసీత్‌ సుశోభనమ్‌, 
బలయుక్త శుభజ్యోతి స్సమారూఢ సమీక్షితమ్‌ ర్‌4& 
యేన సర్వజ్ఞతా మేతి జాతవాన్‌ భువి మానుష, 

సచయో గోప్య భూత్తస్య ద్విజ పుత్రస్య సంభవే।[” ర్‌ర్‌ 


ఇది కూడ పై మూడు అభిప్రాయాలనే సమర్థిస్తున్నది. 
రవ ఆధారము : 'జినవిజయము' అనే గ్రంధము శంకరులకు వ్యతిరేకభావము 
కలది. ఈ (గ్రంధము ప్రకారము కూడ ఆదిశంకరుల జనన సంవత్సరం 
క్రీ.పూ. 509 అనే సూచిస్తున్నది. కుమారిలభట్టు శంకరాచార్యుల కన్న 
48 సంవత్సరములు పెద్దవారని చిత్సుఖాచార్యులు తమ బృహచ్చంకర 
విజయ కావ్యమున అన్నారు. కుమారిలభట్టు జననం క్రీ.పూ.557 అని 
తెలియబడినది. క్రీ.పూ. 494 ప్రాంతమున ఆదిశంకరులు కుమారిలభట్టును 
కలని యుండిరి. జినవిజయుము ననుసరించి ఆది శంకరులు 
కైవల్యమందినది యుధిష్టిరశకము 2657 అనగాక్రీ.పూ. 477 అగును. అది 
రక్తాక్షి సంవత్సరము. పుణ్యశ్లోకమంజరి కూడ దీనినే సమర్థించుచున్నది. 


6వ ఆధారము : పండితకోట వెంకటాచలం 'కోనాలజీ ఆఫ్‌ నేపాల్‌ హిస్టరీ 
నేపాలు దేశముసు వృషదేవవర్శ కల్యబ్ద్బము 2615-2554 లో పరిపాలించిరి. 
ఆ కాలమున ఆదిశంకరులు నేపాలి దేశమును దర్శించినటులున్నది. 


7వ ఆధారము : రాజా సుధన్వుని తామశాసనము: 


318 శ్రీ ళంకరావతార చరితము 


సుధన్వమహారాజు స్వయముగ ఆదిశంకరుల నుద్చోధించుచు 
తామశాసన మొకటి చేసియున్నటుల ద్వారకాపీఠాధిపతులు “విమర్శ 
అను (గగ్రంథమున ముద్రించి యున్నారు. అది యుధిష్టిరశకము 2663 
అనగా క్రీ.పూ.478-477 నకు చెందియున్నది. గోవర్ధన పీఠము వారు 
ద్వారకా పీఠము వారినే సమర్థిస్తున్నారు. 
8వ ఆధారము : పంచాంగములు : 


ఆంధ్రదేశములో చిరకాలమునుండి వంశ పరంపరగా పంచాంగములు 

చేయువారు అనేకులున్నారు. అందు సృష్ట్యాది గత సారాబఇఖములు, 
టి 
మహనీయుల గతాబ్దములు వివరించుచునే యున్నారు. అందు శ్రీ 
శంకరభగవత్పాదాబ్బములు తెలుపుచున్నారు. 1968-69 పంచాంగములో 
2041 అని ఉన్నది. ఈ దైవజ్ఞుల నిర్ణయము. క్రీ.శకములో జన్మించారన్న 
జన టై ణు 
వాదాన్ని పూర్తిగా త్రోసిపుచ్చుతోంది. ఏది యెటులున్నను క్రీస్తు పూర్వపు 
వారే నని వారి నిర్ణయము. 
9వ ఆధారము : పి.ఎస్‌.ఓక్‌ వ్రాసిన “సమ్‌ బ్లండర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ 
హిస్తారికల్‌ రిసర్చ్‌” 
లయ 

పి.ఎస్‌.ఓక్‌ రీ రైటింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ” అన్న సంస్థకు అధ్యక్షుడు. 
8-5-1967 తేదీ కల “జాగృతి” అనే తెలుగు పత్రికలో ఉన్న ప్రకారం శ్రీ 
ఆదిశంకరులు క్రీ.పూ. 509 సంవత్సరము నందే జన్మించి నటుల 
విమర్శనాత్మక నిర్ణయము చేసి యున్నారు. క్రీ.శ. 788-840 లో కామకోటి 
పీఠానికి 38వ అధిపతిగా ఉన్న అభినవశంకరులు ఆదిశంకరులని 
(భమించరాదని వారి నిర్ణయము. 


10వ ఆధారము : శివరహస్యం 9 వ అంశ, 16 వ అధ్యాయము 


“ముదంశజాతం దేవి! కలావపి తపోధనం, 
కేరళేశు తదా విప్రం జనయామి మహేశ్వరి॥ 


అనుబంధము 1 319 


తస్యైవ చరితం తేద్య వక్ష్యామి శృణు శైలజే, 

కల్యాదిమే మహాదేవి! సహస్రద్వితయాత్పరం।॥। 

కేరళే శశల గ్రామే విప్ర పత్వ్యాం మదంశతః, 

భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో ద్విజోత్తమః।!” 

దీని అర్థం కలియుగమందు రెండు వేలేంద్లు గడచిన పిమ్మట 
కేరళదేశమంది శశల అనే (గ్రామమందు బ్రాహ్మణ దంపతులకు శంకరుడనే 
పేరున నా అంశతో అవతరించ బోతున్నాను అని శివుడు పార్వతికి 
తెలిపియుందెను. 
11వ ఆధారము : భవిష్యోత్తర పురాణము, 86 వ అధ్యాయము 

“కల్యాదౌ ద్విసహస్రాంతే లోకానుగ్రహ కామ్యయా, 

చతుర్భిస్సహ శిష్వైస్తు శంకరోవతరిప్యతి।;” 

లోకానుగ్రహ కాంక్షతో కలియుగము రెండువేల సంవత్సరములు 
గడచిన పిమ్మట నలుగురు శిష్యులతో శంకరుడు అవతరించును. ఇది 
10వ ఆధారం కంటె ప్రబలంగా ఉంది. 


పై ఆధారములు ఆదిశంకరులు క్రీ.పూ. 509 లో అవతరించినారని 
నిర్ధారించుచున్నవి. దీనిని బట్టీ శ్రీశంకరుల జాతకచక్రము: 


చం 


ల 
గు(చం) 





కల్యబ్దము ౨598 (509 బి.సి.) నందన సంవత్సర వైశాఖ శుద్ధ 
పంచమీ ఆదివారము పునర్వసూ నక్షత్ర కర్మాటక లగ్నమందు అభిబిత్‌ 
ఘడియలలో శ్రీ ఆది శంకరుల అవతారము 


320 


అనుబంధము 2 


శ్రీ శృంగేరి శారదాపీఠాధిపతి జగద్దురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ 
మహాస్వాముల వారి చరిత్ర 


శృంగేరిలోని శ్రీ శారదాపీఠమును జగద్గురు శ్రీశంకరభగవత్పాదులు 
మొదటగా నెలకొల్పి శ్రీ సురేశ్వరాచార్యులను ప్రప్రథమ పీఠాధిపతిగా 
నియమించినప్పటి నుండి ఆ పీఠాధిపత్యం పలువురు మహాస్వాముల 
నేతృత్వంలో అవిచ్చిన్నంగా సాగినది. ఆ మహాగురు పరంపరలో 36 వ 
పీఠాధిపతి నేటి జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వాముల వారు. వీరి 
పవిత్ర చరిత్ర అసామాన్య వైచిత్రితో మాన్యమై ధన్యతమాతితమమై 
ఆరాధనాపాత్రమై అలరారునట్టిది. 


గుంటూరు జిల్లా పలనాడు ప్రాంతమైన అలుగు మల్లెపాడు (గ్రామము 
వేద విద్వాంసుల నిలయము. ఆ గ్రామములోని తంగిరాల వంశము వారు 
కృష్ణయజు శ్శాఖీయులు, ఆపస్తంబసూత్రులు, కుత్సస గోత్రులు. ఆ 
వంశమునకు చెందిన శ్రీమతి అనంతలక్ష్మమ్మ, శ్రీ వెంకటేశ్వరావధాని 
పుణ్యదంపతుల తపఫలమై క్రీ.శ. 1951 ఏప్రిల్‌ 11 వ తేదీన ఉదయించిన 
బాలుడే నేటి మన శ్రీ మహాస్వామి. నలుగురు కుమార్తెల తరువాత 
పుత్రా పేక్షతో దృథభక్తి సంకల్పములతో ఆ గగ్రామములోను తరువాత చేరుకొన్న 
మచిలీపట్టణము లోను వీరొనరించిన శివారాధనలతో దైవానుగ్రహ ప్రాప్తి 
కలిగి కలిగిన ఈ సువుత్రునకు సీత్రారామాంజనేయులు అని పేరు 
పెట్టుకొన్నారు. 

పువ్వు పుట్టగానే పరిమళించునట్లు శైశవము నుండియే ఈ బాలునకు 
ఆధ్యాత్మిక దృష్టి సుస్పష్టమై ఆ శిశువు నోట వెలువడిన మాటలలో అత్త, 
తాత అన్నమాటలు కాక దేవుని పేర్లు వెలువదేవి! తప్పటడుగులు వేయుచు 
ఇంటి లోని పూజామందిరము లోనికే మాటి మాటికీ వెళ్ళుచుండే వాడు. 


అనుబంధము 2 32] 


పిల్లవానికి ఏడాది వయస్సు రాక ముందే అవధాని గారి కుటుంబము 
మచిలీపట్టణము విడిచి నరసరావు పేటకు మారారు. 


ఐదవ ఏట సీతారామాంజనేయులుకు సంస్కృతవిద్యాభ్యాసము శ్రీ 
ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి వద్ద మొదలయింది. గర్భాష్టమమున ఉ 
పసయనమైనది. 


తండ్రి వేదాధ్యయన గురువు. పురపాలకోన్నత పాఠశాలలో చేరినా 
పిల్లవానికి వేదాధ్యయనంలోను, సంస్మృతభాష నేర్వడంలోనే శ్రద్ధ, మక్కువ 
ఎక్కువ. పాఠశాల లోని పాఠ్యాంశాలు ఒకసారి విన్నంతనే కరతలామలకమై 
అన్ని తరగతుల లోను సర్వ 'ప్రథముడుగా ఉత్తీర్ణుడగుచూ వచ్చేవాడు. 
విజయవాద ఆకాశవాణి కేంద్రము నకు సంస్కృతకార్యక్రమాలకు ఇతనిని 
తజచు పిలచే వారు. పాఠశాలలోని విద్య ఒక వంక, ఇంటి వద్ద 
వేదాధ్యయనము వేరొక వంక - ఇవి కాక సంహితా (బాహ్మణ ఆరణ్యకములు 
కూడ అభ్యసించి, గుంటూరు జిల్లా వేదప్రవర్ధక విద్వత్పరిషత్తు నిర్వహించిన 
వేద పరీక్షలో ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణు డయ్యెను. 


సీత్రారామాంజనేయులుకు గల మేధా శక్తి అత్యాశ్చర్యకరమైనది. 
ఏకసంథాగ్రాహి. తండ్రి ఉపనయనములు చేయించు చుండగా ఒకటి రెండు 
సార్లు చూచి యుండెనట. ఒక సారి అవధాని గారు ఊరికి వెళ్ళి ఒక 
ఇంట ఉపనయనము చేయించుటకు సమయానికి రాలేక పోయారట. 
అప్పుడు సీతారామాంజనేయులు [బహ్మపీఠము ఎక్కి ఉపనయన 
కార్యక్రమాన్ని సక్రమంగా జరిపించి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేశాడు! 


1961 సంవత్సరంలో జగద్దురు శ్రీ మదభినవ విద్యాతీర్థ మహాస్వామి 
వారు విజయవాడకు వేంచేసినపుడు 10 ఏండ్ల సీతారామాంజనేయులు 
వారితో నిరర్గళంగా మాట్లాడి వారి అనుగ్రహానికి పాత్రు డయ్యాడు. బాలునికి 
పట్టు వస్త్రమును బహూకరించి ఆశీర్వదించారు. తరువాత శ్రీవారు నరసరావు 


322 శ్రీ ళంకరావతార చరితము 


పేటకు విజయం చేసినపుడు సీతారామాంజనేయులు వారిని దర్శించి వారి 
అనుగ్రహ దృష్టిలో పదినాదడు. 1966 సంవత్సరంలో కూడ శ్రీవారు మరల 
నరసరావు పేట వచ్చినపుడు కూడ బాలుడు సీతారామాంజనేయులు 
మహాస్వామిని దర్శించడం వారిద్దరు సంస్మృతంలో సంభాషించుకొనదము 
జరిగినది. 


శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఆ సంవత్సరము ఉజ్జయినిలో 
చాతుర్మాస్యవతము జరుపుతున్నారు. ఒక నాడు శ్రీచరణులు సిప్రానదిలో 
స్నానము చేసి వస్తున్నారు. ఒక బాల బ్రహ్మచారి వారికి సాష్టాంగ ప్రణామము 
చేసి తనను శిష్యునిగా గ్రహించి శాస్త్ర విజ్ఞానము ననుగ్రహింప మని 
ప్రార్థించాడు. ఆ [బవ్మాచారి పదునైదేండ్ల వయస్సు గల మన 
సీత్రారామాంజనేయులు! శ్రీచరణులు బాలుని ప్రార్థనను అంగీకరించినారు. 
నాటి నుండి సీతారామాంజనేయులు శ్రీవారి పాద కమలములు వీడ లేదు. 
శ్రీవారి సేవలో ఏడెనిమిది సంవత్సరాలలో కృష్ణయజుర్వేదము నందు, 
న్యాయ వ్యాకరణ పూర్వోత్తర మీమాంసాది శాస్త్రములలో అఖండ పాందితిని 
సంపాదించెను. 


సీత్రారామాంజనేయుల అసామాన్య వైదుష్యము ఆధ్యాత్మికతా శక్తి 
శ్రీచరణులకు ఆతనిపై అపారమైన వాత్సల్యం కలిగించినది. తమ తరువాత 
శ్రీ శృంగేరి శారదా పీఠానికి ఉత్తరాధికారిగా నియమించ వలె నన్న 
సంకల్పము వారికి కలిగి ఏకాంత ఘడియలలో ధ్యాన నిమగ్నులై శ్రీ 
శారదాదేవి అనుమతిని పొందారు. ఆనంద నామ సంవత్సర ఆశ్వయుజ 
కృష్ణ ద్వాదశి నాడు (11-11-1974 తేదీన) సీతారామాంజనేయులుకు 
సన్న్యాసాశమము నిచ్చి, శ్రీ భారతీతీర్థ అనే ఆశ్రమ నామాన్ని 
అనుగ్రహించారు. వేలాది భక్తుల సమక్షమున శ్రీ మహాస్వామి శ్రీ భారతీ 
తీర్ధ స్వామిని తమ ఉత్తరాధికారిగా నియమితులను చేసి ఆ నిర్ణయాన్ని 
ప్రజానీకానికి తెలియజేశారు. సన్న్యాసాశమస్వీకారం చేసిన తరువాత 


అనుబంధము 2 323 


గురువుగారితో కలిసి భారతదేశము నంతటను విజయ యాత్ర సలిపారు. 
తరువాత మరొక సారి గురువుల ఆజ్ఞ మేరకు శ్రీ భారతీ తీర్ధస్వాములు 
ఒక్కరు యావద్భారతదేశము తిరిగి విజయ యాత్ర సలిపారు. 


1989 సెప్టెంబరు 21 తేదీన శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వాముల 
వారు (బహ్మీభూతు అయ్యారు. 

శుక్షనామ సంవత్సర ఆశ్వయుజ కృష్ణ పంచమి గురువారము నాడు 
(19-10-1989 తేదీన) శ్రీ భారతీతీర్థ స్వాములవారు శ్రీ శృంగేరి 
శారదాపీఠాధిపతిగా పట్టాభిషిక్తు లయ్యారు. పీఠాధిరోహణము చేసిన పిమ్మట 
శ్రీచరణులు భక్తకోటి మన్ననలను అనుగ్రహించి ఆంధ్ర, మహారాష్ట్ర తమిళ, 
కేరళ, కర్ణాటక రాష్ట్రములే కాక, ఢిల్లీలో కూడ పర్యటించి విజయయాత్ర 
చేశారు. శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వాములవారు వివిధశాస్త్రనిష్టాతులే కాదు 
అసాధారణ సంభాషణా కౌశలములో వారికి వారే సాటి. తెలుగు, కన్నడము, 
తమిళము, హిందీ, సంస్కృత భాషలలో శ్రీవారు అనర్గళంగా ఇచ్చే అనుగ్రహ 
భాషణాలు (శోతలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. శ్రీలీత్రీ భారతీతీర్థ 
స్వాములవారు అపూర్వ మహిమాన్వితులు. ఎందరో భక్తులు శ్రీవారిని సేవించి 
కష్టముల బారి నుండి వెలువడిన వారు. ఒక ఉదాహరణ. 199] 
సంవత్సరంలో "70 ఏళ్ళ భక్తుడు హృద్రోగమునకు శస్త్రచికిత్స వెంటనే 
చేయవలసిన దని వైద్యులు చెప్పారు. శ్రీస్వామికి తెలిసి శస్త్రచికిత్స వద్దని 
తమ అమోఘాశీస్సుల మంత్రాక్షతలు పంపారు. ఆ భక్తుడు కోలుకొని 
సంపూర్ణారోగ్యముతో నేటికీ స్వామివారి సేవలో మెలగుతున్నాడు. 

శ్రీశ్రీశ్రీ మహాస్వాముల వారు ఆస్తిక లోకమునకు పెన్నిధి. శ్రీచరణుల 
సన్నిది లో లభ్య మయ్యే ఆనందానుభూతి అనితరసాధ్యము, 
అనుభవైకవేద్యము. అపరశంకరు లైన శ్రీవారు మహాపవిత్రక్షేత్రమైన 
శృంగేరిలో నిరంతర తపోభిరక్తులై భక్తబాంధవులై అనుపమ యతిపుంగవులై 
విరాజిల్లుచున్నారు. 


324 


అనుబంధము 38 

శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ దేవకీనందనాశమ స్వామి 

స్థాపక: వేదోద్ధరణనిధిః, సరస్వతీనిలయమ్‌, బిళ్ళకుజ్టు, 
ప్రాచ్య గోదావరీ మణ్జలమ్‌ 

1108 శ్రీవిరాజితస్య జగద్దురోః శ్రీ శంకరభగవత్పాదస్య అద్వైతామృత 
సందేశ సచేతనస్య, సవివేకస్య, సర్వస్య మానవ ప్రపంచస్య శాశ్వత 
సద్విజ్ఞాన భిక్షాం 

ప్రాహిణోత్‌. శంకరః లోకశంకర ఏవేత్యత్ర నాస్తి విచికిత్సాహేతుః 
ఏతాదృ్భశావతార పురుషస్య దివ్యచరితమ్‌ మానవై స్సర్వై రవశ్యం మనన 
నిదిధ్యాసాదిఖి 

రుపాసిత్యం నను. మమతాహంకార శూన్యస్య ఆదిశంకరస్య 
చరితస్మరణం నకేవల మఘౌఘ విధ్వంసకం కింతు అక్షయ పుణ్యప్రదం 
విశేషజ్ఞాననంవర్భకం చేతి కిం బ్రవీమి. శ్రీవత్పరవువాంన 
పరివ్రాజకాచార్యవర్యస్య శంకరదేశికస్య దివ్యకథా భవతా సముల్లేఖినీ 
యేత్మహం వచ్చి. తదనురుధ్యెవ మదంతేవాసీ 

శ్రీ ఎట్టాప్రగడ పాథోధి పూర్ణచంద్రః వేంకటసూర్యనారాయణమూర్తిః 

ఉథ్రీ శంకరావతార చరితము” ఇతి నామ్నా విలసితం బృహద్ధంథ 
మాంధ్రభాషాయామ్‌ విరచయ్య ధన్వో భవత్‌! 

ఆంధ్రరచనకావ్య మిదం శ్రీశంకరావతారచరితం మృధుమధురయా 
శైల్యా పండిత పామర (గ్రాహ్యయా భాషయా అఖందడయా పద వచన 
రచనయా, వాచకానాం మనాంసి ఆనందామృత సింధా వుత్సావయతీతి. 
భారతీయానాం సర్వేషాం గేహేషు సర్వదా ఆరాధనీయోయం (గ్రంథః. భారతే 
సర్వత్ర సుప్రసరయా భాతు. కావ్యరచయితుః, రచనాయాశ్చనః నారాయణ 
స్మరణపూర్వికాః శుభాశిషు భవంతు॥ 

స్వస్తి, శ్రీ స్వామి 


అనుబంధము తొ 325 


పై దానికి ఆంధ్రానువాదము: 


1108 శ్రీవిరాజితులైన జగద్గురు శ్రీశంకరభగవత్పాదుల వారి 
అద్వైతామృత సందేశము వివేకపూర్ణమై, సచేతనమై సర్వమానవ కోటికి 
శాశ్వత విజ్ఞాన ఖీక్ష ప్రసాదించు నది. శంకరులే లోకశంకరు లనుట 
నిర్వివాదము. ఆ అవతార పురుషుని దివ్య చరితమును మానవు లందరు 
మనన నిది ధ్యాసాదులతో ఉపాసించ దగి యున్నది. అహంకార మమకార 
రహితులైన ఆదిశంకరుల దివ్య చరితము స్మరణమాత్రాన కేవల పాప 
నాశకమే గాక అక్షయపుణ్యప్రదము, అనంత జ్ఞానదాయిని అని వేరే 
చెప్పవలెనా! శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శంకరదేశికేంద్రుల 
దివ్యచరితమును వెలువరించ మన్న నా ఆశయమును శిరసావహించి శ్రీ 
ఎజ్టాపెగడ వంశాంబుధి పూర్ణచంద్రుడు వేంకట సూర్య నారాయణ మూర్తి 
“శ్రీ శంకరావతార చరితము అనుపేర బృహద్దంథమును ఆంధ్రమున 
రచించి ధన్యుడయ్యెను. 


ఈ ఆంధ్రవచన కావ్యము “శ్రీ శంకరావతార చరితము” మృదు మధుర 
శైలిలో పండిత పామర రంజకమైన భాషలో కుంటు వడని వచన రచనా 
ధారలో నుండుట వలన చదువరులను ఆనందామృతధారలో 
నోలలాడించుచున్నది. ప్రతి భారతీయుని ఇంటను ఎల్లప్పుడు ముఖ్యముగ 
ఆరాధింప దగిన (గగ్రంధరాజము. భారతావని యందంతట శీఘ్రముగ 
ప్రకాశించు గాక! కావ్య రచయితకు, రచనకు మా నారాయణ స్మరణ 
పూర్వక శుభాశీస్సులు! 


స్వస్తి, శ్రీ స్వామి 


326 


అనుబంధము 4 


శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజక శేఖర దేవకీనందనాశమ స్వామి 
చరిత్ర 


మహారాష్టము లోని కొల్దాప్రురం మహాలక్ష్మీశక్తిపీఠమున్న పుణ్యక్షేత్రం. 
పంచద్రావిడుల లోని దేశస్థశాఖ వారు కాళే వంశీయులు. ఆ వంశము 
లోని పరమశోత్రియ దంపతులు సదాశివ కాళే, పార్వతీబాయి. వేదవేదాంగ 
పారంగతుడయిన సదాశివ కాళే దత్తాత్రేయభక్తుడు. ఆ దంపతుల పెద్ద 
కుమారుడు రామచంద్ర కాళే. 23-7-1888 తేదీన రెండవ కుమారుడుగా 
కారణజన్ముడైన ఆత్మారామ కాళే పసితనము నుండి అంతర్ముఖుడై స్తబ్బుడుగా 
ఉండడం చూచి తల్లిదండ్రులు (గగ్రహశాంతులు, వైద్యక్రియలు చేయించినా 
నిష్టలమవ్వడంతో సదాశివ దత్తదేవుని (ప్రార్థించాడు. దత్తదేవుడు కలలో 
కనిపించి ఇచ్చిన ఆదేశానుసారం పిల్లవానిని దత్తమందిరంలో దైవపాదసన్నిధి 
నుంచి ఆ దంపతులు ధ్యానమగ్నులయ్యారు. దానితో ఆత్మారాముడు స్తబ్ధత 
వీడి చిరునవ్వులు చిందిస్తూ తల్లిదండ్రుల నానందపరచాడు. ఐదవ యేట 
అక్షరాభ్యాసం, గర్భాష్టమిన వడుగు చేసారు. గురుకులంలో జేరిన 
ఆత్మారాముడు విద్యావైభవంలో బాటు ఆటపాటలలో చురుకుగా ఉండి 
అందరినీ అలరించేవాడు. ఆత్మారాముడు 13 ఏండ్ల వయస్సులో ఉండగా 
అన్న రామచంద్రునికి పెళ్ళిచేసారు. చిన్న కుమారునికి కూడ వివాహము 
చేద్దామని తల్లిదండ్రుల ఆశ. అది తీరక మునుపే కొద్ది రోజులలో ఆ 
దంపతులు తనువులు చాలించారు. ఆత్మారాముడు కూడ దత్తభక్తుడు. 
కలలలో అతనికి తరచు దత్తదర్శన మయ్య్యేది. ఆ కలలలో దేవునితోబాటు 
దండకమండలుధారు లైన సన్వ్యాసులు కనబడేవారు. అది దత్తదేవుని 
ఇచ్చాసంకేతంగా తీసికొని అన్నకు చెప్పి ఇల్లు విడచి సన్న్యాసాశ్రమస్వీకార 
నిశ్చయంతో బయలుదేరాడు. 


అనుబంధము 4 32/ 


నృసింహవాడి లోని దత్తాత్రేయాలయంలో త్రిరాత్రోపవాసదీక్ష చేశాడు. 
ఆ ఆలయంలో పరమహంస పరివ్రాజకాచార్య మాధవాశమస్వామి 
అనుగ్రహంతో 15-6-1902 తేదీన 15 ఏండ్ల ఆత్మారాముడు 
దేవకీనందనాశమ స్వామి అనే తురీయాశమనామం వహించడం జరిగింది. 
శిష్యుని అపూర్వ తేజోవైభవాలను నైష్టీకతను చూచి ఆనందించిన 
మాధవాశమస్వామి దీవించి “నీవు దత్తాంశాసంభూతుడవు. లోకసంచారం 
చేసి ధర్మాన్ని ఉద్దరించు” అని ప్రబోధించారు. 


గుర్వాజ్ఞ శిరసా వపాంచిన దేవకీ నందనా. శమస్వామి 


ఆసేతుహిమాచలలం 


పర్యటించి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ భవ్యక్షేత్రాలు సేవిస్తూ అబూ 
పర్వతప్రాంతమైన గహనారణ్యంలో కేవలజలపానంలో తపస్సు చేశారు. 
కొన్ని నాళ్ళ తర్వాత నర్మదాతీరంలోని భరూచి పట్టణం చేరుకొన్నారు. 
అక్కడ 462-1906 నాడు విశ్వేశ్వరసన్నిధిలో విధ్యుక్తంగా దండం 
విసర్జించారు. 


1011 సంవత్సరంలో (విరోధికృత్‌ నామ సంవత్సవం, సప్తగోదావరీ 
మధ్యప్రాంతము కౌశికీతీరమయిన బిళ్ళకుజ్టు గ్రామంలో (కొత్తపేట 
మండలం) స్వామి దేవకీనందనాశమ స్వామి ప్రవేశించారు. అప్పటి ఆ 
(గ్రామవాసులు స్వామిని చాతుర్మాస్యం నిర్వహించమని కోరారు. ఆ నాటి 
నుండి న్వామికి బిళ్ళకుళ్టు ఆశమపీఠమై వెలసింది. 

స్వామి బిళ్ళకుట్టులో “సరస్వతీ నిలయము అను పేరిట ఒక 
(గ్రంథాలయం నెలకొల్పి అందు వేదవేదాంగ, వేదాంత, శాస్త్ర కావ్యగ్రంథాలను 
10000 సంపుటాలను సేకరించారు. వెండి నెమలి వాహనంపై 
సరస్వతీవిగ్రహ ప్రతిష్ట చేసి దేవీనవరాత్రపూజలు వైభవంగా జరిపించేవారు. 
1994 సంవత్సరంలో బిళ్ళకుజ్టులో వేదోద్ధరణ సంస్థను స్థాపించారు. 


328 శ్రీ ళంకరావతార చరితము 


బిళ్ళకుజ్టులోను, సాకుజు గరువులోను, ఇందుపల్లి లోను వేదపాఠశాలలు 
స్థాపించి ఎందరో వేదపండితు లగుటకు కారణభూతు లయ్యారు. 
సన్వ్యాసస్వీకారము నాటి నుండి షష్ట్రబ్దిపూర్తి వరకు స్వామివారు 47 
చాతుర్మాస్యదీక్షలు నిర్వహించారు. బిళ్ళకుజ్టులోను, రాజమహేంద్రవరం 
లోను, కుంచవరాగ్రహారంలోను, వల్లభాపురంలోను, మండపేటలోను, 
అనంతశయనంలోను లక్షబిల్వార్చనలు జరిపించారు. 


దేవకీ నందనా శమస్వామి వారికి విశాఖవట్టణం, ఉ 
భయగోదావరులు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలోనే 
కాకుండా తమిళనాడు లోని అనంతశయనం, చెన్నై మధురై, కుంభకోణం, 
తూత్తుకొడి మొదలైన (ప్రాంతాల వారు, హరిద్వార్‌, కలకత్తా, ముంబైలలో 
అనేకులు శిష్యు లయ్యారు. వారిలో కొందరికి స్వామి సన్యాసాశమం 
ఇప్పించారు. 

స్వామివారు బహుమహిమాన్వితులు. వారు చూపిన మహిమలు 
అత్యద్భుతంగా ఉందేవి. మధుర మీనాక్షి దేవాలయం లోనికి వెళ్ళిన ఒక 
భక్తునికి స్వామి అమ్మవారితో ఆడుచున్నట్లు కనిపించారు. గుడి బయటకు 
రాగా ఇంతకీ స్వామి బయటనే ఉండి మందస్మితులై ఉన్నారు. 
రాజమహేంద్రవరం మార్మందేయాలయంలోనికి వెళ్ళిన కొందరు భక్తులకు 
స్వామి కుడిపాదం లింగంపై నుంచి త్రిళూలధారిగా దర్శన మిచ్చారు. ఇవి 
కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వామివారి ఉపదేశాలు, సందేశాలు, 
మహిమలు, చరిత్రలు పలు (గంథరూపాలలో వెలువడ్డాయి. అందు కొన్ని 
ఇవి: 

1. యతీంద్ర తత్త్వ మంజరి (కోటమర్తి యజ్ఞన్న శాస్త్రి విరచితం, 
1915) 


2. శ్రీదేవకీనందనాశమ విజయం (కేశవశాస్తి, అనంతశయనం, 
1927) 


అనుబంధము 4 329 


3. సద్దురుస్తవం (పొన్నాడ కృష్ణమూర్తి, రాజోలు, 1928) 
5. స్వామి చరిత్రము (బిదురు వెంకటాచలతీర్థులు, సుద్దపల్లె, 1989) 


6. శ్రీదేవకీనందనాశమస్వామి చరిత్రము (నిట్టల సీతారామశర్మ, 
రాజమండ్రి, 1949) 


శ్రీదేవకీనందనాశ్రమస్వామి 23-4-1973 ప్రమాదీచ వైశాఖ బహుళ 
ఏకాదశి సోమవారము నాడు దేహం చాలించి పరమపదసిద్ధి పొందారు. 


పైన ఇచ్చిన సమాచారానికి ఆధారం ప్రొఫెసర్‌ బి.రామరాజు గారి 
“ఆంధ్రయోగులు” , షష్టభాగము, పే. 182, నవోదయ బుక్‌ హౌస్‌, 
8-3-865, కాచిగూడ, హైదరాబాదు-27, ఫోను: 0402465288 


330 


అనుబంధము క్‌ 


బందరు సామవేద విద్యాలయ, శంకర మఠ గాయత్రీ పీఠ 
వ్యవస్థాపకులు, శ్రీ గాయత్రీ పీఠాధిపతులు, శ్రీ శంకర చిద్విలాసాది 
(గగ్రంథకర్తలు శ్రీశ్రీశ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారి 
ఆశీ:పూర్వక ప్రశంస 

ప్రపంచకమున కంతకును శాంతిసాఖ్యముల నొసంగ గల ఉపనిషత్‌ 
సిద్ధాంతమైన అద్వైత సిద్ధాంతమును ఈ కలి యుగములో ఉద్ధరించుటకై 
పరమేశ్వరుడు వేదములో “వ్యప్త కేశాయచి అని ఉన్న ప్రకారము సన్వ్యాసి 
రూప అవతారమును ఎత్త నిశ్చయించుకొని కేరళ దేశములో కాలడి అను 
అగ్రహారములో పరమ పవిత్రమైన (బ్రాహ్మణ వంశములో పండితోత్తములును 
మహర్షికల్పులు నగు శివగురువునకును ఆయన సతీమణి యగు ఆర్యాంబా 
సాధ్వికిని 509 బి.సి. లో శంకరులుగా అవతరించి, 8 సం.ల వయస్సునకు 
అన్ని వేదములను, శాస్త్రములను అభ్యసించి, సర్వజ్ఞులయి సన్వ్యసించి 
గోవిందభగవత్పాదాచార్యుల వారి యొద్ద ఉపదేశమును పొంది ఊన షోడశ 
వయఃకాలములో ప్రస్థాన త్రయ భాష్యములను, ప్రకరణ (గ్రంథములను, 
స్నోతములను 150 కి పైగా రచించి వ్యాసానుగ్రహముచే ఇంకొక 16 
సంవత్సరముల వయస్సును పొంది, ఆసేతు శీతాద్రి పాదచారియై తిరిగి, 
అప్పటికి దేశములో నున్న 72 కుమతములను ఖండించి అద్వైత మతమున 
కు ఆధ్యాత్మిక సామ్రాజ్య పట్టాభిషేకమును గావించి, షణ్మఠములను గూడ 
స్థాపించి “సర్వజ్ఞు, 'జగద్దురు సార్ధక నామములతో విరాజిల్లి, ౩2వ సంవత్సర 
మున భౌతిక దేహమునువీడి నిజ ధామమైన కైలాసమునకు ఏగిన ఆది 
శంకర భగవత్పాదుల పరమపవిత్ర చరిత్ర కంటె మానవులను తరింప 
జేయునది ఇంకొకటి లేదనిన అతిశయోక్తి కానేరదు. 


శ్రీరామచరిత్రను ఎంతమంది వ్రాసినను, అంత కంటి పరమ 
పవిత్రమైన చరిత్ర ఇంకొకటి లేనందున ఇప్పటికి కవీశ్వరు లందరు ఆ 


అనుబంధము ల 331 


చరిత్రనేవాయు చున్నట్లు కలియుగములో శంకరుల చరిత్రను ఎంతమంది 
వ్రాసినను, అంత కంటె పరమపవిత్రమైన చరిత్ర ఇంకొకటి లేనందున, 
తూ[1గో।జిల్లా కొత్తపేట తాలూకా అవిడి గ్రామములో సుప్రసిద్ధమై పవిత్రమైన 
ఎజ్టాపెగడ వారి వంశములో జన్మించి ఆస్తికోత్తములై శిష్టాచారసంపత్తి 
కలిగి విజ్ఞానులైన శ్రీ వేంకట సూర్య నారాయణమూర్తి గారు శ్రీ 
ఆదిశంకరుల పవిత్రచరిత్రను అనేక వయనములతో, ఎంతో విపులముగ 
సులభమైన భాషలో అందరికి తెలియులాగున ఆకర్షణీయమైన నవలా 
శైలిలో చక్కని వర్ణనలతో పెద్ద గ్రంథమును రచించినారు. ఆ గ్రంథమును 
చదువుట ప్రారంభించిన యెడల చివరి వరకు అదే తీసుకొని వెళ్ళును. 
మధ్యను ఆపుదామన్నను ఆగనీయదు. రామాయణములో షట్కాండలు 
రాముని చరిత్రకు సంబంధించినవై యున్నటుల ఈ చరిత్ర లోని షట్మాందలు 
శ్రీశంకరుని చరిత్రకు సంబంధించినవై విరాజిల్లుచున్నవి. ఈ (గ్రంథము 
ప్రతి ఆస్తికుని గృహములోను ఉందదగిన దనినా అభిప్రాయము. ఇట్టి 
అమూల్యమైన ఆదిశంకరుల పరమ పవిత్ర చరిత్ర రచించిన శ్రీ వేంకట 
సూర్యనారాయణమూర్తి గారి జీవితము ధన్యము. వారికి సకల (శ్రేయస్సులు 
కలుగు గాక అని మా నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు! 


శంకరమఠము, అమలాపురము 
కీలక మాఘ కృష్ణ సప్తమి 
ఆదివారము, 9-2-1969 
స్వామి విద్యాశంకర భారతి 


332 


అనుబంధము 6 
శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ సత్యానందేంద్ర 
సరస్వతీస్వామి 
శ్రీ గండభేరుండ అష్టముఖీ నారసింహ పీఠాధిపతి వారి ఆశీ: ప్రశంస 


అజ్ఞానాంధమున కొట్టుమిట్టాడు భారతమున జ్ఞాన జ్యోతి వెలిగించిన 
దివ్య పురుషుడు జగద్దురువు శ్రీ ఆదిశంకరాచార్యుడు. అల్ప జీవిత వ్యవధిలో 
అనల్ప ప్రతిభతో అనన్య సాధ్యమైన ధార్మికైక్షమును భరతవర్షమున స్థాపించి 
నాడు. ఈ యవతార పురుషుని జీవితమును “శ్రీ శంకరావతార చరితము” 
అను పేర శ్రీ ఎజ్టాపెగడ వేంకట సూర్యనారాయణమూర్తి తెలుగులో 
అందించుట ఆంధ్రుల అదృష్టమని భావించవలెను. 


ఈ రచయితలో ఆధ్యాత్మిక విచారము హెచ్చుగా నున్నది. శ్రీతీత్రీ 
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీమద్దేవకీనందనాశమస్వామి వారి 
ప్రియశిష్యుడు. ప్రత్యేక (శద్ధ వహించి కేవల ధర్మప్రచారాశయముతో 
వెలువరించిన ఈ (గ్రంథము భక్తుల ఆదరము పొందుట నిశ్చ్శంకము. 

రచన శైలి రమ్యముగా నున్నది. విసువు పుట్టించక వీనుల విందై 
మనలను ముందుకు గొంపోవును. శంకర కృత స్తోతములు ఆయా 
ఘట్టములందు సమంజసముగ చేర్చబడినవి. భక్తి జ్డాన వైరాగ్యముల కూడలి 
మైన ఈ యీ వచన కావ్యము అశాంతి నిండిన నేడు ప్రతివారికి 
ముఖ్యముగా పఠనీయము. శ్రీ ఆదిశంకరుల జనన కాలము నిప్పేచీగా 
నిర్ణయించుట ప్రశంసార్దము. 


ఈ ఉద్ధంథము త్వరలో వెలువడి భక్తసమాజమును ధన్యుల జేయు 
గాత మని 
మా నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సు! 
స్వస్తి, ఓమ్‌ తత్సత్‌ 
శ్రీ స్వామి 


333 


అనుబంధము 7 


శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ బ్రహ్మానందతీర్థ స్వాముల 
వారు (బహ్మశ్రీ యజ్ఞాపగడ వేంకట సూర్యనారాయణమూర్తి గారు 
రచియించిన “శ్రీ శంకరావతార చరితము” మృదు మధుర సులభ శైలిలో 
వ్రాసిన సమగ్ర జీవిత చరిత్ర. సంస్కృత శంకర విజయములను గాని, 
వాటి కనువాదములుగ వెలసిన తెలుగు పద్యకావ్యములను గాని అర్ధము 
చేసి కొనలేని వారికీ వచన కావ్య మత్యంత ముపయోగకరము. శైలి కేవలము 
(గ్రాంథికము గాక, కేవలము (గ్రామ్యము గాక నుభయ మిళిత మగుటచే 
అందరికిని ఆనందదాయకము కాగలదు. ఈ బృహద్దంథమును వ్రాసిన 
(గ్రంథికర్త ఆంధ్రవాజ్బయము లోని ఒక లోటు తొలగించిన వారైనారు. 


ఆయా సందర్భములలో శ్రీశంకరుల యొడ లోకు లెట్లు వర్తించి 
యుందురో వారు ఇతరులతో నెట్లు వ్యవహరించి యుందురో ఊహించి 
వ్రాసి ఘట్టములకు సందర్భశుద్ది గలదు. శ్రీ మద్భాగవతాంతమున అందులోని 
కథలను సంక్షేపముగ నొక అధ్యాయములో వివరింప బడినటుల శ్రీ 
ఆచార్యులవారి చరిత్రను క్లుప్తముగ (గగ్రంథాంతమున వ్రాయుట ఉ 
పయుక్తముగ నున్నది. శ్రీ ఆచార్యులవారు రచియించిన 
“సాధనపంచకమును భారతీయులకు వారి అంత్యనందేశముగ 
గ్రంథధాంతమున జేర్చుట కొనియాదదగి యున్నది. 


(గ్రంథకర్త ఉపాధ్యాయ పదవి నుండి విరమించి నపుడు ప్రజల వలన 
ఆయనకు అనన్య సామాన్యమైన సన్మానము జరిగిన దని విన్నాను. దీనిని 
బట్టి వీరు ఉపాధ్యాయవృత్తిలో గూడ జీవితమును పరమార్ధ దృష్టితోనే 
గడపినటుల విదిత మగుచున్నది. కాబట్టియే శ్రీ ఆచార్యులవారి అనుగ్రహము 
కలిగి గ్రంథము నింత చక్కగ సర్వాంగసుందరముగ వ్రాయగల్లినారు. 


334 శ్రీ ళంకరావతార చరితము 


హోమియోపతీ వైద్యములో కూడ వీరు ప్రశంసనీయమైన 
అనుభవమును సంపాదించి, ఇతర చికిత్సలకు లొంగని ఘోరమైన వ్యాధులను 
అవలీలగ నివారణ చేయగలిగిన సిద్ధహస్తులని ప్రశంస కక్కిన భీషగ్వరులు. 


ఇట్టి పవిత్రాత్ముడు వ్రాసిన (గగ్రంథమునకు ఎక్కువ విలువ గలదు. 
వారి యిలువేల్పైన శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామికి కృతి 
సమర్పణము గాను, దేవతాది 'ప్రార్థ్ధనలుగాను రచియించిన పద్యములు 
చూడ వీరికి కవిత్వమందు కూడ నిపుణత కలదని విశదమగుచున్నది. 


ఆంధ్రు లీగంథమునకు తగిన ఆదరణ నొసంగి (గ్రంథకర్త యింకను 
ఇట్టి న ద్రంథములు రచియించు నటుల (పోత్సపాంచెదరని 
ఆశించుచున్నాము. 


ఇతి నారాయణ సతిః 


ఇందుపల్లి 
27-11-1969 
బ్రహ్మానందతీర్థ స్వామి 


335 


అనుబంధము 8 


తర్శరత్మ్మ న్యాయ వేదాన్త విద్యాపారీణ, దర్శనాలంకార బిరుదాంకితులు 
బ్రహ్మక్రీ బులుసు అప్పన్న శాస్త్రి గారి ఆశీ:పూర్వక ప్రశంస 

చార్వాక బౌద్ద జైన పాశుపతాది మతములు భారత దేశమం దంతటను 
వ్యాపించి భారత ధర్మములను (స్వాహాకార స్స్వధాకార వషట్‌లోపింప 
జేసి బౌద్దాది మతములను వ్యాపింప జేసి యుండ కుమారస్వామి 
కుమారిలభట్టుగ నవతరించి కర్మకాండయే ప్రధానమని బౌద్ద్ధాది మతములను 
ఖండించి బ్రహ్మా వతార మగు మండనమిథ్రుని శిష్యునిగ గైకొనీ, తద్వారమున 
కర్మ ప్రచారము చేయించుచు, తాను గురుతిరస్మార (ప్రాయళశ్చిత్తముగ తుషాగ్ని 
యందు ప్రవేశించి యుండ, మధ్యకాలమున శ్రీ శంకరులు కర్మకాండ 
బంధహేతువు కాని దు:;ఖా సంభిన్న సుఖ హేతువు కానేరదని తలచి 
ఆర్యాంబా గర్భ శుక్తి ముక్తా ఫలాయ మానమై శివగురువు వలన జన్మించి, 
తల్లి ఆజ్ఞను వడసి, గోవింద భగవత్పాదుల చెంత జేరి, వేదాంత 
రహస్యములను వడసి, తాను (బహ్మసూత్ర ఉపనిష దృగవద్గీతలకు 
భాష్యములను రచించి, వ్యాసానుగ్రహము బదసి, దేశ మంతటను ప్రచారము 
చేయుచు, అప్పటికి మిగిలి యున్న దుష్ట మతములను ఖండించుచు, 
తుషానల ప్రవేశము చేసి యున్న కుమారిలభట్టు చెంతకు చేరి వాదభిక్ష 
నాసగ వలసినదని ప్రార్ధింప, “నా శిష్యుడు మండన మిశుని జయించిన 
నన్ను జయించినట్లగు' అన్న వారి యాజ్ఞను బదసి మండనమిశుని సన్నిధి 
జేరి వారిని జయించి, వారికి తురీయాశమ మిచ్చి మిగిలిన దేశమంతటను 
సంచరించి, అదుష్టముగ షణ్మతములను స్థాపించి “షణ్మతస్థాపనాచార్య”, 
“జగద్గురు” అను విద్యోపాధులను బడసి, నాలుగు దిక్కుల యందు నాలుగు 
పీఠములను స్టాపించి, నలువురు శిష్యులను నాలుగు పీఠముల యందుంచి, 
ధర్మ జ్ఞాన పరిపాలనను వారి కాదేశించి, కేదారమున నందివాహనారూఢుడై 
కైలాసమున కేగిరి. 


336 శ్రీ శంకరావతార చరితము 


ఈ వృత్తాంత మంతయు శ్రీ విద్యారణ్యస్వామి (గ్రంథరూపమున 
రచియించి యుండిరి. అట్టి (గ్రంథమును సూత్రప్రాయము జేసి, బ|వే॥ 
యెొజ్జ్ఞాప్రగడ వేంకట సూర్యనారాయణమూర్తి గారు మృదు మధుర భాషతో 
గ్రాంథికము గాక గ్రామ్యము గాక సులభ శైలి భాషలో విశదీకరించిరి. 


ఇందలి విశేషణములు 


శంకరభగవత్సాదులు గోవిందభగవత్సాదుల సన్నిధి కేగు సమయమున 
మధ్యే మార్గచరిత్రను విపులముగా వర్ణించియుండిరి మరియు పరకాయ 
ప్రవేశము, నీలకంఠాది మత్తగజముల నడగ ద్రొక్కిన విషయములను చక్కగ 
చిత్రించియుండిరి. ఈ (గ్రంథము సంవ్రదాయానుసారము ఆబాల వృద్దులకు 
సుఖకరముగ నీ “శ్రీశంకరావతార చరితము” వ్రాసి రనుటలో అతిశయోక్తి 
ఇంచు కంతయును లేదు. 


వీరు ఆంధ్రకవితాశక్తి కలవారై, ఆ కవితాధోరణిని దూరముగ నుంచి 
ఆంధ్ర లోకమునకు ఈ చరితమును రచియించి అందించుటచే నాకు 
బ్రహ్మానందము కలిగినది. నాకీ చరితము లోని కొన్ని ఘట్టములను నేను 
కోరినవి చదివి వారు స్వయముగ వినుపించు సమయమున నాకు 
ఆనందబాప్పములు ప్రవాహముగ జనించిన వనుటలో సందేహము లేదు. 


వీరు యింతటితో తృప్తి నాందక మరి శంకరాచార్య విరచిత 
(గగ్రంథములకు కొన్నింటికైనను ఈ భాష తోటి వ్యాఖ్యను రచించి ఆంధ్ర 
లోకము నుద్ధరించెదరు గాక యని వీరిని నా మనఃపూర్వకముగ ఇదియే 
నా కోరిక యని 


బ॥|వే॥ వేంకట సూర్యనారాయణమూర్తి గారిని కోరుచుంటిని. 
ఇట్లు 
భట్నవిల్లి, అమలాపురం తాలూకా 
18-12-1969 


బులుసు అప్పన్న శాస్త్రి 


33/ 


అనుబంధము 9 


విద్యా భాస్కర శ్రీ దినవహి సత్యనారాయణ గారు 
రామచరితమానసము, షాజహాన్‌, ఇత్యాది [గ్రంథ రచయిత 


“'సౌభాగ్యకుటీర్‌” 
రాజమహేంద్రవరము 
శ్రీరామనగరము 
28-10-1967 


శ్రీ యెజ్టా.పెగడ వేంకటనూర్యనారాయణ మూర్తి గారిని 
రాజమహేంద్రవరములో కలిసి నప్పుడు వారు రచించిన “శ్రీశంకరావతార 
చరితము” లోని ఘట్టములను అక్కడక్కడ చదివి వినిపించ వలసినదిగా 
కోరితిని. 


వారు వ్రాసినది చరిత్రాంశములను అన్నిటిని గుది గ్రుచ్చినట్టి జీవిత 
చరిత్రమేమొ అనుకొంటిని కాదు. శ్రీ శంకరుని జీవితమును, రచనలను 
కూలంకషముగ చర్చించిన బృహద్ధంథము. వారది చదువునపుడు ఏదో 
నవలను ముందు విషయమును ఉత్కంఠతో విను రీతిని మైమరచివింటిని. 
ఆబాలగోపాలమునకు అర్థమగు భాష. బైబిలులోని వాక్యములట్లు 
శక్తివంతములగు చిన్న వాక్యములు. ఏ మాత్రమును కుంటువదని ధార. 


సంశయగ్రస్త మగు భాగములకు చక్కని మలుపుల నిచ్చి బెచిత్యమును 
పోషించారు. ఉదాహరణకు: 


(1) మొసలి నోట బడ్డ శంకరుడు మాతృదేవిని సన్వ్యాసానికి అనుమతి 
గోరి నపుడు ఆయన నోటన చెప్పించక సహపాఠకులచే ఆ 
అంగీకారమును ఆర్యాంబను గోర జేసినారు. 


(2) చండాలు డెదురైనపుడు అతనిని దూరముగా తొలగు మని గద్దించినది 
శంకరుడు కాడు. శంకరునకు ముందు నడచి దారి సూచించు శిష్యుల 
నోట పలికించారు. 


338 శ్రీ శంకరావతార చరితము 


(8) 'భవతి భిక్షాం దేహి” అను కేక నాలకించి తట్టుముట్టాడు దారిద్ర్యము 
చేత నిండా కట్టు గుడ్డ లేక తలుపోరగిల బెట్టి మాటున నుండి జన 
నయనానంద కరుడగు శంకరబాలునకు పట్టుడోగిరము పెట్టనేరక 
పరితపించు పరమ సాధ్వి దుఃఖము నెంచి యబ్బాలుడు దేవిని కనకధారా 
స్త్రవమున ప్రసన్నను జేసి బంగారు ఉసిరికల గురిపించిన ఘట్టము 
నెంతో పహృదయరంజకముగ చిత్రించినారు. అంతే గాదు ప్రక్క ఇంటి 
ధనికుని పేరాస, పొరిగింటి పేదల యెడ వారి కున్న నిర్లక్ష్యము ఈ నాటి 
యువకుల గుండెలకు సూటిగ నాటునట్టీ మాటలలో తెల్పారు. 


పరకాయ ప్రవేశ విద్యా మహిమ చేత శ్రీశంకరులు రాజు కళేబరములో 
ప్రవేశించి కామకళా మర్మముల గ్రహించు పట్ల మనలను శృంగార 
రసవాహినిలో నోలలాడించారు. ముక్తజీవి బద్దుడై ఆవరణ దోషాతిశయము 
వలన భోగలాలసు డగుచుండ శిష్యు డన్యాపదేశముగ చేసిన ప్రబోధ 
మెంతయు మెచ్చ దగి యున్నది. 


మతఖందడనము లందలి వాదోపవాదములు కథాసంవిధానమున కద్దు 
తగులకుండా జిజ్ఞాసువుల కుపయోగపడేటట్లు అనుబంధములో చేర్చిరి. 
శంకర కృతస్తవములను, స్తోత్రములను ఆయా మఘట్టముల కద 
చేర్చికావ్యమును రసవత్తర మొనర్చినారు. శంకరుని జీవిత మింత 
రసవత్తరముగ వ్రాయబడ్డ వచన కావ్యమును తెలుగులో నేనింతవరకు 
చూడలేదు. లేదనియే నా నమ్మిక. ప్రతివారును చదువదగ్గ విషయము 
లింక నెన్నియో నిందున్నవి. 

సకల విద్యా సుధీ భూషణులును, భక్తాభీష్ట ప్రదాయులు నగు 
గురువర్యులు శ్రీ దేవకీనందన యతీంద్రుల కరుణాకటాక్ష వీక్షణము వీరి 
చేత నింకను ఉద్దంథములను వ్రాయించు గావుత మని పరాత్పరుని 


వేడుకొనుచున్నాను. 
ఇట్లు 


భక్తచరణరేణువు 
(సం.) దినవహి సత్యనారాయణ 


339 
అనుబంధము 10 
రచయిత శ్రీ యజ్ఞాపగడ వెంకట సూర్యనారాయణమూర్తి వంశకమణిక 
ఆపస్తంబసూత్రులు, ఆంగీరస, భార్మ్యస, మౌద్గల్యస గోతులు 
మృత్యుంజయుడు, కామెశ్వరమ్మ 
వెంకటాచలము జోగయ్య సుబ్బయ్య టట శాయమ్మ సూరమ్మ 
వెంకటాచలము, విజయలక్ష్మి 


రామయ్య కామమ్మ లత్సమ్మ 


వెంకటావలము, బుచివూాం౦ంబ 





పెద్దవియ్యమ్మ | వీరశంకరము చిన్నవియ్యమ్మ శేషమ్మ | మాణిక్యాంబ 


వెంకటసూర్యనారాయణమూరర్తి గోపాలకృష్ణమూర్తి 


వెంకటసూర్వ్యనారాయణమూర్తి, సత్యవతి 





రాజ్యలక్ష్మి | వెంకటగిరిసత్యనారాయణమూరర్తి | వెంకటేశ్వరరావు కాంతాలుమెలు 


వెంకటరామకృష్ణ పద్మావతి 


